శ్రీ శంఖు భారము 


(థత్రపతి శంభాజీ పద్య ప్రబంధము) 


రచన : “ ఫెంధొరాజ్‌ ” 
శింగరాజు శ్రీ రామకృష్ణ ప్రఫాదరావు 


కృతికర్త : సింహరాజ్‌ 
శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు 


కృతికర్త ధర్మపత్ని; 
(శ్రీమతి శింగరాజు (వేములపాటి) సీతాలక్ష్మి 


నే 


(న! 
సనో! 

AE 
ద Py 
౧5 టికి 


అంకితము సక 


కృతికర్త : 
దా॥ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు 


కృతి స్వీకర్తి : కృతికర్త అక్కగారు 
శ్రీమతి పొన్నలూరు (శింగరాజు) శారదాంబ 
కృతికర్త ధర్మపత్ని: 
శ్రీమతి శింగరాజు (వేములపాటి) సీతాలక్ష్మి. 


ఉ॥ అమ్మకు, అమ్మలేని తన మాతకు సోకగనీని నాన్నకున్‌ 
అమ్మను మించి మమ్ములను నర్చిలి సాకిన మేనయత్తకున్‌ 
ఉమ్మడి కాపురమ్మునకు నూతము పిన్నికి, పిన్న న్న తండ్రికిన్‌ 
అమ్మయె అక్క అయ్యెనను అక్కకు నీ కృతి అంకితమ్మగున్‌ ॥ 


“ఆర్షధర్మరక్షక” “స్వరాజ్యవర్థన” “విద్వత్కవి” 
“ధర్మ్కబీర” “మహావీర” 
“తతవపతి శ -తంబాజ భోసలే” 
౮10౮౪ జే చబెలి_ఆకి 
(శంభాజ పద్య ప్రబంభం) 


రచన : 


“శింపహురాజ్‌” 
(శింగరాజు శ్రీరామ కృష్ణ ప్రసాద రావు) 


ధర్మవీర, మహావీర, శ్రీ ఛత్రపతి శంభాజీ భోసలే మహరాజె చరిత్ర 


(శంభాజీ పద్య ప్రబంధం) 


ప్రథమ ముద్రణ : 
2023 


వెల :రు. 400/- 


సర్వహక్కులు గ్రంథకర్తవి 


ప్రతులకు : 

“సింహరాజ్‌” 

శింగరాజు శ్రీరామ కృష్ణ ప్రసాద రావు, 
బాలాజి నగర్‌, 

నెల్లూరు - 524 002. 

సెల్‌: 7995949680 


ముద్రణ :డి.టి. పి. 
వాసవి గ్రాఫిక్స్‌ 
జొన్నలగడ్డవారి వీధి, 
నెల్లూరు - 524 001. 
సెల్‌ : 9247559954 


కురిక 
ప్రబంధ సుగంధం 


శతావధాని కొండపి మురళీకృష్ణ 
జీవిత బీమా సంస్థ, నెల్లూరు 


ఇది ఛత్రపతి శ్రీ శంభాజీ ప్రబంధము. ఛత్రపతి శివాజీ కుమారుడైన 
శంభాజీ చరిత్రను సముజ్ఞ్జ్వలంగా కవిత్వీకరించి సృజింపబడిన మహా పద్య 
(ప్రబంధము. ఇక కవి ప్రముఖ వైద్యులు. అశేష పాండిత్య శేముషీ దురంధరులైన 
శ్రీ 'సింహరాజ్‌ గారు 'పంచతంత్రంలో ప్రపంచం'ను సృష్టించి, ఇంకా అనేక 
శతకములు, ఖండకావ్యములు రచించిన అనుభవంతో పద్యకావ్యం 
సృష్టించడంలో అందెవేసిన చేయి. పద్యరచనలో, కావ్యరచనలో తన అపార 
అనుభవాన్ని రంగరించి ఈ అద్భుత మహాకావ్యాన్ని, ప్రత్యక్షర మనోజ్ఞంగా, 
రసజ్ఞ హృదయరంజకంగా, సరస్వతీ మంజు మంజీర మోహన రవశింజితంగా, 
అలంకార సుందరంగా, బెచిత్య బంధురంగా సృష్టించి రసజ్ఞ లోకానికి 
అందిస్తున్నారు శ్రీ 'సింహరాజ్‌ కవిగారు. 


చరిత్రను కావ్యంగా వ్రాయడం ఒక అసిధారావ్రతం లాంటిది. చారిత్రక 
సత్యములకు భంగం కలగకుండా ఘట్టములను మలచుకుంటూ, రసస్ఫోరక 
సన్నివేశాలను సృజించుకుంటూ రచనను చేయవలసి వస్తుంది. ఈ 
అసిధారావతాన్ని కావ్యనిర్మాణ (కతువును అత్యంత నైపుణ్యంతో, 
సమర్ధవంతంగా ఆద్యంతం నిర్వహించారు, తమ యొక్క కావ్య నిర్మాణ 
శిల్పకౌశల్యంతో అపారమైన శబ్బాధికారంతో, వర్ణనా వైవిధ్యంతో శ్రీ 
'సింహరాజ్‌'గారు. 


అనేక చారిత్రక గ్రంథములను పరిశీలించి, పరిశోధించి, చారిత్రక 
విశేషాంశాలను నిర్ధారించుకుని తదనుగుణంగా ప్రణాళికను యేర్పరచుకొని 
యా బృహత్మావ్యమును సహృదయ సంభావ్యంగా, భవ్యకవితాబంధంగా 
రచించారు కవితల్లజులైన శ్రీ సింహరాజ్‌గారు. 


ఛత్రపతి శివాజీ చరిత్రను శ్రీ గడియారం వెంకట శేషశాగస్తిగారు 
“శివ భారతం'గా వెలయించారు. ఆ కావ్యము వీరికి అత్యంతాభిమాన పాత్రము. 


ఆ శివాజీకి ఆత్మజుడై తండ్రి స్థాపించిన ధర్మసామ్రాజ్య నిర్వహణలో తండ్రి 
దగ్గరనుండి పుణికిపుచ్చుకున్న శౌర్యప్రతాపాలను ధర్మసంరక్షణా యజ్ఞంలో 
సమిథలుగా సమర్పించిన మహావీరుడు శ్రీ శంభాజీ. వీరి చరిత్ర యీ 
కవిశేఖరుని చేతిలో “శివకుమార భారత”మై రూపుదిద్దుకొన్నది, వన్నెలద్దుకున్నది. 


రెండు వేలకు పైగా పద్యములతో ప్రకాశించే యీ బృహత్మావ్యంలో 
ప్రతి పద్యమూ ధారాశుద్ధికీ, భావసమృద్ధికీ అద్దం పట్టేదే. అద్భుతమైన మహా 
కావ్యరచనా శిల్పాన్ని మూటగట్టేదే. 


“ఇవి 'సిరాతో లిఖించి నట్టివగు నక్క 
రములు కావు - నా శంభాజి రక్త బిందు 
వులె “లిపిగ మారి తమ గాథ తెలుగునందు 
తెలియంజేసె నీ భువిలోని తెలుగు ప్రజకు”. 


అంటూ ఆరంభంలోనే యీ కావ్యగాథా స్వరూపాన్ని మొత్తం యీ పద్యంలో 
నిబంధించారు కవివర్యులు. 


తన శౌర్యప్రతాపాలతో అనేక యుద్ధములలో విజయమును కైవసం 
చేసికొని, ధర్మసామ్రాజ్య నిర్వహణలో పునీతుడైన యీ “శంభాజీ” 'మొగలాయీల 
కుట్రకు, మోసానికి బలియెపోయిన చరిత్ర యిది యని “రక్తబిందువులె లిపిగ 
మారి అన్న వాక్యంలో నిబంధించారు. కథాసర్వస్వ సూచనను ధ్వనింప చేశారు. 


ఎట్టి పరిస్థితులందును చెక్కుచెదరని, వసివాడని లక్ష్యశుద్ధి, 
ప్రతాపములను అలంకార సుందరంగా అభివర్ణిస్తూ, “శంభాజీ” శీలాన్ని, 
ఆత్మవ్యక్తిత్వ వైభవాన్ని కన్నులకు కట్టించారు యీ పద్యంలో - 


“ఆతడు సాహితీ సమర ప్రాంగణ నిస్తుల చక్రవర్తి - ని 
ర్వాత (ప్రదేశ నిశ్చల (ప్రభాప్రతిభాసిత దీపకందళం 

బాతని లక్ష్యశుద్ధి - భీదురాహతి నైనను తూలనట్టి దా 
చేతినిశాత హేతి - రణసింహుడు - శంభుని శీలమిట్టిదౌ.” 


ఈ క్యావంలో వర్ణనలు సందర్భోచితంగా, సుమనోజ్ఞంగా, అలంకార 
బంధురంగా చోటుచేసుకున్నాయి. “వర్ణనా నిపుణః కవి” అని అలంకారికు 


లన్నట్లుగా కవితా శేముషికి నికషోపలములై, యీ కావ్యములో వర్ణనలు 
ప్రకాశిస్తున్నాయి. శంభాజీ మహావీరుడైన మహారాజే గాక, కావ్యములను 
రచించిన కవి కూడా. శంభాజీ చేసిన వర్ణన మిషతో రాథా దేవి కైశ్యశోభను 
అద్భుతంగా, పరమసుందరంగా వర్ణించారు. ఆ పద్యం యిదీ - 


“మునిమాపువేళలో వినువీధిం బరగెడి 
యసితాభ్రముల వన్నె నతకరించి 
ముప్పేట యల్లిక నొప్పి మూపున వేణి 
కాలాహివలె యాడ కటినిదాటి 
పట్టుదారపు గుంపు పసమీరు జదకొస 
యాదోక కొనకుచ్చు నపహసింప 
జంబూఫలా[గ్రస బంభర భంగియై 
ధూట్రుమేచక వర్ణ ధామ మొలయ. 
యిరులు కురియు రాధ కురుల సిరులు జూచి 
కృష్ణుడను “నో ప్రియా! నీదు కేశభరము 
కమ్మకస్తురి వలపులు క్రమ్ముకొనగ 
నీడనిడు నాకు నీ యెండవేడి దొలచి” 


శంభాజీ మహారాజు యొక్క హాలిక పక్షపాతమును గూర్చి ప్రస్తావిస్తూ, 
మన్నును బంగారుగా మార్చే హాలికుని ఎంత స్వభావసుందరంగా, 
మనోహరంగా వర్ణించారో చూడండి యీ పద్యంలో. 


“శమకోర్చి చెమటోడ్చి జనత యాకలిం దీర్చ 
మన్ను హెన్నుగ మార్చు మాంత్రికుండు 

మోకాళ్ళు దాటని ముదుక పంచెను దాల్చి 
యిలకు పట్టువలువ లిచ్చు దాత 

యత్యనావృష్టుల యత్యయమును గెల్చి 
“'మరువు తరిగి మార్చు కజుదులాడు 

తాను నంబలి త్రాగి మేను డయ్యనివారి 
కమృతాశన మిచ్చు హాలికమణి 

యట్టి వారినోట యహి ఫేనమును బోయు 
రీతి, పన్నులొడుచు నీతి తగునె?” 


దైవాంశ లేనిచో రాజు కాలేడన్నది “నా విష్ణు పృథివీ పతిః అను 
ఆర్యవాక్యములో ప్రతిపాదితమైనది. శంభాజీలో ఆయా దేవతల లక్షణములు, 
ఆయా దేవతాంశలుగా ప్రతిఫలించి ప్రకాశించాయో హృదయంగమంగా 
వర్ణించారు. చూడండి. 


“తన యగపాటును గని నగు నెలవంక 
డంబంబు నడచు 'హేరంబు నంశ 
కొమరు ప్రాయమునందె యమర సైన్యములకు 
నాయకుండైన 'షాణ్మాతురాంశ 
లంకేశు పతనము క్రి పంకాళిచే సంభ 

విల్లు నని శపించు “భృంగి” యంశ 
జగములం గాపాడ క్షణమాలసింపక 

హాహలంబును (మింగు “హరుని యంశ 
భువన భాండములను మోయు భవుని మోయు 
తందరెరుగక చరియించు 'నందిి యంశ 
యన్ని యంశలు తన నిప్పుడావహించి 
హిందురాజ్యరక్షకు తన న్ముందు నడపు. 


సందర్భమునకు సముచితములైన పదముల నెంపిక చేసికొని 
ప్రయోగించడంలో కవి ప్రతిభ ద్యోతకమౌతుంది. అద్భుతంగా పదములను 
ప్రయోగించి తద్వారా ధ్వనిని సాధించే చమత్కారం చేసిచూపించారీ పద్యంలో. 


“ఎన్నా నెపములు చూపించి పన్నులేసి 

అనువుగా వానిరాబట్టు చణకజుండు.” - 

అధికమైన పన్నులను రైతులపై వేసి అన్నదాతలైన హాలికులను 
బాధిస్తున్నారు మంత్రులు అని వివరించే సన్నివేశములో “పన్నులెసి” అనే పదాన్ని 
ప్రయోగించారు. “ఏయు” అన్న శబ్దమునకు బాణములను వేయు - అని 
అర్థం. ప్రభుత్వం వేసే యీ అధికమైన పన్నులు బాణాలవలె హాలికుల 
మనస్సుల్లో గుచ్చుకొంటూ బాధిస్తున్నాయనే ధ్వనింప చేస్తున్నది, “ఏయు” 
పదప్రయోగం. 


Vi 


అదేవిధంగా సందర్భానుసారంగా కవితా గౌరవమును పెంచేవిధంగా 
యెన్నో నూతన పదబంధాలను ప్రయోగించి తమకున్న అపారమైన 
శబ్దాధికారమును ప్రదర్శించారు కవి అనేక సందర్భములలో. ఆయా శబ్దాలకు 
అర్థములను గూడా అథఃసూచికలో అందించడం పాఠకునికి అదనపు 
సౌకర్యమూ, ఆనందమూను. 


ఈ విధంగా పద్యాలను ఉదాహరిస్తూ పోతే ప్రతిపద్యమును ఉదాహరించ 
వలసి వుంటుంది. ప్రతి పద్యం రమణీయమే, ప్రతి పద్యం రసానందాస్వాదమే. 


కవితా సుధాకలశముగా మలచి, యింతటి మహత్తర చారిత్రక 
బృహత్మావ్యాన్ని సంతరించిన కవిరాజులకు నా కవితాభినందనలు, నమస్సుల 
నందజేస్తున్నాను. 


ఆనందము, సందేశము కావ్యపు ప్రయోజనములని ఆలంకారికుల 
మతము. ఈ మహాకావ్యము ఆ రెండు ప్రయోజనములను సమగ్రంగా 
అందిస్తున్నది. భవ్యమైన రసానందమును అందించడంతో పాటుగా యేకత్వము 
వలన ధర్మరక్షణ, విజయములు అందుతాయనే దివ్యసందేశాన్ని అందిస్తున్నదీ 
కావ్యం. 


“ఈ కృతి యాంధ్ర భూజనుల కెల్లరకు న్నొక మేలుకొల్పునౌ 

“ఏకత” యొండె భారత మహీతలికెల్లను రక్షయంచు, ధ 

ర్మెక నిబద్ధ బుద్దులయి యార్నప్రబోధిత మార్గచారులై 

మెకొని నిల్చ్బగా భరత మేదిని స్వేచ్చ ననశ్వరమ్ముగన్‌.” 

ఆర్షమార్గ సంచారులై ప్రవర్తిల్లుటకు అమృత సందేశాన్ని అందిస్తున్నది, 
యీ వీర చారిత్రక సుందర కావ్యం. 

“ఆంధ్ర సారస్వత రసజ్ఞ హృదయములలో సుస్థిరమైన స్థానము 
నలంకరించి, ఈ సుమధుర కావ్యము సరస్వతీ కంఠాభరణముగా ప్రకాశిస్తుంది” 
అని నిస్సందేహంగా విశ్వసిస్తున్నాను. 


సాహిత్య బాంధవ్యంతో పాటుగా, సమీప బాంధవ్యముతో సోదర బంధం 
గూడా నాకు వీరితో ఉన్నది. ఈ మహాకవికి తమ్ముడనైనందుకు గర్విస్తూ, ఈ 


Vii 


మహాగ్రంథము గురించి నాల్గు మాటలను వ్రాసే అవకాశము నాకు 
కలుగజేసినందులకు వారికి ధన్యవాదములు. నమస్సుల నందజేస్తున్నాను. 


“కమనీయ మహదాశు గంగా ప్రవాహమై 
ధారాళమైన పద్యధార వెలయ 
రసమయ మాధురీ లలిత ప్రవాహమై 
సౌందర్యయుత పద్యశైలి మరయ 
నవనవోన్మేషమై కవితా విలాసమై 
శబ్బాధికారమ్ము సౌరు మీర 
చారిత్రకోజ్జ్వల భూరిప్రసారమై 
సృజనైక శిల్పంబు చిన్నా చూప 
న్‌ మహా(ప్రబంధ సుగంధ భూమసీమ 
సృష్టిం గావించి మించె శ్రీ “సింహరాజు” 
రమ్యగురు మహాకావ్య నిర్మాణ ఛవికి 
(ప్రణతి జేసెద శ్రీ 'సింహరాజు కవికి. 


శతావధాని 
కొండపి మురళీకృష్ణ 


vill 


ఇది “ధర్మరక్షక”, “ధర్మవీర”, “మహావీర” “శ్రీ ఛత్రపతి శంభాజీ మహారాజే” 
చరిత్ర. పద్య ప్రబంధంగా ఆంధ్రపాఠక లోకానికి సమర్పితమౌతున్నది. శ్రీ శంభాజీ, 
ఛత్రపతి శ్రీ శివాజీ జ్యేష్ట పుత్రుడు. శ్రీ శివాజీ నిర్యాణానంతరం శ్రీ శంభాజీ ఛత్రపతిగా 
గద్దెయెక్కి 9 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినా, ఆయన (ప్రభావం ఒక 
శతాబ్దంపాటు మహారాష్టులకు స్ఫూర్తిదాయకమై నిల్చింది. 


విచిత్రం యేంటంటే శ్రీ శివాజీ మహరాజును గురించి తెలియని వారు 
భారత దేశంలో లేరు. కానీ శ్రీ శంభాజీ మహరాజును తెలిసిన వారు భారత 
దేశంలో ఒక “మహారాష్ట్రను తప్పిస్తే, బ్రేళ్ళమీద లెక్కపెట్ట తగినంత మంది గూడా 
ఉండరు. ఇది చరిత్ర ఆయనపట్ల చేసిన అన్యాయం. 


శ్రీ శంభాజీ చరిత్రను పరికిస్తే ఆయనకు జననం నుండి వీర మరణం 
వరకు “విధి” అన్యాయం చేయడమే, పనిగా పెట్టుకున్నదా! అని అనిపిస్తుంది. 


శంభాజీ తన రెండేండ్ల వయస్సుకే తల్లిని కోల్పోయాడు. పితామహి 
జీజియాబాయి, తన కొడుకు శివాజీ స్థాపించిన హైందవీ స్వతంత్ర రాజ్యానికి కాబోయే 
జ్యేష్ట జెరసుడు తన పెద్దమనుమడని, తల్లి లేని పిల్లవాడని అతి గారాబంతో పెంచింది. 
అత్తగారి అనురాగానికి అంతగా నోచుకున్న ఆ జ్యేష్ట జెరసుడు 'శంభాజీని, అతని 
యేడుగురు సవతి తల్లులు అంతే గారాబంగా చూచుకొన్నారు. శ్రీ శివాజీకి ఎనిమిది 
మంది భార్యలు. పట్ట మహిషి సాయిబాయి శ్రీ శంభాజీ తల్లి. తన నాల్గవ కాన్సులో 
శంభాజీని కన్న రెండేండ్లకే కన్నుమూసింది. శంభాజీకి ముందు సాయిబాయికి ముగ్గురు 
ఆడపిల్లలు. అంటే శంభాజీకి ముగ్గురు అక్కలు. వారు కూడా శంభాజీని ఎంతో 
ప్రేమగా చూచుకునే వారు. ఆ విధంగా తల్లిని చిన్నప్పుడే కోల్పోయినా, శ్రీ శంభాజీ 
కుటుంబం నుంచి అంతులేని ఆప్యాయత, అనురాగాలు అందుకుని పెరిగాడు. శ్రీ 


శివాజీ గూడా తన కుమారునికి యే విషయంలోను లోటు చేయలేదు. తీతికలేని 
రాజ్య వ్యవహారాల్లో, రాజ్య విస్తరణలో, నిరంతరం యుద్దాల్లో పాల్గొన వలసి వస్తున్నా, 
తన తల్లి జీజియా బాయి పెద్ద మనుమడి పాలన, పోషణ బాధ్యత పూర్తిగా వహించడం 
వలన నిశ్చింతగా ఉండగలిగాడు. 

శ్రీ శివాజీ నిరక్షరాస్యుడైనా, కొడుకును అనేక భాషలలో, శాస్త్రాల్లో, 
విద్వాంసుల సహాయంతో పండితుణ్ణి చేయగలిగాడు. యుద్ద విద్యల్లో సాటి లేని 
పోటరిగా దిద్దగలిగిన గురువుల్ని నియమించాడు. ఇక జీజియాబాయి సరేసరి. తన 
కొడుకు శివాజీకి నూరిపోసినట్లే శంభాజీకి సైతం ఆమె రామాయణ, భారత, 
భాగవతాదులు, ఇంకా అనేక పురాణ గాధలు, భారత వీరుల కథలు చెప్పి అతి 
చిన్నవయసులోనే తన పెద్దమనుమణ్ణి ఆర్షధర్మం పట్ల తిరుగులేని గాఢ ప్రత్యయం ఉ 
న్న భారతీయుడిగా, అంతులేని దేశభక్తి అణువణువున నింపుకున్న ఒక ఉత్తమ 
స్వాతంత్ర్య వీరునిగా తీర్చి దిద్దింది. ఎట్టి గడ్డు పరిస్థితులలోనూ శంభాజీ లోని యీ 
ఉత్తమ గుణాలు, చెదరక అస్థలితంగా నిల్చి యీ మహావీరుని వ్యక్తిత్వాన్ని మేరు 
శిఖరోన్నతంగా నిలువ బెట్టాయి. శ్రీ శంభాజీ కేవలం పండితుడేగాదు, గొప్ప కవీ - 
[గ్రంథ కర్త గూడా. 

శ్రీ శంభాజీ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎనిమిదేండ్ల వయస్సులోనే 
రాజా జయసింగ్‌ నాయకత్వం క్రింద ఐదు వేల గుజ్జపు దళానికి మన్సబు దారుగా, 
బీరార్‌ జాగీర్ణారుగా ఉండవలసి వచ్చింది. అంత చిన్న వయస్సు లోనే అంత పెద్ద 
బాధ్యతలను మోయవలసి రావడం ఒక్క శంభాజీకే చెల్లింది. 


పదేండ్ల వయసులో తన తండ్రితో పాటు “ఆగ్రా” లో జెరంగజేబు బందీ 
గా ఉండి, తప్పించుకొనడం - ఆ తర్వాత, తన తండ్రి కొంత ముందు జాగ్రత్తకై 
తనను ఒంటరిగా “మధుర” నగరంలో ఒక విప్రగృహంలో అతిధిగా కొంతకాలం 
పాటు ఉంచడం - ఇవన్నీ ఏది, ఎందుకు జరుగుతున్నదో పూర్తిగా తెలుసుకోలేని 
వయసులో జరిగిపోయాయి. 


తిరిగి మళ్ళీ పన్నెండేళ్ళ వయస్సులో జెరంగజేబు కుమారుడు “మౌజమ్‌” 
కొలువులో “జెరంగాబాదు”లో ఐదువేల గుజ్టాల మన్సబు దారు పదవిలో నియమితుడు 
కావడం - అంటే సాధారణ బాల్యానుగుణమైన జీవితం గాక, అసాధారణ 
బాధ్యతాయుతమైన జీవితాను భవాలకు - అంత సులభంగా అర్ధం చేసుకోలేని 


వయసులో గుతి కావలసి వచ్చింది. 


ఈ విధంగా చిన్న వయసులోనే అంత పెద్దరికాన్ని మోయడం, శంభాజీ 
మనస్తత్వంలో, ప్రవర్తనలో చాలా మార్చును తెచ్చింది. ఒక రాజకుమారుడుగా తన 
పట్ల మరాటా రాజ్యం యెడల బృహత్తరమైన బరువు బాధ్యతలు ఉన్నాయని, వాటిని 
తాను సక్రమంగా నెరవేర్చ వలెనంటే తాను చాలా కఠినంగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా 
ప్రవర్తించ వలసి ఉంటుందనే ఒక ధృఢ నిశ్చయానికి వచ్చాడు. 


ఆ సమయంలో తన తండ్రితో సంప్రదించ కుండానే రాజ్య వ్యవహారాల్లో 
తన పరిధిని మించిన జోక్యం చేసుకున్నాడని అనిపిస్తుంది. శ్రీ శంభాజీ తన తండ్రి 
శ్రీ శివాజీ వలెనే కర్షక పక్షపాతి. అందువలన శ్రీ శంభాజీ “పన్నులు రాబట్టడంలో 
అధికారులు అవినీతికి పాల్పడి, పేద కర్షకులను వేధిస్తున్నారు” అనే అభిప్రాయానికి 
వచ్చి, తన తండ్రి యెంతో గట్టిగా విశ్వసించే, గౌరవించే “అష్ట ప్రధానుల” పై 
అవినీతి ఆరోపణలతో వారిని చాలా అవమాన పరచి, తన తండ్రి ఆగ్రహానికి గూడా 
శంభాజీ గుణీ అయ్యాడు. 


కర్షకులు, సైనికులు, పేద కార్మికుల పట్ల శంభాజీకి ఉన్న గాఢమైన సానుభూతి 
అతనిని అధికార వర్గానికి, ధనిక వర్గానికి శత్రువును చేసింది. శ్రీ శివాజీకి పేదలపట్ల 
సానుభూతి ఉన్నా ధనిక వర్గాన్ని వ్యతిరేకం చేసుకోలేదు. ఆ తండ్రి లౌక్యం, తెలివి 
తేటలు, సమయస్ఫూర్తి శంభాజీలో లోపించాయి. 


అదిగాక శంభాజీ యౌవన చాపల్యం వలన కొన్ని వ్యసనాలకు లోనై 
నాడనే విషయం గూడా ఆతని శీలం మీద నీలి నీడలు క్రమ్మేలాచేసి, అమాత్య, 
అధికార, ధనిక వర్గాలకే గాక తన తండ్రికి గూడా తనపైన నమ్మకం పోయేలా 
(ప్రవర్తించాడని చరిత్రకారుల వ్రాతలు చెప్తున్నాయి. 


యీ పై కారణాలవల్ల అమాత్య వర్గం శంభాజీకి వ్యతిరేకమై అతనిని శ్రీ 
శివాజీ తర్వాత సింహాసనానికి దూరంచేసి ఆతని తమ్ముడైన “రాజారాము”కు పట్టం 
కట్టాలని కుట్రచేశారు శ్రీ శంభాజీ దీనిని సహించలేక, తనకు వ్యతి రేకంగా పని 
చేస్తున్న మంత్రులను, అధికారులను క్రూరంగా చంపించాడు. అది సమాజంలో 
శంభాజీ పైన వ్యతిరేకతను మరింత యెక్కువ చేసింది. 


Xi 


శ్రీ శంభాజీ తండ్రి తర్వాత గద్దెయెక్కి తొమ్మిది సంవత్సరాలు మాత్రమే 
పరిపాలించాడు. బెరంగజేబు “దక్క్మనును జయించాలని, స్వయంగా రంగంలోకి 
దిగాడు. శంభాజీ పరిపాలనా కాలం అంతా యుద్దాలతోనే గడచి పోయింది. 
భయమూ, ఓటమీ రెండూ యెటుగని శ్రీ శంభాజీ శతాధిక యుద్దాలలో అన్నింటిలోనూ 
విజేతగానే నిల్చినా, జెరంగజేబు అపారమైన సైన్య, ధన బలంతో శ్రీ శంభాజీని 
క్రమక్రమంగా బలహీన పరచగలిగాడు. లంచాలతో మరాటాలను వశపరచుకొని, 
శ్రీ శంభాజీ అంతర్గత శత్రువులను తనకు అనుకూలురను చేసికొని, చివరకు 
మాయోపాయంతో అమిత పరాక్రముడు, సాహస విక్రమార్ముడూ - అదే సమయంలో 
ముందు వెనుకలు చూడని, అత్యావేశ పరుడూ, అమాయకుడూ యెన శ్రీ శంభాజీని 
బంధించ గలిగాడు. చివరకు అతి దారుణంగా శ్రీ శంభాజీని చంపించాడు. 


శ్రీ శంభాజీకి మహారాష్ట్ర చరిత్రలో రావలసిన అత్యున్నత స్థానం రాక 
పోవడానికి కారణం కేవలం అతని దురదృష్టమే. ఎన్ని కారణాలు చెప్పినా, విధి 
యనుకూలించని నాడు, నరుడు నిస్సహాయుడౌతాడు. 


చరిత్రకారులు గూడా శ్రీ శంభాజీ విషయంలో త్వరపడి, సరియైన విశ్లేషణ 
లేకుండా ప్రతికూలమైన వ్రాతలు వ్రాశారు. యే యిద్దరు చరిత్ర కారులను తీసుకొన్నా 
వారిలో యేక వాక్యత లేదు. ఎవరెన్ని చెప్పినా శ్రీ శంభాజీ భారతీయ సనాతన ధర్మ 
రక్షణకు చేసిన త్యాగం - తన తండ్రి స్థాపించిన హైందవీ స్వతంత్ర రాజ్య సుస్థిరతకు 
పడిన ప్రయాస - చరిత్రలో సముజ్వలంగా నిల్చిపోతాయి. శ్రీ శంభాజీ మజుగున 
పడిన మాణిక్యం. 


ఇక ఈ “శంభాజీ మహరాజు చరిత్ర రచన ఎందుకు పద్య రూపంలో 
వ్రాయవలసి వచ్చిందంటే - 1943లో శ్రీ శివాజీ చరిత్ర పద్యరూపంలో మహా కవి 
గడియారం వేంకటశేషశాస్త్రి గారు “శివభారతం” పేరిట మహో్ధంధం 
వెలయించారు. అది శ్రీ శివాజీ పట్టాభిషేకంతో మంగళాంతం ఐంది. అందులో శ్రీ 
శంభాజీ ప్రసక్తి నామ మాత్రంగా ఉంది. అందువలన తండ్రిని మించిన మహావీరుడు 
శ్రీ శంభాజీ చరిత్ర గూడా ఆంధ్రులకు పద్య ప్రబంధంగా అందిస్తే బావుంటుందని 
చేసిన ప్రయత్నం ఇది. 


౫11 


ఆంధ్ర భాషలో మహావీరుల చరిత్ర పైన వచ్చిన పద్యకావ్యాలు తక్కువేమీ 
కాదు. నాకు తెలిసినంత వరకు ఆ [గ్రంధముల పట్టిక ఇక్కడ ఇస్తున్నాను. 
ఆంధ్ర పద్య సారస్వతంలో పద్య రూపంలో వచ్చిన చారిత్రక ప్రబంధములు 
1) ఆంధ్ర పురాణము - శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి 
2) రాణా (ప్రతాప చరిత్ర 
3) వీరమతి చరిత్రము -శ్రీ దుర్భాక రాజశేఖర శతావధాని 
4) వీర సింహ విజయము 


ర్‌) శ్రీ శివభారతము (ఛత్రపతి శివాజీ చరిత్ర) శ్రీ గడియారం 
6) రఘునాధీయము (రఘునాథ నాయకుని చరిత్ర)! వేంకట శేషశాస్త్రి 
7) శ్రీ మదాంధ్రాభ్యుదయము - 

(విజయనగర సామ్రాజ్య స్థాపన) శ్రీ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ 
రి) శ్రీ కృష్ణ రాయాభ్యుదయము - 


(శ్రీకృష్ణ దేవరాయల చరిత్ర) 
9) చంద్రగిరి దుర్గము - శ్రీ అమ్మిశెట్టి లక్ష్మయ్య 
(“తిరుపతి” దగ్గర ఉన్న “చంద్రగిరి” రాజుల చరిత్ర) 
10) కాకతీయ తరంగిణి - శ్రీ యార్లగడ్డ వేంకట సుబ్బారావు 
11) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి -శ్రీ పాణ్యం నరసరామయ్య కవి 
12) బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర (ద్విపద) - శ్రీ బందుమియ్య 
13) సీతారామ రాజీయము - శ్రీ మల్లేల గురవయ్య 
(అల్లూరి సీతారామ రాజు చరిత్ర) 


14) మంగళ పాండే - శ్రీ అబ్బరాజు శ్రీనివాసరావు 
(1847 ప్రథమ స్వాతంత్ర సంగ్రామ ప్రారంభకుడు) 
15) , రూన్సీబాయి 
16) | ఆంధ్రప్రశస్తి (ఆంధ్ర వీరుల కథలు)! - శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, 
17) | శివార్చణము (శ్రీ శివాజి చరిత్ర) 
18) పలనాటి భారతము - శ్రీ యేటుకూరి వేంకట నర్సయ్య 


Xiil 


19) కాటమరాజు చరిత్ర (ద్విపద) - శ్రీ తంగిరాల వేంకట సుబ్బారావు 
(సంపాదకుడు) 

20)  రామరాజీయము - శ్రీ అందుగుల వెంకయ్య (క్రీ.శ. 1650) 
(అళియ రామరాయల చరిత్ర) 


21) రంగరాయ చరిత్ర - శ్రీ దిట్టకవి నారాయణ కవి (కీ.శ. 1790) 
(బొబ్బిలి వెలమ వీరుల చరిత్ర) 
22) _ విశ్వనాధ నాయకుడు - శ్రీ శంఖవరం రాఘవాచార్యులు 
23) పురుషోత్తముడు - శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తి 
24) పృద్వీరాజ విజయము - శ్రీ వీర్నీడి ప్రసన్న 
25) వందేమాతరం (భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర) - 
శ్రీ ముదిగొండ వీరభద్రయ్య 


ఇంకా యెన్నో నాకు తెలియనివి ఉండి ఉండవచ్చు. శ్రీ తంగిరాల వేంకట 
సుబ్బారావు యీ వీరగాధా సాహిత్యంపై అశేషమైన కృషి చేశారు, చేస్తున్నారు. 
అంతే గాకుండా స్వాతంత్ర్య వీరులపైన పద్య కావ్య ఖండికలూ చాలా వచ్చాయి. 
అందువలన శ్రీ శంభాజీ చరిత్రను పద్య కావ్యంగా పరిచయం చేయాలనే తలంపు 
కలిగింది. 


హిందూ మహరాష్ట్ర స్వతంత్ర రాజ్య స్థాపన, పరిరక్షణలో తన తండ్రి 
శ్రీ శివాజీని మించి పోయే జెరసత్వ స్ఫూర్తితో త్రికరణ శుద్దిగా పరిశ్రమించి, 
విమత కుమతుల స్వదేశీ స్వార్థపరుల కుట్రకు బలియెపోయిన అమర వీరుడు శ్రీ 
“ఛత్రపతి శంభాజీ మహరాజె” స్మృత్యంకంగా ఆంధ్ర దేశానికి ఆంధ్ర భాషలో ఆ 
వీరుడి చరిత్ర పద్య ప్రబంధంగా సమర్పిస్తున్నాను. శ్రీ శంభాజీ వీర, విక్రమ, 
స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తి సకల భారతదేశానికి ఆదర్శపథ దర్శిని కావాలి. 


9 


స్వస్తి 
“సింహరాజ్‌” 


Xiv 


కృతికర్త వంశగానం 
సింహరాజ్‌ 


మా యీ “శింగరాజు” వంశానికి మూలపురుషునిగా పేర్కొనబడే వ్యక్తి 
“కోట శింగరాజు”. ఈయన ప్రసిద్ధి వహించిన ముప్పది రెండు మంది నియోగి 
మంత్రుల సీస మాలికలో పేర్కొనబడ్డాడు. “కోట శింగరాజు మాట వాసియెగాని 
గంగమాంబవలన గణుతికెక్కై”. బహుశా ఆ పరమసాధ్వి “వండ నలయడు వేవురు 
వచ్చిరేని” అన్నంత ఓరిమీ, బెదార్యానికి కాణాచియై యుంటుంది. ఆయన పేరు 
“శింగరాజు” మా వంశానికి స్థిరపడిపోయింది ఆనాటి నుంచి, అని అంటారు. 


ఇక సాహిత్య పరంగా చూస్తే మా “శింగరాజు” వంశంలో ఇద్దరు ప్రసిద్ధ 
వ్యక్తుల పేర్లు సాహిత్య చరిత్రలో లేఖ్యారూఢమయ్యాయి. వారు 1) శింగరాజు 
వెంకట సుబ్బయ్య, 2) శింగరాజు దత్తాత్రేయులు. వీరు ఆంధ్ర సాహిత్య చరిత్రలో 
మొట్టమొదటి “వచన రామాయణ” కర్తలని శ్రీ ఆరుద్ర గారు తమ సమగ్రాంధ్ర 
సాహిత్యంలో వ్రాశారు. 


మా నాన్న “శ్రీ శింగరాజు సుబ్రహ్మణ్యంగారు” నా చిన్నప్పుడు వీరిద్దరి 
పేర్లు మన వంశవృక్షంలో ఉన్నాయని చెప్పడం నాకు గుర్తున్నది. వీరు రచయితలని 
చెప్పినట్లుగా గూడా గుర్తుంది. అందువలన శ్రీ ఆరుద్రగారి సమగ్రాంధ్ర సాహిత్యం 
చదివేటప్పుడు వీరిరువురి పేర్లు మా నాన్నగారికి చూపిస్తే ఆయన యెంతో 
సంతోషించారు. 


ఆ తర్వాత మా “శింగరాజు” వారిలో కవిగా పేరు తెచ్చుకొన్నది మా 
నాన్నగారి పెత్తండ్రి “శ్రీ శింగరాజు కృష్ణయ్య గారు”. వీరు నిస్సంతు. వీరు “గుడిపాడు” 
అనే కుగ్రామంలో హైయ్యర్‌ గ్రేడ్‌ ఉపాధ్యాయుడుగా ఉండేవారు. చాలా స్వల్ప 
భూవసతి. మెట్టపొలం. అందువలన సంసారం జరుగుబాటు అంతంత మాత్రంగా 
ఉండేదట. ఐనా ఆయన నిరంతర సాహిత్య వ్యాసంగంలో ఉండేవారని, ఆయన 
మిత్రులు గూడా సాహిత్య ప్రియులనీ మా నాన్న గారు తమ పెద తండ్రిని గురించి 
చెప్తుండేవారు. ఆయన యెప్పుడూ యేవో రచనలు చేసే వారనీ, ఆయనను గొప్ప 
“కవి యని బంధు మిత్రులు ప్రశంసిస్తూ ఉండే వారని గూడా మా నాన్న చెప్పేవారు. 


Xv 


ఆయితే ఆయన సాహిత్య కృషి అంతా ఆయన నివసించే పూరిల్లు అగ్ని ప్రమాదానికి 
గురియెనందు వలన ఏమీ మిగలకుండా పోయింది అని చెప్పాడు మా నాన్న. 


ఇక మా తండ్రిగారు శ్రీ శింగరాజు సుబ్రహ్మణ్యం. ఈయన బాల్యంలోనే 
పితృవియోగం సంభవించి నందువలన సంసార బాధ్యతల బరువుతో విద్యాభ్యాసం 
యెదవ తరగతితో ఆగిపోయింది. ఐతే వంశ సంస్మారనేపథ్యం వలన, కవిత్రయ 
భారత, పోతన భాగవతములు ఆయనకు హృదయ కవిలె. మార్మండేయ పురాణము, 
తెలుగు పద్యముల భగవద్గీత ఆ యివన్నీ ఆయనకు కంలోపాఠం. ఆధ్యాత్మ రామాయణ 
కీర్తనలు, దాశరధీ శతకం - యివన్నీ ధారణలో ఉండేవి. ఈ సంస్కారంతో ఆయన 
యతి ప్రాసలు లేని గణ బద్ధమైన పద్యాలు అల్లేవాడు. అన్నీ ధారణలోనే ఉండేవి. 
నేను విన్న పద్యం ఒకటి ఉదాహరిస్తాను కొలదిగా . . . 


“ఈ లోకంబొక నాట్య మందిరము జీవుల్‌ పాత్రధారుల్‌ అధిష్టానుండీ 
శ్వరుడు . .. నాకు పద్యం పూర్తిగా జ్ఞాపకం లేదు. వ్రాసి పెట్టుకున్న నోట్‌ బుక్‌ 
యెక్కడో పోయింది. ఆయన వ్రాసిన యీ కొలది పద్యాలు పూర్తిగా ఆధ్యాత్మిక 
సంబంధమైనవే. 


బహుశా యీ పైతృక సంపన్నేపథ్యం నన్ను కవిగా, గ్రంథకర్తగా చేసిందేమో 
ననుకుంటున్నాను. 


నేను నా 18వ యేటనే తేటగీతి పద్యంతో కవితా సాధన మొదలు పెట్టాను. 
మొదటి పద్యమే ఛందోవ్యాకరణ రీత్యా నిర్షోషంగా ఉందని మా గురువుగారు క్రీ 
కొమాండూరి రామానుజాచార్యులుగారు” ఆశీర్వదించారు. నాకు ఊహ తెలిసినప్పటి 
నుండీ ఆంధ్ర, సంస్కృతాంగ్ల సాహిత్యాలతో నా అనుబంధం నిర్విరామముగా 
సాగిపోతున్నది నేటి వరకు. ఇందుకు నా పూర్వజులకు నేనెప్పుడూ అధమర్హుడినే. 


మ॥ కవిగా పేరులభించియు న్నారులకునాన్సింప నొక్కక్షరం 
బవశేషింపక సాహితీ ఫలము సర్వం బగ్గి పాలౌటకెం 
త వెతంగూరినొ, వార్థకమ్మున దురుద్దారమ్మునౌ నష్టమి 
ట్లవుటన్‌ మా “పెదతాత కృష్ణయ” యన న్నాయూహ యేర్చున్ననున్‌॥ 


- “సీంహరాజ్‌” 


xvi 


కృతబ్దతాంజలి 
ఆ 
సింహరాజ్‌ 


నా యీ “శ్రీ శంభు భారతము” (ఛత్రపతి శంభాజీ పద్య ప్రబంధము) 
ను ఆమూలాగ్రం పరిశీలించి, తద్రచనా వ్యగ్రతలో, నా ప్రమత్తత వలన దొరలిన 
ఛందో వ్యాకరణ స్థాలిత్యములను గుర్తించి చూపి, వానిని నేను సవరించుకునే 
అవకాశం కల్పించిన కవిమిత్రులు విద్వాన్‌ శ్రీ అగ్యస్త్యరాజు సుబ్బారావుగారు, 
శతావధాని చి॥ కొండపి మురళీకృష్ణకు నా ప్రగాఢ కృతజ్ఞతలు. అంతేగాక 
శతావధాని, ఆశుకవి చి॥ కొండపి 'మురళీకృష్ణ యీ ప్రబంధ హృదయాన్ని 
ఆవిష్కరించే, “ప్రబంధ సుగంధం” అన్న శీర్షికతో చక్కని పీఠికను గూడా 
సంతరించాడు, ఆంధ్రదేశంలో ప్రసిద్దిగన్న నక సస వరుసలో సుస్థిర స్థానం 
సంపాదించుకున్న ఆశుకవీ, శతావధాని. సాహితీ బాంధవ్యమే గాక, నాకు 
సోదర బాంధవ్యంగూడా ఉన్న చి॥ కొండపి మురళీకృష్ణకు వాత్సల్య పూర్వక 
శుభాశీస్సులు. 


నాయీ “శ్రీ శంభు భారతము” (ఛత్రపతి శంభాజీ పద్యప్రబంధం)ను 
అభ్యర్థించగనే సహానుభూతితో పరిశీలించి తను అమూల్యాభి ప్రాయాలను 
ప్రకటించిన ఆంధ్ర సాహితీ మేరు శిఖర ప్రాయులైన మహా పండిత, కవి 
ప్రకాండులకు, నా సవినయ, ప్రశ్రయ కృతజ్ఞతాభీ వందన శతములర్చించు 
కుంటున్నాను. 


1) ప్రొఫెసర్‌ తంగిరాల వెంకటసుబ్బారావు, ఎమ్‌.ఎ., పి. హెచ్‌.డి., 


2) పండితకవి, బహుగ్రంథకర్త శ్రీ డా! రేవూరు అనంత పద్మనాభరావు, 
ఎమ్‌.ఎ., పి. హెచ్‌.డి., విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌, ఆల్‌ ఇండియా రేడియో, 
ఢిల్లీ. 


3) విద్వతృవి వ్యాకరణ విద్యావారిథి శ్రీ డా॥ బేతవోలు 
రామబ్రహ్మం, ఎమ్‌.ఎ. పి. హెచ్‌.డి., బహుగ్రంథకర్త 


4) శతావధాని, ఉభయభాషా వ్‌ పయోధి, శ్రీ డా॥ సూరం 
శ్రీనివాసులు, ఎమ్‌.వి: (సంస్కృతం), పి పి. హెచ్‌.డి. బహు గ్రంథకర్త. 


xvii 


ర్‌) ౦స అవార్డు గ్రహీత, అష్టావధాని శ్రీ నరాల రామిరెడ్డి 


హ 
6) శ్రీ డా॥ సి.వి. రామచంద్రరావు, ఎమ్‌.ఎ. (హిస్టరీ) పి. హెచ్‌.డి., 
విశ్రాంత చరి(త్రో పన్యాసకులు, చరిత్ర పరిశోధకులు, బహు చారిత్రక గ్రంథ 
కర్త. 


7) శ్రీమతి డా॥ వసుంధర, ఎమ్‌.ఎ. (తెలుగు) పి. హెచ్‌.డి. 
8) _విద్యాన్‌ శ్రీ అగస్యరాజు సుబ్బారావు, శ్రీదేవీ భాగవత పద్య కావ్యకర్త. 


9) _ శ్రీ డా॥ చీమకుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్‌.ఎ (తెలుగు) పి. హెచ్‌.డి., 
విద్వతృవి, బహు గ్రంథ కర్త. 


10) శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహారావు, ఎమ్‌.ఎ., ఎమ్‌.ఇడి., కవి, గ్రంథ 
కర్త, ఆంధ్ర పద్య సారస్వత పరిషత్‌, నెల్లూరు శాఖ అధ్యక్షుడు. 

11) శ్రీ దేవరకొండ మురళీకృష్ణ, వాగ్గేయ కారుడు, షట్చక్రవర్తి చరిత్ర 
వచన (ప్రబంధ కర్త. 


12) _ ప్రసన్నకవి శ్రీ ఉన్నం జోతివాసు 


విధాతకు కృతజ్ఞతా నివేదనము 


ఉ॥ రోగము, రొష్టులేని యొడలున్‌, సమయానికి చేతికందు ద్ర 
వ్యాగమము, న్మదూహ తన భావము నొక్కటె యౌ ద్వితీయతో 
సాగు కుటుంబ జీవన ప్రశాంతి, వసింపబవంతి కల్మినే 
డీగతి సాగె నా రచన మిందుల కున్విధికిన్సతజ్ఞ్డుడన్‌ ॥ 


xviii 


ర్‌ 
ర్‌ 


-_——-O0O0NOOGRARONnD= 


జు అ 


వివరం పేజి నెం. 


అభవస్తవం 

సరస్వతీ సంస్తుతి 

తెలుగు నుడికి గిడిగిళ్ళు 

తెలుగు పద్యాలు 

ఆంధ్ర సాహితీ సుకవి ప్రశంస 

స్వవిషయము 

చరిత్రకారుల విచిత్రపు పోకడ 

అంకితము 

దైవస్తుతి 

భోసలే వంశ చరిత్ర 

ధర్మవ్‌ర - మహావీర ఛత్రపతి శంభాజీ మహారాజె చరిత్ర 
కథా ప్రారంభము 

ఛత్రపతి శంభూజీ ప్రప్రపితామహుడు 

ధర్మవ్‌ీర - మహావీర ఛత్రపతి శంభాజి మహారాజే 
ప్రపితామహుడు “మాలోజీ భోస్లే W 

షాజీ భోసలే వివాహము 

ధర్మవ్‌ర - మహావీర - ఛత్రపతి శంభాజీ పితామహుడు 'షాజీ 
మొగలులు అహ్మద్‌ నగర్‌ ఆక్రమించుట 

“లఖుజీజాధవ్‌” హత్య - అహ్మదునగరులో వచ్చిన మార్చు 
'ఆదిలుషా' మొగలులతో సంధి చేయుట 

అహ్మద్‌ నగర్‌ - లఖుజీ జాధవ్‌ - షాజీ భోన్సలే 

షాజీని బంధించుటకు అతని మామ 'లఖుజీ జాధవు' వచ్చుట 
ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజే జననము 

ఛత్రపతి శివాజీ మహారాజె బాల్యము 

బాల శివాజీకి తల్లి జీజియా దేశభక్తి నూరిపోయుట 
రెండవ ఇబ్రహిమ్‌ ఆదిలుషా 


COO0O0O0NNOOGORARON 


10 


Xix 


28 
26 
27 
28 
29 
30 


31 

32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 

42 
43 
44 


45 
46 
47 
48 
49 


50 
51 


ఛత్రపతి శివాజీ హైందవ రాజ్యస్థాపనా ప్రయత్నము 28 


ఛత్రపతి శివాజీ యుద్ధయాత్రా ప్రారంభము 31 
ఛత్రపతి శివాజి అగ్రజుడు శంభాజీ వీరమరణము 32 
ఛత్రపతి శివాజీ తండ్రి షాజీ నిర్మాణము 32 
ఛత్రపతి శివాజి “జావళి” ని ఆక్రమించుట 33 
ధర్మవీర - మహావీర ఛత్రపతి శంభాజీ జననము - 

మహావీర “శంభాజీ ప్రశంస 34 
ఛత్రపతి శివాజి అఫలుఖానుని వధించుట 37 
బాజీ ప్రభు ఆత్మార్హణిము 37 
షాజాదా జౌరంగజేబు దక్కనుకు రాజప్రతినిధిగా వచ్చుట 38 
షాజహాను అస్వస్థత - జారంగజేబు ఢిల్లీకి మరలి పోవుట 39 
షైస్తఖాను శివాజీపై యుద్ధము ప్రకటించుట 40 
ఛత్రపతి శివాజీ సూరతు ముట్టడి 42 
ధర్మవీర - మహావీర - ఛత్రపతి “శంభాజీ మహరాజె' బాల్యము 42 
జౌరంగజేబు జయసింహుని శివాజీ పైకి పంపుట 45 


ఛత్రపతి శివాజీ, రాజా జయసింహునకు వాయించిన లేఖ 47 
రాజా జయసింగు ఛత్రపతి శివాజీకి వాయించిన ప్రత్యుత్తరము 49 
రాజా జియసింగు పాదుషాకు పంపిన లేఖాంశములు 51 

పాదుషా జారంగజేబు నిర్ణయము 52 
శివాజీ మొగలులతో చేరి బీజాపూరుపై యుద్ధము చేయుట 52 
ఛత్రపతి శివాజీని దిలేర్‌ఖాను అనుమానించుట శివాజీని 

వధింప ఆలోచన చేయుట 53 
రాజా జయసింహుడు శివాజీని సమర్ధించుట 54 
శివజీ మొగలులతో చేసుకున్న సంధిని గూర్చి చర్చించుట 54 
ఏర నేతాజీ పాల్కర్‌ ముందు బీజాపూర్‌, తర్వాత మొగలుల చేరుట55 


ఛత్రపతి శివాజీ ఆగ్రా ప్రయాణము 55 
రాజా జయసింగు తన కుమారునకు లేఖ వ్రాయుట 

ఆగ్రాలో రామసింగు శివాజీని ఆమతించుట 56 
పది యేండ్ల బాల శంభూజీ - ఆగ్రాలో అనుభవములు 56 


ఛత్రపతి శివాజీ జౌరంగజేబు సభలో ప్రవేశించుట 57 


XX 


52 


53 
54 
55 
56 
57 
58 
59 
60 
61 
62 
63 
64 


65 


66 
67 
68 
69 
70 
71 

72 
73 
74 


75 
76 


శ్రీ శివాజి ఆగ్రా నిర్భ్ధంధము నుండి తప్పుకొనుటకు 


ప్రయత్నము ప్రారంభించుట 60 
శ్రీ శివాజి, శంభాజీలు గ్యహనిర్ధంధము నుండి తప్పించుకొనుట 63 
శ్రీ శివాజీ, శంభూజీ మాటు వేషములతో పయనించుట 65 
శ్రీ శివాజీ, శంభాజీలు మధుర చేరుట 65 
శ్రీ శివాజి శంభాజీకి కృత్రిమ అంత్యేష్టి జరిపించుట 66 
శ్రీ శివాజీ రాయగడము చేరుట 67 
జీజియా శివాజీని తన మనుమని గూర్భి యడుగుట 67 
శివజీని జయసింహుడే తప్పించెనని జెరంగజేబు ఆగ్రహించుట 68 
రాజా జయసింహుని పశ్చాత్తాపము 69 
రాజా జయసింగు నిర్మాణము 71 

జారంగజేబు శివాజీని బుజ్జైగించుట 71 

జారంగజేబు శంభాజీని ప్రశంసించుట 72 
శివాజీ జెరంగజేబు సౌమనస్యమునకు సంతోషించుట 

శంభాజీ షాజాదా మౌజము కొల్వులో చేరుట 72 


శంభుజీని బంధించుటకు జారంగజేబుకుట్ర - షాజాద 
మౌజము కుట్ర బహిర్గతము చేసి శివాజీని, శంభుజీని, 


ప్రతాపరావులను రక్షించుట 75 
'జారంగజేబు' చేసిన కుట్రకు శివాజీ అగ్రహము చెందుట 76 
శ్రీ శివాజీ జైత్ర యాత్ర Tard 
శ్రీ శివాజీ 'సూరతును కొల్ల గొట్టుట 78 
శ్రీ శివాజీ పట్టాభిషేకము - శ్రీ శంభాజీ యువరాజ పట్టము 79 
శ్రీ శివాజీ రాజ దండము - దాని విశిష్టత 80 
శ్రీ శంభాజీని యువరాజుగా పౌరులు ప్రశంసించుట 81 
శ్రీ శివాజీ పట్టాభిషేక వార్తవిని జౌరంగజేబు ఆగ్రహోదగ్రుడగుట 81 
జీజాబాయి నిర్యాణము 82 
“మహావీర శంభాజీ” భావ సంఘర్షణ తన తండ్రి శివాజీకి 

తనపైన ప్రేమ కలదా? లేదా? అనువిచికిళ్ళ 83 
“జారంగజేబు” ప్రతీకారేఛ్చ 86 


అష్టప్రధాని వ్యవస్థపై శంభాజీ అసహనము 88 


xx 


77 


78 
79 
80 
81 
82 
83 
84 
85 
86 


87 
88 
89 
so 
91 


92 
93 


94 
95 
96 
97 
98 
99 
100 
101 


శంభాజీ అమాత్యుల అవినీతి - హాలికుల దుస్థితిని గూర్చి 


విచారించుట so 
శంభాజీపై అపనిందారోపణము-శ్రీశివాజీ నేర విచారణసేయుట 91 
న్యాయ విచారణలు - శంభూజి నిరపరాధిగా తేలుట 92 


ఆర్థిక సచివుడు అణ్జాజీదత్తో శంభూజీపై అపనిందలు వేయుట 92 
అణ్ఞాజీ మటియు ఇతర మంత్రులు అవినీతిని శంభూజీ విమర్శించుట 92 


శంభూజీ పై అపనిందలు పెచ్చరిల్లుట 93 
శంభాజీ మనస్తత్వము - నేపథ్యము 94 
శంభాజీ ప్రవర్తనపై శ్రీ శివాజీ అసంత్యప్తి 96 
అణ్ణాజీ దత్తో మన క్లేశము 96 
అణ్ఞాజీ, తదితరామాత్సులు “శివాజి కడకేగి తమ 

యిబ్బందులు చెప్పకొనుట 96 
శ్రీ శివాజీ మంత్రుల నూరడించుట 98 
శ్రీ శివాజీ శంభాజీ విషయమై పశ్చాత్తాపడుట 99 
శ్రీ శివాజీ భవిష్యత్మార్మాచరణ నిర్ణయించుట 100 


శ్రీ శివాజి శంభు భార్య “యశూబాయితో” శంభుని గూర్చి చర్చించుట100 
శ్రీ శివాజి శంభు దంపతులను, శంభు అత్తవారిల్లు 


శృంగారపూరునకు పంపుట 101 
తండ్రి నిర్ణయమును వినిన శంభాజీ కోపావేశము 102 
శ్రీ శివాజీ తాను రాజధానిలో లేని సమయమున అచటి 

అధికారమును మంత్రులకు, అధికారులకు పంచుట 104 
శంభాజీపై వచ్చు నేరారోపణలకు శివాజీ తీవ్ర హృదయ వేదన 105 
శంభాజీ పై సవతి తల్లి “సోయరా” విద్వేష కారణము 105 
శ్రీ శివాజీ దక్షిణాశా జైత్ర యాత్ర 108 
శ్రీ శివాజీ సైన్యము సత్తవర్తనకు జనులు ఆనందించుట 109 
శ్రీ శివాజీకి హైదరాబాదులో ఘన స్వాగతము 111 
శ్రీ శివాజీ శ్రీశైలక్షేత్ర దర్శనము 112 
శ్రీ శివాజీ 'జింజీకోటి ముట్టడి 113 


మహావీర శంభాజీ కొంకణ భూమిలోని శృంగారపూరు ప్రవేశము 119 


౫0611 


102 


103 
104 
105 
106 
107 
108 
109 


124 


ఏర శంభాజీ “మల్లఖంబొ పోటీలోపాల్లొని తన, శరీర 


పటుత్వము ప్రదర్శించుట 119 
శ్రీ శంభాజీ కవితా, పాండిత్య వైభవములు 120 
ఏర శంభాజీ హాలిక పక్షపాతము 122 
'వీర శంభాజి శృంగారపురమున ఒంటరి తనమును అనుభవించుట 124 
మహావీర శంభాజీ, కవికలశుల పునస్తమాగమము 125 
హిందూరాజులలో అనైక్యత 128 
కవికలశు - శంభాజీల సంభాషణము 129 


'షాహజాదు మోజముూ తన తండ్రిని (జారంగజేబు 
పద భ్రష్టుని చేయుటకు పన్నాగము పన్నెనని కలశుడు చెప్పట 130 
“ఏర శంభాజి' తన తండ్రి 'శివాజీ' తనను కర్ణాటక జైత్ర 


యాత్రకు వెంటకొని పోలేదని విచారించుట 131 
'మహావీర శంభాజి రచించిన “బుధభూషణమూ లోని 

ఈశ్వరుని స్తవము 132 
శివతాండవము 133 
హాలహల భక్షణము 134 
శ్రీకృష్ణ జననము 135 
శ్రీ శంభాజీ గత స్మృతుల యంతర్మధనము 136 
మహావీర “శంభూజి” ప్రతిజ్ఞ 139 
“మహావీర శంభూజీికి పుత్రికా జననము 141 


శ్రీ శివాజి యింత వరకు మాతామహుడు మాత్రమే 
అయ్యాడు-ఇపుడు తొలిసారిగా పితామహుడయ్యాడు శ్రీ శివాజీ 


ఆరు నెలల తర్వాత శంభాజీని మందలించుచు లేఖ పంపుట 141 
శ్రీ శంభాజీకి దిలేరుఖాను ఆదర పూర్వక మైన లేఖ వ్రాయుట 143 
“మహావీర శంభాజీకి భార యశూబాయి హితబోధ 145 
“ఏర శంభాజి” మొగలుల శిబిరమునకు చేరుట 147 


శంభాజీ, దిలేరుఖాన్లు బహదూరు గడమును ముట్టడించుట 150 
ఏర శంభాజీ బహదూరు గడముపై దండెత్తి నందుకు 

పశ్చాత్తాప పడుట 152 
దిలేరు ఖాను మరాటా బందీలను అతి క్రూరముగా శిక్షించుట1 52 


6111 


125 


126 


127 
128 


129 


130 


131 


132 


133 


134 


135 


136 


137 


138 


139 


140 


141 
142 


143 


శ్రీ శంభాజీ మరాటా బంటిలకు వేయబోవు కఠిన 


శిక్ష ఆప ప్రయత్నించుట 153 
ఏర శంభాజీ విన్నపమును దిలేరుఖాను నిరాకరించుట - 
శంభాజీ పశ్చాత్తాపము 154 


వీర శంభాజీని బంధించి ఢిల్లీకి పంపమని జౌరంగజేబు ఆదేశించుట 155 
శ్రీ శంభూజీ దిలేరుఖానుతో 'పన్హాలాగడముపై 

దండయాత్రకు ప్రయాణమై మధ్యలో తప్పించు కొనుట 159 
“ఏర శంభాజీ” ప్రాణములను “మునిసిబుఖాను” రక్షించుట 160 
శ్రీ శివాజీ, శంభాజీని చూచుటకు 'పన్హలా'గడ మునకు వచ్చుట 162 


శంభాజీ తండ్రితో నిష్టరముగా పలుకుట 163 
శ్రీ శివాజి వీర శంభాజీ “రాజనీతి”, “రాజ ధర్మమును” 

గూర్చి ప్రబోధించుట 169 
రాజ సింహాసనము యొక్క సాంకేతికమైన అంతరార్థము 171 
శ్రీ శివాజీ రాయగడమునకు మరలి పోవుట 172 
శ్రీ 'శివాజీ' వీర శంభాజిని పూర్తి నిర్దోషిగా యెంచెననుటకు 
వీలు లేదు 172 
శ్రీ శివాజి 'సాయరాబాయిల కుమారుడు 

“రాజారామ రాజూ వివాహము 172 
తమ్ముడు 'రాజారాము' 'వడుగు'నకు గాని, పెండ్లికి గాని 
శంభునికి పిలుపు లేకుండుట 173 
ఏర శంభాజీ తనపై నీలాపనిందలు వ్య్మాప్తిచేయు అమాత్యులు, 
సవతి తల్లి ప్రవర్తన పట్ల ఆవేదన వ్యక్తముచేయుట 174 


ఏర శంభాజీ “పన్హలా” ప్రాంతమునకు సుబేదారుగా తండ్రిచే 
నియుక్తు డగుట-“హిరోజి” శంభాజీపై కొంత అనాదరము చూపుట 176 
“జారంగజేబు” భావి దక్కను దండయాత్ర నెదుర్కొన 


మరాటులు సిద్దపడుట 177 
శ్రీ శివాజి 'జల్లూ ప్రాంతములను కొల్లగొట్టుట 178 
శ్రీ శివాజీని రణ మస్తఖాను అడ్డగించుట - శ్రీ శివాజి 

తప్పించు కొనుట 178 


శ్రీ శివాజీ ఆరోగ్యము క్షీణించుట 179 


Xxiv 


144 
145 


146 


147 


148 


149 
150 


151 
152 


153 


154 


155 
156 
157 
158 
159 
160 
161 


ఛత్రపతి శ్రీ శివాజీ మహరాజే అస్తమయము 179 
“ఛత్రపతి శివాజి” మరణ వార్తను అమాత్యులు, 


“సోయరాబాయి” అతి గోప్యముగా ఉంచుట 180 
“ఛత్రపతి శ్రీ శివాజి” మరణ వార్తను “వీర శంభాజీకి” 
తెలియకుండ దాచుట 180 
ఛత్రపతి శ్రీ శివాజీ అంత్యక్రియలు “సబజిభోస్లే” యనెడు 
తద్వంశీకుడు చేయుట 181 
'సోయరాబాయి' తన సోదరుడు సైన్యాధిపతి హంబీర 

రావును పిలిపించుట 182 


హంబీరరావు మోహితే శివాజీ భార్య 'పుతలబాయి'ని చూడబోవుట 183 
ఛత్రపతి శివాజీ అస్వస్థతను గురించి 'మోహితేకు” 

పుతలీబాయి వివరించుట 183 
ఏర శంభాజీని నియంత్రించుటకు అణ్ఞాజి, సోయరాబాయిల కుట్ర 184 
తనకుమారుడైన రామరాజుకు ఛత్రపతి పట్టము 

కట్టరమ్మని 'సోయరాబాయి' తన సోదరుడైన హంబీరరావు 
మోహితేను పిలిపించుట 185 
“ఏర శంభాజికి తన తండ్రి మరణ వార్త తన సవతి తల్లి 
పుతలీబాయి ద్వారా తెలియుట - వీర శంభాజీ తీవ్ర 


మానసిక సంక్షోభము 186 
సైన్యాధిపతి “హంబీరరావు మోహితే”ను “అణ్ణాజి దత్తు”, 

“మోరోపంతు పింగళే”లు చూడవచ్చుట 190 
హీరోజిఫర్జందు ఖజానా సొమ్మును సంగ్రహించి పారిపోవుట 193 
ఏర శంభాజిపై ప్రజాభిమానము వెల్లి విరయుట 194 
ఏర శంభాజి పరిదేవనము 194 
వీర శంభాజీ రాయగడము ప్రవేశించుట 195 


పుతలీబాయి జరిగిన విషయమంతయు శంభాజీకి వివరించుట1 96 
వర శంభాజి రాయగడు రాజధానిగా పరిపాలన పగ్గములు చేగొనుట 197 
'ఏర శంభాజీ 'పన్హలా' గడము నుండి రాయగడమునకు 

వచ్చుదారిలో ప్రయాణ విశేషములు 198 


XXv 


162 


163 
164 
165 


166 


167 
168 
169 
170 
171 


172 


173 


174 


175 


176 


177 


178 


179 


180 


181 


కోశ ధనము నపహరించిన హీరోజి ఫర్జాందు పట్టుబడుట - 
శంభాజి అతనిని క్షమంచుట 198 
శ్రీ శివాజి మృతి వార్త మరాటా రాజ్యమున సంచలనము కల్లించుట 199 
ఏర శంభాజీ తన పేరిట ఆజ్ఞలను దుర్గాధిపతులకు పంపుట 199 
రాయగడు ప్రవేశ సమయమున శంభాజీకి జరిగిన 


స్వాగత సత్మారములు 200 
రాయగడమున 'తక్ష్మకుతోకు' భ్యగు పాతము - ద్రోహులకు 
మరణ శిక్ష 201 


వర శంభాజి తన సవతి తల్లి 'సోయరాబాయి'ని చూడబోవుట 202 
తమ్ముడు రాజరాము అన్న శంభాజీని కావిలించు కొనుట 203 
సభాంగణమున మంత్రుల నేర విచారణము-శంభూజీ తీర్చు 204 
కవికలశుడు శంభాజీ రాజనీతిని క్షమాగుణమును ప్రశంసించుట 208 
మొగలు బాద్నా జౌరంగజేబు స్వయముగా దక్కనుపై 


దండయాత్రకు రాదలచుట 208 
జౌరంగజేబు నెదుర్కొనుటకు శంభాజీ సమర సన్నాహము 209 
మొగలు, మరాటా భూభాగ వర్ణనము 211 


“వీర శంభాజీ 'జారంగజేబు' నెదుర్కొను వ్యూహము ఆలోచించుట 213 
“వీర శంభాజీ” తన తండ్రికి వేదమంత్రోక్తముగా 

అపర క్రియలు చేయుట 214 
పుతలీబాయి శ్రీ శివాజీ చితిపై సహగమనము చేయుట 215 
ధర్మటిర, మహావీర, శ్రీ శంభాజి మహరాజే పట్టాభిషేకము 215 
“ఛత్రపతి శ్రీ శంభాజీ మహరాజేికు కొంకణ తీరవాసులు, 

“సిట్దిల వలన తమకు సంభవించుచున్న కష్టములు 


విన్నవంచుకొనుట 220 
ఛత్రపతి శంభాజీ తన పట్టాభిషేకానంతరము చేసిన తొలి 
దండయాత్ర 221 
ఛత్రపతి శంభాజీ 'సూరతు'ను కొల్లగొట్టుటకు 

వచ్చుచుండెనను ప్రచారము ప్రజలలో వ్యాపించుట 221 


బుర్హానుపూరు కొల్లగొట్టుటకు హంబీరరావు, మోహితే, 
శంభాజీలు పన్నిన వ్యూహము 225 


Xxvi 


182 


183 


184 


185 


186 


187 


188 


189 


190 


191 


192 


193 


194 
195 


196 
197 
198 
199 
200 


బుర్హానుపూరు కొల్లగొని తిరిగి పోవునపుడు హంబీర 

రావు జౌెరంగబాదుపై దండెత్తెదనని శంభాజీని వడ్కొనుట 228 
సభలో “ఛత్రపతి శంభాజీ” దణాయడు 'హంబీరరావు 

మోహితేను సత్కరించుట 231 
చిరానుభవ పరులైన వృద్దజనుల భయము - వీర శంభాజీ 
జౌరంగజేబును గురించి ఆత్మ ప్రత్యయము సభలో ప్రకటన 231 
షాజాదా అక్టరు తన తండ్రి జౌరంగజేబును సింహసనచ్చుతుని చేసి, 


తాను సింహాసన మెక్కుటకు శంభాజీ సహాయము కోరుట 233 
రాజస్థాను నందు “అక్టరులిను 'దుర్గాదాసురారోడు” 

కలుసుకొనుట 234 
జౌరంగజేబు భేదోపాయ ప్రయోగమునకై ఒక అసత్యపు లేఖ 
సృష్టించుట 235 


అక్టరు మేల్కాంచి శిబిరములు వట్టి పోవుట చూచి ఆశ్చర్యపడుట 237 
ఛత్రపతి శంభాజీకి సమర్ధ రామదాసు లేఖ వ్రాయించుట 239 
ఛత్రపతి శంభాజీ, షాజాదా అక్టరుకు 'కొంకణు' నందు వసతి 
యేర్చాటు చేయుట 241 
షాహజాదా 'అక్టరు' 'కొంకణమునకు వచ్చిన విషయము 

తెలిసి “అణ్ఞాజీ” శంభాజీకి వ్యతిరేకముగా కుట్రను పన్నుట 242 
“వీర శంభాజి” “షాజాద అక్టరును తన నుండి యేమి 


యాశించిరని యడుగుట 243 
“ఏర శంభాజీ” అపరాధులను శిక్షింప బూనుట 245 
నేర విచారణ - శిక్ష 246 


“ఏర శంభాజీ” సవతి తల్లి “సోయరాబాయి”కి మంత్రుల 
శిక్ష వార్త తెలియుట-అపరాధ భావముతో 


భయముతో ఆత్మహననమునకు పాల్చడుట 248 
“ఏర శంభాజొకీ విషయము తెలిసి తీవ్ర పశ్చాత్తాపమొందుట 248 
జౌరంగజేబు దక్షిణ దేశ దండయాత్రా సన్నాహము 249 
'హుస్టేనలీఖాను' తన శౌర్మ్యముతో సాధించిన ఘనకార్యములు 251 
రామ్‌సెజ్‌ కోట ముట్టడి - మొగలుల వైఫల్యము 252 


“రామ్మెజ్‌' దుర్గము 254 


Xxvil 


201 
202 
203 


204 


205 
206 
207 
208 
209 


210 


211 

212 
213 
214 
215 
216 
217 
218 


219 


220 


221 


222 


223 


రామ్మెజు దుర్గమును షాబుద్దిను ముట్టడించుట 254 
రామ్మెజు గడములోని మరాటా వీరుల వీరోచిత ప్రతి స్పందన 255 
“రామ్మెజు” కోటలో శతఘ్ముల సంఖ్య తక్కువ యని “ఆసుజీ” 


తెల్టుట 256 
“రామ్మెజు” కోటలో శతఘ్ముల సంఖ్య పెంచుటకు దారు 

శిల్పి ఉపాయము చెప్పట 257 
రామ్మెజు దుర్గనేత “సూర్యాజి జడే” యుద్ధ సన్నాహము 258 
మొగలుల మంచె కూలి పోవుట 259 


రామ్మెజు కోటపై జరిగిన దుస్తంఘటనలో త్వష్ట మరణము 259 
'షాబుద్దీన్‌' సైన్యమునకై వచ్చిన సామగ్రిని మరాటులు కొల్ల గొట్టుట 259 
“బహదూరు కోకల్తాషు” రామ్మెజు గడమును జయింప 


క్రొత్త వ్యూహములు పన్నుట 260 
రామ్మెజు కోట గెలుచుటకై యొక తాంత్రికుడైన యశ్వపాలుని 
వ్యూహము మొగలు సేనా పతులు అనుసరించుట 265 
అశ్వపాలుని తంత్ర ప్రయోగము విఫలమగుట-మొగలుల ఓటమి 268 
రామ్మెజు గడము అజేయముగా నిలబడుట 268 
దుర్గనేత “సూర్యాజీ జడే” దుర్భ్ధయుడై నిలబడుట 269 
రామ్మెజ్‌ కోట యుద్ధ వీరులకు శంభాజి యందించిన సత్కారము 269 
ఛత్రపతి మహావీర శంభాజీ మైసూరు యుద్ధము 269 
తొలిసారి మైసూరి వారితో యుద్ధములో మరాటుల యోటమి 270 
జౌరంగజేబు దక్షిణ దేశ ప్రవేశము 271 
జౌరంగజేబు దురాక్రమణతో మరాట రాజ్యమునకు 

శుల్కములు తర్గిపోవుట 272 
తొలుత శంభాజీ జెరంగజేబుతో పోరాడుటకు కర్ణాటకన్యపుని 
సఖ్యము కోరుట 273 
శంభాజీ సఖ్య ప్రతిపాదనము కర్ణాటక ప్రభువు నిరాకరించుట 273 
ఏర శంభాజీ 'బనవరు'ను ముట్టడించుట 274 
చికదేవరాయలు మరాటులకు ధానుష్కసేన లేదని గ్రహించి 
అర్ధవృత్త వ్యూహము పన్నుట 275 


ఛత్రపతి శంభాజీ తిరుచిరాపల్లి ముట్టడి 277 


Xxviii 


224 
225 
226 


227 
228 
229 
230 


231 
232 
233 
234 
235 


236 


237 


238 
239 


240 
241 


242 


విలుకాండ్ర ధాటికోర్ట్డుటకు శంభాజీ పన్నిన వ్యూహము 277 
“తిరుచిరాపల్లి” కోటపై యుద్ధము 280 
ఛత్రపతి శంభాజి తిరుచిరాపల్లి విజయానంతరము కర్ణాటక, 
తమిళ దేశములందు యిరువది కోటల నాక్రమించు కొనుట 282 
చిక్కదేవరాయలు ఛత్రపతి శంభాజీని ఆక్షేపించుట 283 
ఛత్రపతి శంభాజీ చిక్కదేవరాయలకు తగిన సమాధాన మిచ్చుట 283 
చిక్క దేవరాయలు ఛత్రపతి శంభాజీతో సంధి చేసికొనుట 283 
చిక్క దేవరాయలు స్వయముగా ఛత్రపతి శంభాజీ 

సన్నిధికి రాకుండుటకు కారణము తనకు “శివాజీ చేతిలో 

అస్టలు ఖాన్లతి” పట్టునని భయపడెనని సభలో హాస్మోక్తులు 


చెలరేగుట 284 
ఛత్రపతి శంభాజీ రాయగడమునకు మరలుట 284 
జంజీరా కోట - సిద్ధాలతో యుద్ధము 285 
జంజిరా కోట శత్రుదుర్భేద్యమై నిల్బుట 285 
ఛత్రపతి శివాజీ నౌకాబల ప్రాముఖ్యము గుర్తించుట 286 
కొంకణ తీరవాసులైన కర్షకులు “సిటీల వలన తమకు 

కలుగు కష్టములు శంభాజీతో విన్నవించుకొనుట 287 
“'జంజిరా కోటను జయించుటకు శ్రీ శివాజీ చేసిన 

ప్రయత్నములు విఫలమగుట 288 
ఛత్రపతి శంభాజీకి పోర్షుగీసులు, ఆంగ్లేయుల కపట వైఖరి 
బెడదగా పరిణమించుట 290 


ఛత్రపతి శంభాజీ గొప్ట నావికా దళమును నిర్మింప ప్రయత్నించుట 290 
నౌకాశాస్త్ర విజ్ఞాని “జంగేఖాను” అరబు దేశము నుండి 


శంభాజీకి సాయపడుటకు వచ్చుట 292 
శంభాజీ బానిసలకు విముక్తి కలిగించుట 292 
శంభాజి 'జంజిరా' ను గెల్లుటకు రఘునాధ దేశ 

పాండేను నియమించుట 292 


ఉండేరిపై దేశపాండే దాడి చేయుట - దేశపాండే ఘోర 
పరాజయము 293 


6% 


243 


244 
245 
246 
247 


248 
249 


250 


251 


252 


253 


254 


255 


256 


257 


258 


259 


260 
261 


జౌరంగజేబు శంభాజిపై యుద్ధమునకు సిద్ధీలను, పోర్టు 
గీసులను, పురి గొల్బుట “హుస్టేనలీఖాను"ను 


రాయగడముపై దండెత్తుటకు ఆజ్ఞ యిచ్చుట 295 
“మొగలు”, “మరాటాిల రాజ్య తారతమ్యము 296 
“జంజిరా”పై “శంభాజీ” దాడి ప్రారంభము 296 


ఛత్రపతి శంభాజీ స్వయముగా జింజిరాపై యుద్ధమును దిగుట 298 
ఛత్రపతి శంభాజీ 'జంజిరా' యుద్ధమునకు లోబడదని 
ఉపాయము చేత సాధ్యపడు మార్గము ఆలోచించుట 299 
శంభాజీ, జంజీరాను గెల్లుటకు భేదోపాయము ప్రయోగించుట299 
'జంజీరి కోటలో కొండాజి ఫర్ణాందు గుట్టు బయలై ఆతడు 


అక్కడ చంపబడుట 300 
వర మరణము చెందిన 'కొండాజీ ఫర్ణాందు' నకు ఛత్రపతి 
శంభాజి అత్యంత ఘనముగా అంత్యక్రియలు జరుపుట 301 
జంజిరాలో కొండాజి ఫర్జాండు గుట్టు రట్టగుటకు కారణము 30] 
మరాటా, సిద్ధీల సముద్ర యుద్ధము కొగునాగుట 302 
జంజిరాకు సరకులు వచ్చుట - హుస్టేనలీఖాను 

రాయగడముపై దండెత్తుట 303 
ఛత్రపతి శంభాజి గతమును, భవిష్పత్తుని గూర్చి చింతించుట 304 
ఛత్రపతి శంభాజీ పోర్టుగీసులపై యుద్ధ సన్నాహము 305 


“ఛత్రపతి శంభాజీ” “అహమదనగర్‌”లో బంటిలుగానున్న తన 
భార్య, బిడ్డలు, అక్కను విడిపింపవలెనని నిశ్చయించుట - 


హంజీర రావు హితోపదేశము 307 
జౌరంగజేబు చిన్నకొడుకు షాజాద అక్టరు తండ్రిని పదభ్రష్టుని 

చేసి తానె ఢిల్లి చక్రవర్తి కావలెననుకొనుట 308 
“ఛత్రపతి శంభాజి” “అక్టరు"నకు సైనిక సహాయము 

చేయుటకు తన నిస్సహాయతను వెల్లడించుట 310 
ఛత్రపతి శంభాజీ “హసనలీఖానును” తటిమివేయుట 311 
ఛత్రపతి శంభాజీకి పుత్ర జననము 312 


పెక్కురు మరాటా ముఖ్యులు మొగలులతో చేరుట 312 


XXX 


262 “పన్లలా” “కోట వద్ద” “షాజాదా అజమూ పరాజయము కాని 
తన తండ్రి జౌెరంగజేబుకు తాను గెలితినని వార్త పంపుట 313 
263 _“పోర్షుగీసులతో' మరాటా వారి యుద్దము 313 
264 రాయగడమున ఛత్రపతి శంభాజీ విశ్రాంతి గొనుట వీర 
సేనాధిపతి “హంబీరరావు మోహితే” చూడవచ్చుట, 


ఆతని వర కృత్యములు 315 
265 _పోర్షుగీసు రాజప్రతినిధి కపట ప్రవృత్తి 317 
266 గోవా పాలకుడు “శంభాజీ” గత ప్రవర్తనను విమర్శించుట 318 
267 గోవా పాలకుడు “కొండెడి ఆల్వోరు” ప్రతి వ్యూహము 319 


268 “కొండెడి ఆల్వోరు” పోండా కోటపై యుద్ధము చేయుట 320 
269 _శంభాజీతో యుద్ధములో పోర్టుగీసుల పరాజయము - 

పలాయనము “సెయింట్‌ ఎస్తేవామ్‌” కోట మరాటులకు 

లోబడుట 322 
270 పారిపోవు గోవా రాజ ప్రతినిధిని శంభాజి వెంబడించుట 323 
271 ఛత్రపతి శంభాజి తనకు ప్రాణ దానం చేసిన 'ఖండోజి 

బల్లాలుకు ప్రగాఢ కృతజ్ఞత వెల్లడించుట 324 
272 మహావీరుడు “కృష్ణాజి కంక్‌” వీర స్వర్గమలంకరించుట 325 
273 రాట్టతినిధి కొండెడి ఆల్వోరు రాజధానిని పానాజి నుండి 

“మార్మ గోవాకు మార్చుట 327 
274 “ఛత్రపతి శంభాజీ” భారత దేశము నుండియే పోర్టు 

గీసులను సమూలముగ పారద్రోలవలెనని నిశ్చయించుట 328 
275 ఛత్రపతి శంభాజీ మత సామరస్య భావన 329 
276 గోవా రాజ ప్రతినిధి 'ఆల్వోరు తన వరుస ఓటములకు 

క్రుంగి పోయి “బామ్‌ జీసస్‌ చర్చిలో సెయింట్‌ జేవియరు” 


మృత దేహమునకు మైక్కుకొనుట 330 
277 రాయబారి “ఏసాజీ గంభీరరావు” పోర్టురీసుల నిర్ణంధము 

నుండి స్వేఛ్చ పొందుట 331 
278 పోర్షుగీసులు ఛత్రపతి శంభాజితో సంధికై దిగివచ్చుట 331 


279 పోర్షుగీసులకు సహాయముగా 'షాజాదా మౌజము” 
లక్ష సేనతో వచ్చుట 332 


xxx 


280 శంభాజీ రాయగడములో లేడని తెలిసి షాబుద్దీసు 


రాయగడముపై దండెత్తుట 332 
281 షాబుద్దిను అధిక ధనములు, బిరుదములు యిచ్చి మరాటా 

దుర్గాధిపతుల నెందరినో వశపరచుకొనుట 334 
282 “షాబుద్దిను” పై “కవికలశు” విజయము 334 
283 షాజాదు “మౌజము” లక్ష సేనతో 'గోవా' ను చేరుట 336 
284 'షహజాదుమౌజము' సేనపై “సామంతువాడి” యొద్ద 

మరాటులు దాడిసేయుట 337 
285 ఛత్రపతి శంభాజీతో పోర్షురీసులు సంధి చేసికొనుట 337 


286 'షాజాదామౌజము” పోర్షురీసుల నిర్లక్ష్య వైఖరిని నిందించుట 337 
287 గోవాప్రాంతములో షాజాద మౌజము సాగించిన విధ్యంసము 


తమకే తీవ్ర నష్టము కల్లించుట 339 
288 _షాజాదుమౌజమునకు 'గోవా' దండయాత్రలో 

కలిగిన తీవ్ర ఆశాభంగము 340 
289 ఛత్రపతి శంభాజీ తీవ్ర వైఫల్యములు 340 


290  జెరంగజేబు అగణిత ధనముతో పాటు 

జమీందాలిలు బహూకరించియు మరాటా వీరులను 

ప్రలోభపెట్టి తన వైపుకు త్రిప్పకొనుట 341 
291 ‘ఛత్రపతి శంభాజి' తన సేనాధిపతులకు దుర్గ రక్షకులకు 

మ్లేచ్చుల దురాగతములను వివరించి తెలుపుచు, 


లేఖలు వ్రాయించి పంపుట 341 
292 ఛత్రపతి శంభాజీ మరాటులను స్వాతంత్ర పోరాటమునకై 

పురికొల్చుట 343 
293 ఛత్రపతి శంభాజీ “పోర్చుగీసు” వారితో “ఆంగ్లేయులతో” 

సంధి చేసికొనుట 344 
294 _“జారంగజేబు” “బీజాపురము”పై దండెత్తుట 345 
295  జౌెరంగజేబు ఆగ్రహించుట 347 
296 మహారాష్ట్ర కజవు (క్రీశ. 1686-87) 347 


297 చిక్కదేవరాయలు మరాటులకు వ్యతిరేకముగా ప్రవర్తించుట 348 


Xxxil 


298 


299 


300 


301 


315 
316 


“ఛత్రపతి శంభాజీ చినబావ 'హర్టీమహాదికు' ఎదురుతిరిగి 


స్వతంత్రత ప్రకటించుకొనుట 348 
“ఛత్రపతి శంభాజీ కర్ణాటకలోని 

“చిక్క దేవరాయలపై' యుద్ధమునకు వెడలుట 349 
కరవు నెదుర్కొనుటకు వీలైనన్ని చోటుల నుండి “శంభాజీ” 
ధాన్యము సేకరించుట 349 


“'జంజీ ప్రాంతము నుండి మరాటకు సరిపడు ధాన్యము వచ్చు 
వ్యవస్థ యాగిపోవుటకు 'హర్జీమహాదికు' పితూరీ కారణమగుట 
- 'హర్టీ మహాదికు' పైకి యుద్ధమునకు సైన్యమును పంపుట 350 


షాజాదు అజము బీజాపురముపై ముట్టడి చేయుట 351 
బీజపూరుకు కుత్తుషాహి మరాటాలు సాయపడుట 352 
జౌరంగజేబు తన వరుస యోటములను దలచి తన 

యుద్ధ వ్యూహములపై పునరాలోచనము చేయుట 353 
పాదుషా గోల్కొండపై దండెత్త నిర్ణయించుట 353 
“అక్కని”, “మాదన్లల హత్య 356 
“మౌజము సారధ్యములో మొగలు భటులు 

హైదరాబాదును దోచుకొనుట 356 
బీజపూరుకోట జారంగజేబునకు లోబడుట 357 
బీజపూరు సైన్యాధ్యక్షులు “షార్టఖాను”ను కొల్వునుండి 


తొలగించమని ఆ లేఖలో 'ఆదిల్నాను 'కొారంగజేబు' ఆదేశించుట 358 
కీశే॥ ఆదిలుషా పుత్రి షహ్రబాను జెరంగజేబు లేఖ చూచి 


మండిపడుట 358 
బీజపూరు రాజ్యములో వెల్లివిరిసిన మత సామరస్యము 361 
జౌరంగజేబు గోల్కొండ ముట్టడి 362 
గోల్కొండ కోటపై యుద్దము 363 
నైబుతి బుతుపవనముల వర్షములకు మూసీ నదికి 

వరదలు వచ్చుట - మొగలుల కష్టములు 364 


షాహజాద “మౌజమూను పాదుషా కఠినముగా శిక్షించుట 366 
తన కుమారుడు మౌజము పయి జారంగజేబునకు తీవ్రమైన 
అనుమాన ముండుటచే నతనిని ఘోరముగా శిక్షించుట 366 


Xxxiii 


320 


321 
322 
323 


324 


325 
326 
327 
328 


329 
330 
331 


332 
333 
334 
335 


“మూసీ” నది వరదల వలన మొగలు సైనికులు 

యిబ్బందు లెదుర్కొనుట 367 
జౌరంగజేబు తానిషా అబులుహసను ను భయపెట్ట జూచుట 369 
“అబులుహసను తానిషా” కు అత్యంత విశ్వాస పరుడైన 

సచివుడు “అబ్బుల్లపాని” రాజద్రోహమునకు కడంగుట 370 
“అబుల్‌హసను తానీష” కు అత్యంత విశ్వాసపాత్రుడైన 

మరియొక మంత్రి “షేక్‌నిజాము” రహస్యముగా 

జెరంగజేబును కలిసికొనుట 371 
జారంగజేబు తలపాగ ధరింపకుండుటకు కారణము 371 
స్నేక్‌ నిజాము 'శంభుి'ని బంధింతునని శపధము చేయుట 373 
రాజద్రోహి 'అబ్బుల్లపాని” తెబిచి యుంచిన బిలమార్గమున 
మొగలులు గోల్కొండలో ప్రవేశించుట-“తానిషా”పరాజయము375 
హైదరాబాదు నవాబు అబులుహసను, బీజపూరు నవాబు 
'సికందరుషా' దౌలతాబాదు చీకటి కొట్లలో బంటిలగుట 376 
“థత్రపతి శంభాజీని' పట్టుకొనుటకు పాదుషా పన్నిన వల ౩76 
“వాయ” యుద్ధము 376 
మరాటులు పాతబడిన ఆయుధములతో యుద్ధము చేయుట 377 
'వాయి' రణ క్షేత్రములో 'బహిర్టీనాయకుడు' 'హంజీర రావుకు” 
కన్చించి, 'శంభుజీ'ని బంధించుటకు పాదుషా’ పన్నిన కుట్రను 


చెప్పట 378 
మరాటులు షార్టఖాను సైన్యమును యడవులలోని కాకర్షించుట 380 
ఏర హంబీరరావు మోహితే అస్తమయము 380 
ఏర “హంబీరరావు మోహితే వ్యక్తిత్వము” “ఛత్రపతి 

శంభాజీ పట్టాభిషేకమున వెన్నుదన్నుగ నిల్హుట 381 

“వాయ్‌” యుద్ధములో మొగలుల ఓటమి 381 

హంబీరరావుమ్యతికి ఛత్రపతి శంభాజీ తీవ్రముగా దుఃఖించుట 382 
జౌరంగజేబు బీజాపూరుకు వచ్చుట 383 


'షాజాదా అక్టరు' 'కలలు కల్లలై “పారశీక దేశమునకు ప్రవాస 
మేగుట - దుర్గాదాసు రాఠోడు ఆశాభంగము 383 


XxXxiv 


336 


337 


338 


339 
340 


341 


342 


343 


344 
345 


346 


347 


348 


349 
350 


351 


జారంగజేబు హెచ్చుగా ధనము, వతన్లు, జాగీర్లు, పదవులు 
వాగ్దానము చేసి మరాటా దుర్గపతులను లోబఅచుకొనుట 384 
మరాటా రాజ్య విస్తీర్ణము తగ్గిపోవుట - ఆదాయము తగ్గుట 


శంభాజీ కదలికలకును స్వేఛ్చ తగ్గుట 385 
శంభాజీని బంధించుటకు “ముకర్రబు’, 'రుస్తుముఖాన్ల' 
తీవ్ర ప్రయత్నము 385 


“శంభాజీపై మరాటా జమీందార్ల ద్వేషమునకు కారణము 386 
బీజపూరులో మహమ్మారి వ్యాధి చెలరేగుట (ప్లేగు జెరంగజేబు 
అహ్మద్‌ నగరుకు తరలుట 387 
“ఛత్రపతి శంభాజికి గాని, 'కవికలశునకు' గాని తమపై జరుగు 
కుట్రను గురించి తెలియక పోవుట 388 
“ఛత్రపతి శివాజీ, “ఛత్రపతి శంభాజీల'పై 'షిర్కె' కుటుంబము 

వారి కోపమునకు కారణము 388 
శ్రీ శివాజి యల్లుడు గణోజీరావు షిర్కె తన బావ మరిది యైన 
ఛత్రపతి శంభాజీని తన సుబా “దభోలు”ను తనకీయమని 
యడుగుట 389 
ఛత్రపతి శంభాజి 'వతనుదాలికి వ్యతిరేకి యగుట 389 
'కవికలశు' 'షిర్మేల మధ్య వివాదము - 'కలశు'పై గణోజి 
దాడిచేయ బూనుట - 'శంభాజి కవికలశుని పక్షమును 

వహించి 'విశాల గడమునకు వెడలుట 390 
'షిర్కె' - మొగలులు” కలిసి చేసిన మోసపూరిత పన్నాగము 390 
రాయగడమును వీడుట ప్రమాదమని శంభాజీని భార్య 
యశూబాయి ఆప ప్రయత్నించుట - అదియె 


'యశూబాయి'కి భర్త కడ చూపు యగుట 390 
ముకర్రబుఖాను (షేక్‌నిజాము శంభూజీ కదలికలపై గట్టి 

కాపుదల యుంచుట 392 
“శంభాజీ కొద్ది సేనతో 'విశాలి దుర్గమును చేరుట 392 


ఛత్రపతి శంభాజీ తనకు యెదురగుచున్న యిబ్బందుల 

నన్నింటిని తలచుకొని జగదంబ కరుణను కోరి ప్రార్ధన చేయుట 393 
ఛత్రపతి శంభాజి సర్వ సేనాపతి మల్గోజి ఘోర్టడేను ఇతర 
మంత్రులను సంగమేశ్వరమునకు రమ్మనుట 394 


XXXV 


352  ముకర్రబుఖాను (షేక్‌నిజాము వ్యూహము 394 
353 ఛత్రపతి శంభాజ పోబడి గూర్చి ముకర్రబుఖానుకు గల యెటుక 395 
354 ఛత్రపతి శంభాజీ కవికలశునితో కలిసి సంగమేశ్వరమునకు 


వచ్చుట 395 
355 ‘శంభాజీ విజయమునకు 'కవికలశుడు' 'కాళకామాతి పూజ 

చేయుట 396 
3౩56 శంభాజీ కవికలశుల గాఢ మైత్రి 396 


357 కవికలశుడు కాళికాంబను పూజించుటకు వెడలుట - 
శంభాజీ దేవరూఖు లో “సోల్దాయి” మాతను కొల్వ( బోవుట 397 


358 'ముకర్రబుఖాను సంగమేశ్వరమును చుట్టుముట్టుట 397 
359 పడమటి కనుమలలోని భయంకరారణ్య మార్గములు 398 
360 తనకు బావ, బావమరది యైన 'ఛత్రపతి శంభాజి'పై 
“గణోజిషిర్కకు గల వైమనస్యమునకు కారణము 400 
361 ఛత్రపతి శంభాజీకి ముకర్రబుఖాను ఆకస్మిక దాడిని గూర్చి 
చారులు యెటింగించుట - శంభాజీ విస్మితుడగుట 401 
362 సేనాధిపతి మల్గోజి ఘోర్టడే శంభాజీని తక్షణమే 
అ ప్రదేశము వీడి పొమ్మని చెప్పట 401 
363  మరాటా సర్వసైన్యాధిపతి “మల్లోజి ఘోర్టడే” వర 
స్వర్ణమలంకరించుట 402 


364 ఛత్రపతి శంభాజీ మొగలులు కొంకణములో ప్రవేశించినచో 
వారి యునికిని గూర్చి తన బావమరిది షిర్కే తనను 


హెచఛ్చరించునని విశ్వసించి యుండుట 402 
365 _కవికలశునిపై మొగలులు దాడి చేయుట 403 
366 ఛత్రపతి శంభాజీని మొగలులు బంధించుట 404 
367  జెరంగజేబు న్యాయ నిర్ణయ సభను చేయుట 407 
368 శత్రులచేత చిక్కి నందులకు 'శంభాజీ' పశ్చాత్తాపము 407 
369 ఛత్రపతి శంభాజీ కవికలశు బంధితులైన మరునాటి 

సూర్యోదయము 409 
3౩70  జౌరంగజేబు శంభూజీతో గర్వోక్తులు పలుకుట 409 


371 ఛత్రపతి శంభాజీ పాదుషాను తీవ్రముగా ఉపాలంభించుట 410 


xxxvi 


372  'ఆరంగజేబు' అమాత్యులు పెదబావ 'మహద్దినింబాల్కరు'ల 
శంభాజీకి హితోపదేశము చేయుట 411 
373 పాదుషా ఆర్థిక శాఖా మాత్ముడు “శంభాజీికి పాదుషా 
నిబంధన లెణిగించుట 412 
374 ఛత్రపతి శంభాజి రుహల్లాఖానుకు, తన బావ 'మహదాజికి 
యిచ్చిన ప్రత్యుత్తరము 413 
375 ఛత్రపతి శంభాజీ, కవికలశు నాల్కలను మొగలు భటుల 
ఛేదించుట 415 
3౩376 “వర శంభాజీ 'కవికలశులికు కనులు పొడిపించుట 416 
377 నిరంతర జగదంబ నామ జపము శంభు కలశులకు నొప్పిని 
తెలియ కుండ చేయుట 417 
3౩78  'వర శంభాజీ 'కవికలశులకు పాదుషా పెట్టించిన చిత్రహింస 417 
379 దారుణ శిక్షలు ఆచరణలో పెట్టు భటులు శంభాజీని లొంగి 
పొమ్మని బ్రతిమాలుట 418 
380 వీర శంభాజీ ప్రత్తుత్తరము 418 
381 వీర శంభాజీ కలశుల చర్మ రహిత దేహములను ఇత్తడి 
పులిగోళ్ళతో చీల్ముట 419 
3౩82 _ వ్యాఘ్రనఖ ప్రయోగ ఘట్ట పరిసమాప్తి 419 
383 అంత్య ఘట్టము - శంభాజీ కలశుల కాల్షేతులు నఅకించుట 420 
384 ఛత్రపతి శంభాజి కవికలశుల శిరచ్చేదమును చేయుట 420 
ఉపసంహారము 421 
3౩385 మధు బదురుక్‌ - తులాపూరు 421 
386  'బాపుబువా' “శ్రీ శంభాజి శరీర శకలముల ప్రోది చేసి 
అంత్య క్రియలు జరిపించుట 421 
సింహావ లోకనము 422 
387 శ్రీ కవికలశ్‌ వృత్తాంతము 424 
388 _కవికలశునిపై మరాటా మంత్రుల యీర్మా ద్వేషములు 425 
389 వీర శంభాజీకి సంభవించిన సంకటములు 426 
390 వీర శంభాజీని బంధించుటకు శత్రువుల పన్నాగము 427 


Xxxvii 


391 _విద్వన్మణి కవికలశ్‌ క్షాత్ర పార్వము 429 
392 రాయగడము నుండి 'శంభాజీ' కలశునికి 


సాయపడుటకై బయలుదేరుట 429 
393 వీరశంభాజీ ఆర్టవగుణమే యతని శత్రువగుట 431 
3౩54 వీర శంభాజీ - కవికలశుల ప్రగాఢ మైత్రీ బంధము 432 
3౩95 నిరాధారమైన అపోహలతో జౌరంగజేబు శంభాజీపై కక్ష 
పెంచుకొని శిక్షింప బూనుట 433 
అనుబంధం - 1 
3౩96 సర్వ సైన్యాధిపతి శ్రీ ప్రతాపరావు గుజర్‌ 434 
397 జానకీ రాజారామ పరిణయము 437 
అనుబంధం - 2 
398 సర్వసేనాధిపతి, మహావీర హంబీరరావు మోహితే 438 
399 వెల్లూరు కోటపై విజయము 439 


400 వర శంభాజీకి హంబీరరావు మోహితే సర్వసైన్యాధిపతి యగుట 440 
401 _వర'శంభాజీ, హంబీర రావు మోహితే బుర్హానుపూరును దోచుట 440 
402 వీర హంబీర రావు రణమస్తఖానుతో జరిగిన 


యుద్ధములో గాయపడుట - ఓటమి 440 
403 మహావీర “హంబీరరావు” వరస్వర్ణతి 441 
404 తారాబాయి, రాజారాముల పరిణయము 442 


405 ధర్మవీర, మహావీర శ్రీ శంభాజీ భోసలే మహారాజే 
చేసిన ఆత్మార్జ్ణణము-మరాట రాజ్యముపై ప్రత్యేకముగా భారత 
భూమిపై సార్వజనీనముగా కల్గించిన సాంస్కృతిక, చారిత్రక, 


థార్మిక, జెరసత్వ ప్రభావము 443 
406 ధర్మవీర, మహావీర, “ఛత్రపతి శ్రీ శంభాజీ మహరాజే” 

చరిత్ర సంపూర్ణం. 434 
407 కృతికర్త ప్రవర 445 
408 మిత్ర పరామర్శ 445 
409 ఏతద్దంధ రచనకు ఆధార గ్రంధములు 446 
410 కృతికర్త పరిచయము 447 
411 కృతికర్త ఇతర రచనలు 447 


412 సహృదయ హృదయం (పండితాభిప్రాయాలు 448 


Xxxviil 


తే॥గీ! ఇవి సిరాతో లిఖించి నట్టివగు నక్క 
రములు కావు - నా శంభాజి రక్త బిందు 
వులె - లిపిగ మారి తమ గాధ తెలుగునందు 
తెలియజేసె నీ భువిలోని తెలుగు ప్రజకు ! 


తే॥గీ॥ హిందు ధర్మమ్ము రక్షింప నెట్టులుండ 
వలెనా జీవించి చూపె శివాజి భోస్తే ! 
హిందు ధర్మమ్ము రక్షింప నెట్టు లుండ 
వలెనా మరణించి చూపె శంభాజి భోస్లే! 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అభివస్తవం 


ఇట్టి తాలుపు వంక బుజ్జపై మెబయంగ 
పుట్టిల దండలు నట్బు నింద 
కళ్ళి కరిగరుసు గరగర చీరగా 
జెల్టిపోతులు పైడి చేర్లు గాగ 
పుజ్జయోర యొడల కళ్ళి దేవత నిల్వ 
మొట్టిపంటి పెదబ్బీ మురిపె మొలుక 
పెను చిజ్జి జుట్టులో మినువజ్జుమిట్టాడ 
కొట్లు దాలుపు కుజ్జి కురువు నెక్క I 


నజ్జి “నంది” యజ్జిత్తి జేనరయు చుండ 
తెజ్జనోటి మెకము గుటుగుజ్లు మనగ 
చిరికను తెజచి పిసవెట్టి దొరను నేర్చి 
మంచు మిజ్టున కొల్వుండు మన్నె కొలుతు ॥ 


ఇల్లాను రజతాద్రి యిలటపల్లునిగను 
విల్లౌను దండెత్త పీయు నగము 
మోయు ప్రాసంగ్యమ్ము భువన విహరణకు 
మోయు ప్రాంజదువులు పురహరణకు 
నెజఖుక యెంగిలి భక్త మిల భక్త తృప్తికి 
విసము ప్రాశము జగత్సీధమునకు 
లేలిహములు మేని మేలైన తొడవులు 
కొడుకుల యొక్కిడుల్‌ కొక్కు, కేకి ॥ 


విషధరధరుడు విషమాస్త విద్విషుండు 
విషమనేత్రుడు విషభోక్త విషమ వేషి 
యనెడు విషమములన్ని నీ యాటె గాని 
సమతతో సృష్టిసాగించు శర్వ శరణు ॥ 


తే 


తే 


సరస్వతీ సంస్తుతి 


ప్రాచేతస వ్యాస పరమ సంయమి సిద్ధ 
వాక్కుల మార్దవ ఫణితి నేర్చి 
భాస, కాళీదాస, భవభూతి, భారవి 
వరకావ్య మాధుర్య సరణి నెటిగి 
పాణిని వ్యాకృతి, పాతంజల వ్యాఖ్య 
సూత్రాలతో వచశ్ళుద్ది తెలిసి 
భరతమున్యానంద వర్ణన, మమ్మటా 
లంకృతుల తళుకులన్ని గబిచి ॥ 


యవనిపై కల్లు భాషల యందు సగము 
పాలునకు “మూలభాషూ గా ప్రధను గాంచి 
యన్నిదేశాల జనముల మన్ననగొను 
నమరభారతి పదముల కంజలింతు ॥ 


ఆదికవి, కవిబ్రహ్మ, ప్రబంధ పరమేశ్వ 
రుల యొడిలో ముద్దులొలుకు మొలక 
సోమననాచన - సోమన పాల్కుర్కి 
గారాముసేయు బంగారు బాల 
శ్రీనాథ, పోతన, చినవీర, జక్కనల్‌ 
గోము మీరగ పెంచు కొమిరెమిన్న 
యలనసాని, కృష్ణరాయ, తెనాలి, తిమ్మన 
భట్టుమూర్తుల ప్రియ ప్రాఢపుత్రి ॥ 


తరతరమ్మునకొక వింత తళుకు గుల్కి 
యాధునిక కవితతి క్రొత్త యౌసు దిద్ద 
“దేశభాషలలెస్స” నాం దేజరిల్లు 

తెలుగు పలుకుల తల్లిని గొలుతు నెపుడు ॥ 


తెలుగు నుడికి గిడిగిళ్ళు 


ఆ॥వె॥। “తెనుగు”, తెలుగు”, *నాంధ్రూమను పేరులేవైన 

మనసుకింపు గొలుపు మధుర భాష 

పదియు నైదు కోట్ల ప్రజల వాడుక భాష 

దేశ భాషలందు తెలుగు లెస్స ॥ ర్‌ 
él వెన్నకై మార్దవమ్ము గఅిపెన్‌ మరి “పాపయశాస్త్రి” పద్యముల్‌ 

మన్నన పొందె “వేదుల” సమానులు లేరని వృత్తకల్పన 

న్నెన్ని యుగాలకున్మజువ నేరితరమ్మగు “రాయప్రోలు” వా 

రన్న నవీన పద్యకళకాద్యుడు హృద్యపదాభి రమ్యతన్‌ ॥ 6 
ఉ॥  “దువ్వురు రామిరెడ్డి” కవిధూర్వహుడెట్టుల నింపెనో గదా ! 

మవ్వపుతెన్లు మాధురిని మందికి విందులు సేయుకైతలో 

రవ్వలు రాల్చి చూపె కవిరాణ్మణి “జాషువ” పద్యమందె - తా 

నెవ్విధి తెన్లుకే తెనుగు నేర్చెనా “తుమ్మల” జూచి నేర్వనౌ ॥ 7 
శా॥  ఎన్నె“న్నప్పయ దీక్షితుండు” మును నాంధ్రత్వమ్ము, నాంధ్రోక్తియు 

న్నెన్నోపుట్టువులన్‌ గడించిన కడున్‌ హెచ్చౌ తపోలబ్దిగా 

విన్నారా! తమిళుండునయ్యు మహుడా విద్వాంసుడేమాడెనో 

యెన్నండైనను తెన్లునున్‌ మనకనంతేశాప్తిగా నెంచుడీ ॥ 8 


ఉ|| బాసలలోన వళ్చిమ ప్రపంచము నం “దిటలీ” నుడుల్‌ శ్రవో 
ల్లాసము కల్ల జేయునటు లాంధ్రము గూడ “అజంత భాషిగా 
వాసికి నెక్కెతూరుపు ప్రపంచము నందని 'జే-బి-హాల్టెనె 
ప్లో సెలవిచ్చె నేడుతలపోయుడికన్‌ మన తెల్గు వెల్లులన్‌ ॥ 9 
శా॥ సీ.పీ.బ్రౌను మహాశయా తెనుగు నా జీవమ్ము సేవింపగా 
యే పుణ్యమ్మొనరించె నాంధ్రప్రజ నిన్సేరేపగా నాడు నీ 
ప్రాపే లభ్యము గాకయున్న బహుళాంధ్ర గ్రంధ సందోహమే 
రూపున్మాసి నశించిపోయెడిది - యూరున్‌ పేరు లేకుండగన్‌॥ 10 


అనంతేశాప్తి-అనంత ఐశ్వర్య ప్రాప్తి 


చ॥ 


తెలుగు పద్యాలు 


“మంకుతనమ్ముమాని కనుమా! వలపూరెడు చూపుతోడనా 
వంక యటంచు వాలుజడ పట్టుచు లాగెడు చిన్నవాని “చా 
లింక సరాగమాగు”మని లెంపను మీటెడు కుజ్జదాని - యా 
జంకెన వాడి చూపు లెగజల్లెడు మంకెన లాంధ్రపద్యముల్‌ ॥ 11 


చండ గదాప్రహారములు చంపక హారములట్టు లెంచుచున్‌ 
తొండములెత్తి ఘీంకృతుల దుస్సహనాదము వైరిగుండెలన్‌ 
పిండియొనర్చ - నేలపయి పేరెము దీసెడు కొండలట్లు - వే 
దండ విహార ధోరణుల దార్చుతలంపున కాంధ్ర పద్యముల్‌ ॥ 12 


ఖర కరవాల ఘాతముల కాయము గాయపు క్రంతలయ్యు ముం 
దుజుకుచు కాళ్ళతో పగర దొమ్మల వ్రీలగతన్ని గొంతుకల్‌ 
కొజుకుచు దంత సంహతిని - గుండియలాగెడు హేషభీషణో 
ద్దుర సమరాశ్వ వేగగతితో సరితూగును నాంధ్రపద్యముల్‌ ॥ 18 


వైరుల యంపగాతలకు, బల్లెపు పోట్లకు, కత్తి వ్రేట్లకున్‌ 

జీరుకు లేక రక్తమున జీర్విమునుంగగ శత్రు సేనపై 

మీరుచు దేశరక్షణకు మేనును, ప్రాణము లొడ్డి పోరు - ఆ 
వీరులు చేయునట్టి రిపు భీకర నాదము లాంధ్ర పద్యముల్‌॥ 14 


వానలు లేక వత్సములపాటు పొలమ్ములు నెండి పోవగా 

దీనులు నౌచు హాలికులు తిండికి, తీర్థముకైన నిట్టునై 

గ్లానిని చెంద - సుంకములకై యధికారులు బల్మిచేయగా 
బూనిన-దిక్కు లేక జనమొల్మెడు నశ్రులు నాంధ్ర పద్యముల్‌॥ 15 


(అంపగాత=బాణపు దెబ్బ; జీరుకు=తొట్రుపాటు; జీర్వి=శరీరము 
(వత్లములు=సంవత్లరములు; నిట్టు=కబివు). 


ఆంధ్ర సాహితీ సుకవి ప్రశంస 
కవిత్రయం లేనిదే ఆంధ్ర పద్య సాహిత్యం లేదు. 
చ॥ తెలుగు నుడిన్‌ వెలుంగునకు తేరగ దీవియచూపు నన్నయన్‌ 
తెలుగును వేమడుంగులుగ ధీనుతి పాత్రముంజేయు తిక్కనన్‌ 


తెలుగునకున్‌ ప్రబంధ కళ తెచ్చిన యాద్యుడు నెజ్జనార్యునిన్‌ 
కొలువక తెల్లుకైసరులు గుండెయ? చెర్వుయ? గంటమూనగన్‌ ॥ 16 
ఆశుకవితా శేషఫణులు - అవధాన కవితా విభూషణులు - 
కొప్పరపు సోదర కవుల ప్రశస్తి 
ఉ॥ జంటగ కొప్పరంపు సహజన్మ కవిద్వయి తెన్ను బాసలో 
గంటకు నైదు నూబ్ల కధికమ్ముగ నాశువు తోడ పద్యముల్‌ 
తొంటి మహాకవీట్కవనధోరణి మించు కవిత్వ ప్రొఢితో 
దంటలునై వెలార్చిన బుధాగ్రణులెప్లు వసింత్రు నా మదిన్‌ ॥ 17 


చ॥ తెలుగు నుడిన్‌ కవిత్వమును తీర్చగ కూర్చగ నెట్టి ప్రక్రియన్‌ 
వలచిన నేమి? యోగ్య రసవంతము చేయుటయే ప్రధానమౌ 
కొలిచెదనట్టి సత్మవుల కొండిక లైనను పెద్దలైన - నీ 
తెలుగు చిరాయువై మనెడు తెన్నును చూపెడు వారి నందరిన్‌! 18 


చ॥ అనితర సాధ్యరీతి “గడియారము వెంకట శేషశాస్త్రి” వ్రా 
సిన “శివభారతాఖ్య” కృతి చెప్పును “శ్రీ శివజీ చరిత్రమున్‌” 
గొనబగు పద్యకావ్యముగ కూర్చుచు నిర్వచనమ్ముగా తెలుం 
గునుడుల తీయ మెల్లరకు తెల్లముచేసె నవీన తిక్కనై॥ 19 
él దట్టులునౌ కవీశ్వరులుదాసులునౌచు చరిత్రపట్ల వా 
కట్టయినట్లు వీరవరగాథలు వస్తువుచేసి కబ్బముల్‌ 
కట్టరు - కామమెక్కొలుపు గాధల బూజుకు మోజు చూపుచు 
న్నట్టి తరమ్ము వారలు ననాదృతి చూపెదరన్న భీతితో॥ 20 
él వీరులగాధ తేర్చుకొని విశ్రుత విస్తృత పద్యకావ్య శో 
భారమణీయ తన్నొసగి వ్రాసియునందరి ముందు నాంధ్ర వా 
క్భారమ యిట్టిదంచు - కృతిపై చవింబెంచగ చూపినట్టి ఆ 
గౌరవనీయులైన కవికర్తలె నాకిట మార్గదర్శకుల్‌ ॥ 21 


(కొండిక=చిన్నవాడు; తెన్లుూదారి. (ఉదాసులు=నిరాసక్తులు కర్త=బ్రహ్మ 


చ॥ 


స్వవిషయము 


ఉన్నత పాఠశాల తెలుగొజ్జలు పాఠ్యప్రణాళికా విధి 

న్నెన్నిక చేసి చెప్పినదదే తెలుగంచు ప్రతుష్టి నందకే 

నెన్నియొ పద్య గద్య కృతు లెప్పుడదే పనిగా పఠించుచు 
న్నన్నుడులమ్మ యాశిషము లంది రచించితి పద్యకావ్యముల్‌ ॥ 22 


పదమూడేడుల ప్రాయమందె కవితాప్రారంభమున్‌ చేసి - న 

ల్వది యేండ్లీడున “పంచతంత్రి” తెనుగుంబద్యమ్ములన్‌ వ్రాసి-డె 
బ్బది మూడేండ్ల వయస్సులో నిపుడు శంభాజీ ప్రబంధమ్ము కూ 
ర్చు దశంజేరితి శారదాంబ కరుణా లోక ప్రసారమ్మునన్‌ ॥ 238 


పాతిక యేండ్లక్రింద తలపయ్యె - మరాట ప్రవీరు శంభుజీ 

పూత చరిత్ర - మై గగురువున్‌ కలిగించెడు వీరగాధ - నా 

పాత మహోగ్ర వీరరస బంధురమై యెదపిండివేయు తా 
పాతిశయిత్వకారినొక పద్యప్రబంధముగా ఘటింపగన్‌ ॥ 24 


గద్యము నందు చెప్పదగు గాధను పద్యము నందు చెప్పు-నా 
విద్యకు పెద్ద పీటనిడు వేడుక పెద్ద-తెలుంగు వారికా 

హృద్యమునౌ సబామునకు నెంతయు పొంగుచు శంభుజీ ప్రబం 
ధోద్యమమిట్లు పూనుటకు నూహముసేసితి పద్యప్రక్రియన్‌ ॥ 25 


చరిత్రకారుల విచిత్రపు పోకడ 


వలిపము ముండ్ల కంప పయి వ్రాలిన దానిని చిన్లు లేకయున్‌ 
తొలగగజేయ కష్టపడు ధోరణిబోలు “మరాట గాధయున్‌ 

పలు విధముల్‌ చరిత్రమును వ్రాసెడు వారల రీతు లారయన్‌ 
కలదని యొక్కడన్న నదికాదను నింకొకడేది సత్యమో ! ॥ 26 


కృతికర్త డా॥ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు 
కృతి స్వీకర్తి : కృతికర్త అక్కగారు శ్రీమతి పొన్నలూరు (శింగరాజు) శారదాంబ 
కృతికర్త ధర్మపత్ని శ్రీమతి శింగరాజు (వేములపాటి) సీతాలక్షి గే 


ఉ॥ అమ్మకు, అమ్మలేని తన మాత్మకు సోకగనీని నాన్నకున్‌ 
అమ్మను మించి మమ్ములను నర్శిలి సాకిన మేనయత్తకున్‌ 
ఉమ్మడి కాపురమ్మునకు నూతము పిన్నికి, పిన్న తండ్రికిన్‌ 
అమ్మయె అక్క అయ్యెనను అక్కకు నీ కృతి అంకితమ్మగున్‌ ॥ 27 


ఉ॥॥ 


చ॥ 


చ॥ 


దైవస్తుతి 


శ్రీలందేలెడు భారతక్షితి కుదీచీ దిక్కునన్‌ కాపుగా 

ప్రాలేయాచల పంక్తున్నిలిపియున్‌ ప్రాక్సశ్సిమావాచులన్‌ 

తాలోత్తాల తరంగ దుస్తరణ విస్తారాబ్ధి తార్తీయ ర 

క్షాలంబమ్ము నొసంగినట్టి (త్రిజగత్మర్తన్‌ సదా కొల్చెదన్‌ ॥ 28 


కోవిదులంబొనర్చ నరకోటికి విద్యలొసంగు నట్టి వా 

ణీ వికచాంబుజాక్షిని - గణేశుని, యా శివదేవునిన్‌, హయ 
గీవుని, వేదమాతను, గిరీశతనూజను కొల్తు సత్మవి 

త్వావహ కావ్య నిర్మితి కళాధ్యునిగా నొనరింప నన్నిలన్‌ ॥ 29 


శ్రీమంతంబగు భారతోర్వియెడ హృత్సీమన్‌ “ప్రసూ”భావనా 
శ్రీమంతం బొనరించి - భారత జన స్వేఛ్చాపహారార్థులై 

యే మార్గమ్మున వచ్చి ముట్టినను, మాయింపంగ నా దుష్టుల 

న్నా ముక్కంటియె పుట్టెనోటు। శివజీయె వెండి శంభాజియె॥। 30 


భోసలే వంశ చరిత్ర 


“హొయసల రాజవంశ్యులని యొక్క విపశ్చితుడున్‌, “శిశోదియా నృపా 
న్వయులని” యొక్క పండితుడు నాడ, మటౌక్క చరిత్రవేత్త యా 
శయమున “భోసలే” కులుల సంతతిదెల్ల మరాట “కుంభి” శా 
ఖయె యగు-వారు హాలికులుగా పరిగణ్యులు వృత్తిచే నిలన్‌॥ 1 


“హొయసల” యన్నమాట రుతి కుద్దిగతోచును “భోసలే” యనం 
గ యులివు గూడ - దేవగిరి స్మందులు యాదవులంచు భోసలా 
న్వయులని గూర్చి చెప్పుదురు - పండితులిన్ని విధాల నాడి ని 
శ్చయమనలేరు-భోన్సలుల జాతి “మరాటి”యు, “కుంబి” వంశమౌ॥। 2 


(ప్రసూభావన=మాత్యభావము; పుట్టెనోటు=పుట్టె కాబోలు 
(విపశ్చితుడు=పండితుడు; కందువ=వంశము) రుతి, ఉలివు=ధ్వని 
(స్కందులు=రాజులు 


ధర్మవీర - మహావీర ఛత్రపతి శంభాజీ మహారాజె 
చరిత్ర 


కథా ప్రారంభము 
తు —— 
ఛత్రపతి శంభూజీ ప్రప్రపితామహుడు 
బాబాజీ భోన్సలే (కీ.శ. 1549-1597) 


ఉ॥ శంభుని గూర్చి చెప్పుటకు సాగెడి ముందు, తదీయ శూరతా 
గుంభితమైన భోన్సలుల గొప్పను గూర్చి వచింపనాౌను, ప్రా 
రంభమునందె - శంభునకు ప్ర ప్రపితామహుడైన “బాబజీ” 
జృంభణమున్‌ గుటించి తగు చింతన సేయుచు ప్రశ్రయమ్మునన్‌॥ ౩ 


శా ఈ “భోన్ల్సే” కులమూల పూరుషునిగా నెంచన్‌ వలెన్‌ ముందు-“బా 
బాభూస్వామి ప్రసిద్దనామమునె-శంభాజీ కృతిన్‌వ్రాయు కా 
ర్యాభోగమ్మున కెందరో మహులు గోత్రస్వాములున్నన్నకుం 
ఠాభిఖ్యానము వంశ కర్తగను రూధమ్మయ్యె “బాబాజి” కే ॥ 4 


శా॥ “దేవల్లాము”ను “హింగ్నిబెర్ద” యనగా ద్విగ్రామముల్‌” “పూణిదా 
పౌ విశ్వంగల యట్టి వానిపయి తా “పాటిల్‌” పదమ్మంది - ఆ 
పై వృద్ధింగనె “భోన్సలే” కులుడునౌ “బాబాజి”-తద్వంశమున్‌ 
తావర్ధింపగ పుట్టె న(గ్రసుతుగన్‌ “మాలోజి” “బాబాజి”కిన్‌ ॥ ర్‌ 


(ప్రప్రపితామహుడు=ముత్తాత తండ్రి; ప్రశ్రయము=గౌరవము 


(విశ్వ=భూమి; పాటిల్‌=గ్రామాధికారి బిరుదు (అభిఖ్యానము=కీర్తి 
(ఆభోగము=ప్రయత్నము] 


ధర్మవీర - మహావీర ఛత్రపతి శంభాజ మహారాజే 


ప్రపితామహుడు “మాలోజ భోస్లే” 
(జననం కీ.శ.1592 - మరణం కీ.శ. 1670) 


“మాలోజీ”కి కనీయుడైం గొనియె జన్మంబున్‌ '“విలోజీ తొలిన్‌ 
యేలీలన్‌ రఘురామునింగొలిచెనో నిర్ణిద్రుడై లక్ష్మణుండ 

ట్లోలిన్న న్నకు తోడు పాటుగను నెన్నో యుద్దముల్‌ చేయుచున్‌ 
“జేలందన్సెను పోషకప్రభులనున్‌, జ్యేష్టున్‌ (ప్రతాపార్ముడై ॥ 6 


“మాలోజీ”మును సింధుఖేడు క్షితినిన్‌ మన్నీలు జాధవ్‌ కులుల్‌ 
పాలింపన్నట “రౌతు” గా కొలువు సంపాదించి యా పిమ్మటన్‌ 
“మాలిక్‌ అంబరు” నహ్మదానగరు ప్రామాత్యుండు తానీయగా 
'యేలూరున్‌’ 'దెరహాది” “కన్నరదులన్‌ యేలెన్‌ “'వతస్దారు'గన్‌ 1 7 


“మాలిక్‌ అంబరు” నంతంబోక మరియున్‌ మాలోజి కహ్మద్‌నగర్‌ 
పాలుండైన “నిజాముషా” కు కడు మెప్పానట్లుగా చెప్పియున్‌ 
మాలోజీకిడ చేసె తెల్లటిగ “పూనాయున్‌” “సుపా” జాగిరు 

ల్తా లోకన్‌ “శివనేరి” “చాకణు” ముఖంబౌ కోటలున్‌ దక్కగన్‌ ॥ 8 


“ఫలతన్‌” భూమికి దేశ్‌ముఖుండయిన “జగ్‌పాల్‌రావు నింబాల్మరుం” 
డలఘుండాతని సోదరీమణిని పెండ్లాడంగ “'మాలోజి - త 
తృలితమ్మా యిరు వంశముల్‌ కలియుచున్‌ బాంధవ్యబంధమ్ముకున్‌ 
బలుపుంగూర్చిరి శాంతి ప్రమముల కావాసమ్ము కల్పించుచున్‌ ॥ 9 
పతి 'మాలోజికి, ధర్మపత్నియగు “దీపాబాయి” కెన్నేండ్లా సం 
తతిలేకున్న - యతండహమ్మదు నగర్‌ “దర్గా” కు “పీర్దాఫరీఫ్‌” 
యతికింజెందిన దౌ సమాధియది (మొక్కర్సింపగా “దీపయున్‌” 
బుతువున్‌ తప్పి సుత ద్వయమ్ము గనియెన్‌ రెండేండ్ల కొక్కొక్కరిన్‌! 10 


(జేలు=విజయములు 
(మన్నీలు=దొరలు; వతన్లారు=జమీందారు; ప్రామాత్యుడు=ప్రధానమంత్రి 
(ెల్లటి=బహుమానము; లోకన్‌=లోపలిప్రదేశము; దక్కుట=లభించుటు 


పేరుల్‌ పెట్టిరి బొట్టెలిద్దరి కెదన్‌ విశ్వాసముప్పొాంగ యా 
“సరూషా” యతిపట్ల - “షాజి” యనుచున్‌ పేర్వెట్టి పెద్దబ్బికిన్‌ 
పేరున్‌ నిర్ణయముంబొనర్చిరి “షరీప్టీ” యంచు చిన్నబ్బి 
దారిందీర్చిరి దీప-తత్పతియు నా “దర్వీషు” నప్పంతయున్‌ ॥ 11 


షాజీ భోసలే వివాహము 


చిననాడాషహజీని చూచిన “లఖూజీజాధవుిండెంతయున్‌ 
చనవొప్పారగ మా “జిజా”ను నితనిన్‌ చక్కందనమ్మొప్పు జం 
టనుగా చూతుమటన్న సంతసిలి “మాటన్‌ నిల్పుకో బావి యం 
చును మాలోజియు పట్టుబట్టె యటులే చూడంగనయ్యెన్‌ తుదిన్‌! 12 


“అఖుజీ నల్వురిలోనమాటవరుసన్‌ లక్ష్యమ్ము లేకుండ నా 

డ - 'ఖరారియ్యది, మాటపై నిలుడు నేడం” చాడె 'మాలోజియున్‌ 
“లఖుజీకిన్‌ మది 'భోసలేలనిన నిర్లక్ష్యమ్ము - “మాలోజి కొ 

ల్వు ఖలమ్మంచు దలంచు, నిప్పుడతడాలోచింప సాగెన్‌ వగన్‌॥ 18 
అది “నింబాల్మరులా” కళించి తమ మేనల్లుండు 'మాలోజి'కిన్‌ 
మదికించన్‌-లఖుజీకి చెప్పిరిటులన్‌ “మాలోజి” పూనా సుపా 
మొదలౌ జాగిరులున్ననేక గడముల్‌ పొందెన్‌ మహమ్మద్నగర్‌ 
సదమందాతని కెంతొ గౌరవము -నిశ్శంకన్‌ సుతన్‌ యీదగున్‌౫ 14 
ఆపై 'షాజికి 'జీజియా'కును వివాహంబయ్యె కన్విందుగన్‌ 
పూపప్రాయమునందె దంపతిగ సంపూర్ణాను రాగమ్మునన్‌ 

దాపై స్నేహితులట్లు వర్తిలుచు యుక్త ప్రాయమంగమ్ములన్‌ 
ప్రాపింపన్‌ నవ యౌవనోదయకిల (ప్రారంభులై రాపయిన్‌ ॥ 15 
నయనాస్తామలభక్తి పూర్ణుడగుటన్‌ మాలోజి “ఘృష్టేశ్వరా 

లయ” జీర్గోద్దరణమ్మొనర్చెను, “వెరుల్‌” గ్రామాంకమందున్‌ - జలా 
శయ నిర్మాణమొనర్చె భక్తతతి మెచ్చంగన్‌ “శిఖర్చింఘణా 
హ్వయమౌ ప్రోలున -నిట్టులెంతొ సుకృతమ్మార్జించె ధర్మాత్ముడై 16 


(ఖలము=హీనము; వగ=విచారము 
(పూపవయసు=లేత వయసు; కిల=సయ్యాటు 


మాలోజీ 'యహమద్నగర్‌ దణి, సమిత్మర్ముండు - బీజాపురీ 
పాలుండంపిన సైన్యమున్నెదిరి తత్పౌంస్యాజిరమ్మందు తా 
వ్రాలెన్నేలకు వీరనాకగతి సంటప్రాప్తింప - సైన్యమ్ములున్‌ 
జాలిందూలగ - “ఇందపూరు” కడ సంస్తవ్యోత్తమశ్లోకియె 1 17 


ధర్మవీర - మహావీర - ఛత్రపతి శంభాజీ 


పితామహుడు 
షాజీ భోన్సలే (కీ.శ. 1594 - 1664) 


పదిరెండేడుల ప్రాయమందెయిదె వప్తాయోగ మాషాజికా 
యదనన్నాతడు 'నహ్మదానగరి సైన్యంబందు నుద్యోగి - ఆ 
పదమందట్టులె సాగి వింశతి సమప్రాయంబునందే సమ 
స్తదళాధ్యక్షునిగా పదోన్నతిని పొందంగల్లె యోధాగ్ర్యుడై ॥ 18 


ఐనన్‌ 'షాహజి 'అహ్మదానగర రాజ్యంబందు తాపొందుస 
న్మానంబందెదియో యతౌల్యము నెదన్‌ భావించి తానంత నా 
స్థానమ్మున్‌ విడనాడి చేరెను మొగల్‌ సైన్యమ్ములో - నాజులన్‌ 
తానున్‌ దక్షిణ భూజిగీషువులతో తాత్సర్యుడై పాల్గొనన్‌ ॥ 19 
ఆపై నేకతమో మొగల్‌ కొలువు పాయన్నెంచి “యహ్మద్నగర్‌' 
భూపాస్మ్థానికి క్రమ్మటిన్‌ తనకు నా భూమిన్‌ మహామంత్రియున్‌ 
ప్రాపైయుండిన 'మాలికంబరుకు దాపై షాజి యాజిస్థలిన్‌ 

మాపెన్‌ ఢిల్లి చమూసమూహ విజయోన్మాదమ్ము నామూలమున్‌॥ 20 


(నయనాస్తుడు=శివుడు; ప్రోలు=పట్టణము పౌంస్య+అజిరము=యుద్ద 
Re రా ట్‌ థ్‌ 


భూమి (సమిత్మర్కుండు=యుద్ధములో సూర్యుడు (అనగా సూర్య సమాన 
దుర్చిరీక్షుడు) ఉత్తమశ్తోకి= గొప్ప కీర్తి గలవాడు 


(ఎయిదు=కలుగు; వప్త+అయోగము=పిత్య వియోగము; నమః= 


సంవత్సరము 


(అతౌల్యము=అసమానత్వము; జిగీషువు=జయింప నిఛ్చగలవాడు 


అటులయ్యున్‌ “అహమద్నగర్‌' కొలువు తానాశించు సంతృప్తికా 
వటముంగాదని యెంచి షాజియును సేవంజేయ “బీజాపురీ” 
పుటభేదమ్మును చేరె యాదిలుషహా ప్రోపున్‌ మదిన్నమ్మి-యం 

తట నానాటికి రాజకీయ కలుషత్వమ్మెక్కుడయ్యెన్నటన్‌ I 21 


మరలెన్నంతట “'షాజి” - “యాదిలుషహో” మందన్‌ 'బిజాపూరు'లో 
చొరినహ్మద్నగరమ్ము” కొల్వునపుడచ్చో మంత్రిగా “మాలికం 

బరు” సూనుండు “ఫతా” ప్రభుత్వ విధి నిర్వర్తింపగా షాజి తా 
నురవైనట్టి పదోన్నతిన్గనుచు తోడుండెన్‌ “ఫతాఖానుకున్‌”। 22 


మొగలులు అహ్మద్‌ నగర్‌ ఆక్రమించుట 


శౌ॥॥ 


ఆలో 'షాహజహా” “నహమ్మదుపురి మ్మాపోశనమ్ముంగొనెన్‌ 

తోలెన్‌ వైరిని, వారితో పెనగ నుత్తుంగాబ్ది వీచీఘటా 

భీలంబౌ మొగలాయి సైన్యమసదే? వేవిచ్చెన్‌ షహాజీ బలం 
బాలంబందున నిల్వలేక - విజయంబయ్యెన్‌ మొగల్రాజుకే ॥ 238 


“అఖుజజాధవ” హత్య - అహ్మదునగరులో 


తే॥గీ॥ 


వచ్చిన మార్పు (కీశ.1570-1629) 


ఒకనాడా 'యహమద్నగరొ జనులకున్‌ యూహాతి రేకమ్ముగా 

నొక దుర్వార్త వినంగనయ్యె - 'లఖుజీ'న్నుగ్గాడిరేహంతలో 
సకుటుంబమ్ముగి - నంతయు(గతకు వ్యాజమ్మేదొ యూహింపనే 
రికి సాధ్యమ్ము? 'నిజాముషాయె యిపుడీరీతి న్వధింపింపగన్‌॥ 24 


దేవగిరి యాదవకులాప్టి రేవెలుంగు 

దేవగిరి దుర్గ జైత్రుడు ధీరవరుడు 

“అహ్మదునగర్‌ 'నిజాముషా' యాణియమున 

“లఖుజి” మణిదీపమందురు లాతులైన ॥ 25 


(ఆవటము=అనుకూలము (తోలు=మాయించు 
(షాహజహాన్‌=షాజహాను (ఢిల్లీ సుల్తాన) (ఆణియము=రాజ్యము 


తే॥గీ॥ “లఖుజి” 'సింధుఖేడుకు దేశముఖుడు - మరియు 

నెన్నా జాగీర్ల కాతడు నేలికగును 

చాటు పోరున యతనికి సాటిలేరు 

నిట్టి పెంపు 'నిజాముషా' కీసు పెంచె ॥ 26 
తే॥గీ॥ శ్వశురునిట్లు సపుత్ర నప్తముగ చంపు 

నా నిజాముషా దుర్యవహారమునకు 

(గక్కదలె షాజి నిబ్బరమక్కతమున 

వీడెను నిజామ్‌ కొలువు ప్రాత లూడుపనగ ॥ 27 


కం॥ “అహమద్నగరము” వీడుచు 
“'షహజీ కొలువంగ చేరె 'షాహజహానునన్‌ 
యహరహము నాహవములను 
సహవీరుండగుచు చేసె శౌర్యము మెజియన్‌ ॥ 28 


కం॥ షాజీ సేవకు బహుమతి 
గా “జున్నరు” “సంగమేరు” క్మాభాగములన్‌ 
తా జాగీరులుగానిడె 
“షాజానుం'డాత్మలోన సంతృప్తుండై ॥ 29 


తే॥గీ॥ అహ్మదునగరు మంత[గ్రుడౌా “ఫతా” హ్వ 
యుండు,కీల్పొమ్మ సుల్తాను నొకని నిల్పి 
మొగలుపాదుషాతో చెల్మి మొగినొనర్చ 
నతడు షాజి జాగీర్లను “ఫత” కు నిడియె॥ 80 


శా॥ _దానన్‌షాజి మొగల్‌ నియోగమును నుత్సర్జించి రోషమ్ముతో 
“పూనా” ప్రాంతము కొల్లగొట్టగను -కోపోద్రిక్తులై ఢిల్లిరా 
ట్సేనల్‌ వానిని పట్టగాందొడర “షాజీ చేరబోయెన్‌ వెసన్‌ 
తా “జున్నర్‌” పరిపాలకాలయము, తత్మాలాత్మరక్షార్థమై I 31 


(రేవెలుంగు=చంద్రుడు; ఆణియము=రాజ్యము; లాతులు=శత్రువులు 
(చబాటుపోరు='గెరిల్లా యుద్ధము 
(నప్త=మనుమడు; లూడుపు=పాదరక్త్రు 


శా॥ _ చేరెన్‌ పిమ్మట 'షాజి బీజపుర రాట్సేవార్థ - మావేళలో 
వారుణ్యాశ గలట్టి భూమినింమరాట్వాడన్‌ “మహాదుర్గియన్‌ 
పేరన్‌ గల్గెను ఘోర కాటకము - నా 'బీజాపురీ సేనలున్‌ 
పోరన్‌ మార్శొనిరా మొగల్‌ నృపుబలంబున్‌ “దౌలతాబాదుకై॥ 


తే॥గీ మొగలుసేన 'బీజాపురి మూక కపుడు 
గట్టి యోటమినే నంటగట్టె ననిని 
షాజి చేరెను మహరాష్ట్ర శామనముకు 
పూణె, నాసిక్‌, త్రియంబకుపొలములేల ॥ 


ఆ॥వె। సహ మరాటులైన జాగీరుదారులు 
షాజికాజులందు సాయపడిరి 
“'ఘటగె, 'కాటె, 'కంకుి, గైక్వాడ్‌’, 'మహాదికు” 
'వాఘె, 'మోహ్లో, “చవను' 'పన్టైలాది ॥ 
ఆ॥వె॥ కానివీరి యండ ఖాయము గాకుండె 
మబ్బులోని నీరమట్టులుండి 
యెపుడు వీరిసాయమెడ మౌనొ తెలియదు 
నమ్మకుండంగాదు - నమ్మరాదు॥ 


తే॥గీ॥ షాజి అహ్మదునగరరాజంచు “ముర్త 
జా” యను నతని కీల్పొమ్మ శాస్తంజేసి 
“'మాహు లీదుర్ణముననుంచె - మరల మొగలు 
లనిని యవ్వారిందటిమిరి యచటునుంచి ॥ 


ఉ|| దౌలతబాదు చుట్టుగల ధారుణి పల్లెల కొల్లగొట్టుచున్‌ 
వాలిక చూపు షాజిని నివారితు జేయగ ఢిల్లి పాదుషా 
యాలమునన్‌ జితున్‌ సలిపి యాతని జాగిరు లెల్ల గొంచు పో 
ద్రోలెను బీజపూరు జొ, తొల్లిటి సుస్థితి యెల్లంబోవగన్‌ ॥ 


(వారుణ్యాశ=పడమటిదిక్కు 
(శామనము=దక్షైిణదిక్కుు 
(శాస్త=రాజు (వాలిక=వాడిమి 


“ఆదిలుషా' మొగలులతో సంధి చేయుట 


చ॥ 


చ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఇది యిటులుండ వీజపురి యేలికయున్‌ మొగలాయి వారి సౌ 
హృదమునకగ్రపీఠ మిడనెంచి పెనంగుట మానె వారితో 

తదుపరి షాహజీకి యటతప్పెను తొల్లిటి పట్టు కొల్వునం 

దదె యదనంచు పాదుషయు హార్దమె కోరెను బీజపూరుతో ॥ 38 
షాజీ కంతిమమందు దక్కిన దొకే జాగీరు పూనా - యటన్‌ 
జీజాబాయి శివాజితో కలిసి తాంజేరంగ-'ఖాంద్దేవు” -దా 

దాజీ వారికి నండగా నిలిచె - విద్యావేత్త సద్విపుడు 

న్నోజై బాల శివాజికి న్నతని వీరోత్తంసుగా దిద్దుచున్‌ ॥ 39 


భీజాపూరుకు దక్షిణాశంగల పృధ్వీ ఖండమందీశవి 

(భ్రాజ ద్రాజ్యము 'గోలుకొండిను 'కుతుబ్బా యేలుచుండన్‌ - మొగల్‌ 
రాజేంద్రుండతనిన్‌ జయించి కొనె హైద్రాబాదు రాడ్డానిగా 
తేజంబొల్మెడి “గోలుకొండగడు” స్వాధీనమ్ముగా ధృష్టుడై॥ 40 


పిడుగటుపడ్డ వ్రేటునకు ప్రీలుచు చీలుచు “తాళికోట” లో 

నడగిన “హంపి - సాళ్వ, తుళువాన్వయ రాజ్యము చిన్నముక్కలై 
విడివడ - పాళెగార్లచట పెత్తనముంగొని 'నాయకాఖ్యులై 

పుడమిని యేల కేంద్రక ప్రభుత్వము లేమి నరాజకమ్ముగాన్‌ ॥ 41 
ఆ లొసుగే యవాక్టరణి నంతయు లోగొను దారిగా జిగీ 
షాళువులై బిజాపురపు షా బలముల్‌ చెలరేగ - 'షాజి'యున్‌ 
వాలును దూసి నాయకులపై బడి వారల నోడగొట్టి త 
త్పాలకులన్‌ బిజాపుర నవాబు విధేయులంజేసె నత్తటిన్‌ ॥ 42 
ఆతని యుద్ధ నైపుణికి హర్షమునొందుచు బీజపూర్‌ నవా 

బాతని కిచ్చె జాగిరుగ యామ్యదిశాంతర “బెంగుళూరు” భూ 
మీతలమెల్ల నేలనటు మీదట షాజియు నిర్వదేండ్లు నం 

దే తిరమైన వాసముగ నిల్ఫె “మరాటి కు పోవజాలకన్‌ ॥ 438 


(ఓజు = గురువు 
(ఈశ=ఐశ్వర్యము; గడు=కోట; ధృష్టుడు=ధీరుడు 


(అవాక్టరణి=దక్షిణదేశము; జీగిషాళువు=జయేఛ్లాలోలుడు) 


షాజీ యంతననేక యుద్దములలో సాధించి భూ ఖండముల్‌ 
బీజాపూరు నవాబు రాజ్యమున కర్పింపంగ ఆదిల్‌షహా 
షాజిన్నెంతయుగారవించి “తనరాజ్యశ్రీకి షాజీ యె యే 

యోజన్‌ చూచిన పట్టుగొమ్మయని యెంతో మెచ్చె “దర్బారులో 1144 


షాజీయున్‌ సకుటుంబుడై స్థిర నివాసమ్ముండె బెంగ్ఫూర, న 

చ్చో జేరెన్‌ తనచుట్టు బాంధవసుహృత్చుశ్రూషకార్య్యాలి, “శం 

భాజీ బీజియి జ్యేష్ట పుత్రుడు - 'తుకాబాయిన్‌ ద్వితీయోఢగా 
షాజీ చేకొనె- -యామెకిద్దరు సుతుల్‌ 'సంతాజి”, “యేకోజియున్‌ ॥ 45 


అహ్మద్‌ నగర్‌ - లఖుజ జాధవ్‌ - షాజీ భోన్సలే 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


“లఖుజి జాధవు” చాలకాలమ్ము “నహ్మ 

దునగరు నవాబు రాజ్యమందుచ్చతరము 

లైన పదవుల యందుండి - యా ప్రభుతను 

వచ్చు మార్పులు నచ్చక బాధపడుచు ॥ 46 
సుమములమ్మన చోట కాష్టముల నమ్ము 

దుస్థితి కలుగు మార్చు నెదురగం దలచి 

యల్లుడౌ “'షహాజియును నచట మంచి 

పదవి యందున్మి యొకనాడు కదిసి చెప్పె 47 
“చూడుము షాజిం నేడు మనక్షోణిపుడైన రా స్టితిన్‌ 
“బోడికియైన వీని చనవూని తదంబయె రాజ్యపాలనన్‌ * 
నేడొనరించు చుండె - యవినీతి పరుండు 'ఫ ఫతా” వజీరుగా 
పోడిమిచూడ, నీవిధి ప్రభుత్వము చెల్లదు పెద్దకాలమున్‌॥ 48 
మొగలులు (గ్రద్దచూపులను మోపిరి యీ పురి నాక్రమింపగా 

తగు తరుణమ్ము నందు - నిక దండుగమారి దణాయ లెందరో 
మిగిలిరి పేరుకున్‌ - విజయమెట్లు లభించును భూమిజానికిన్‌ 
మిగిలితి వీవు యొక్కడవె మేటిమగండవు వీరి సేనలన్‌॥ 49 


ఒంటిగా పోరి మొగలులు గెంటగలవె 
నీకు వెనుదన్నుగా గట్టి మూక యేది। 


(ఊఢ=భార్యు) బోడిక=బాలుడు; శుశ్రూషకులు=సేవకులు; 
అర్థియాజకుడు; తనవు=అధికారము; ఊని=పూని; పోడిమి=ప్రవర్తన 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


భోగలాలసులవినీతి పూర్ణ చరితు 
లెంత కాలము భూమిని యేలగలరు? ॥ 50 


రమ్ము నాతోడ మొగలు కొల్వందుంజేర 

త్వాద్భశ శుటీరులను నెట్టి ప్రభువుగాని 

సాదరమ్ముగ కొల్విచ్చి సత్మరించు 

నీ 'నిజాముషాయని లెక్క యేమిమనకు” ॥ 51 
అని తనమామ పల్మెడు హితాలపనమ్ముల నాలకించు “షా 

జిని కెరలింపగా, “ససురుజీ॥ తమ బోంట్లిటు నాడజెల్లునే 
“'దణివగు నీదు నూతమున ధారుణి అహ్మదుపూరు రాజ్యమి 

ట్లు నిలిచి యుండె - నీ తలపులొప్పునె దానిని వీడి పోవగా ॥ 52 


అన్నము పెట్టి సాకిరిక - యందరికన్నను పెద్ద కొల్వులన్‌ 
మున్నుగ నీకెయిచ్చిరతి - ముఖ్యములౌ పరిపాలనా విధుల్‌ 

నిన్ను వినీతి మైయడిగి నేతలు నాచరణ మ్మొనర్చు చుం 

డ్రిన్నియు విస్మరింప తగునే”? యని, 'షాజియనంగ-మామతో!॥। 53 


“అఖుజియనె - “నీకు నిజము తెల్లమగు దినము 

పెద్ద దూరములో లేదు వినుము షాజి 

పాము పడగ నీడను కప్ప వైన మగును 

నీ నిజాముషామాత కొల్వెతిగి కొనుము” ॥ 54 


అని వెడలి 'లఖుజి” మొగలులందు జేరి 

'య హ్మదునగరు”పై దండయాత్ర కపుడు 

షాజహానును పురిగొల్పు జతన మందు 

పూర్తిగా మగ్నుడైయున్న వార్త దెలిసి॥ ర్‌ర్‌ 


ఆ నిజాముషా, యతని సహాయగణము 

మొగలు చక్రవర్తికి లొంగి పోవదలప 

“షాజి' తాను నవాబుతో సంప్రదించి 

రణముచేయుదమనుచు ధైర్యమును చెప్పె ॥ 56 


(త్వాదృశ=నీవంటి; శుటీరులు=శూరులు (ససురుజీయైోందీపదము)= 


మామగారు (ఆలపనము=మాట; కరలించు=బాధపెట్టు) (దణి=సేనాపతి 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


షాజీ సాహస ధోరణి 

రాజజనని నాగ్రహమున రౌలగంజేసెన్‌ 

భూజనులు సచివులందరు 

నాజిని వద్దనిరి - షాజి యభిమత మణగెన్‌ ॥ 57 
తనకు వ్యతిరేకమయ్యె వాతావరణము 

'నహ్మదు నగరి య రాజకీయముల ననుచు 

షాజి గర్భవతియగు “జీజాను, జ్యేష్ట 

సుతుడు శంభునింగొని శీఘ్రగతిని వెడలి ॥ 58 
తన 'సుబా' యౌ 'సుపా' కేగ దారిబట్టె 

వెనుక తఖుముకొనుచు వచ్చు పృతనంగనుచు 

నడుమ “జున్నరు” నందు మిత్రుడగు “శ్రీని 

వాసరావు కడ నునిచె స్వజుని, సతిని ॥ 59 
“శ్రీనివాసరా వంపె '“జీజియిను, నామె 

కొడుకు శంభును, శివనేరు గడముంజేర 

“దాదుజీ కొండదేవిను ధరణిసురుడు 

వారికండగా నుండగ పయనమైరి ॥ 60 


షాజని బంధించుటకు అతని మామ 'లఖుజ జాధవు' వచ్చుట 


మ॥ 


ఉ॥॥ 


మొగలుల్‌ 'షాజిని వెంబడించి తజుమన్‌ మోమోట లేకుండ పం 
పగ, షాజీ శ్వశురున్‌ “లఖూజి” నతడా ప్రాంతమ్ము నందున్న య 
ట్టి గడీ “శివనేరు” లోస్వసుత యుండెన్నన్న వార్త న్నెజిం 

గి గవేషించుచు నేగె యాపె కడకక్షీణానురాగమ్ముతో ॥ 61 
ఏగెను పెద్దకాలము దృశించియు కూతు ససత్త్వం గన్నులన్‌ 
దోగెను నశ్రుపూరమున దొప్పగ తండ్రియు - వారి భాషణల్‌ 
సాగెను చాలప్రొద్దు - సుతసాహస ధైర్య స్వతంత్ర వృత్తికిన్‌ 

వీగెను తండ్రిబెట్టు - నెదవేగెను స్వీయనియోజ్య వృత్తికిన్‌ ॥ 62 
కూతున్‌ వీడ్ళొని యేగె యా'లఖుజి” సంక్షుబ్దాత్ముడై వెన్మకున్‌ 
శాతాస్త్రమ్ములు చీల్చినట్లగుచు, 'జీజా” పల్కు హిందూధరా 
స్వాతంత్యమ్మును గూర్చి వాక్యములెదన్‌ సంవర్త రుంరూనిలో 
ద్దూత ప్రోన్నతభంగ సంఘయుత పాథోరాశిగాం జేయగన్‌ ॥ 63 


ససత్త్వ=గర్జిణి; నియోజ్యవ్యత్తి=సేవక వృత్తి; వేగు=సంతాపించు; స్వజుడు=కుమారుడు 


20 


ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజే జననము 


క్రీశ. 1630 - 1680 


మ॥ ివనేరిన్‌ ప్రసవించె నొక్క సుతునిన్‌ 'జీజీ ప్రభాతాబ్ద భాం 
ధవ సంకాశ విభాసితాంగు శివబిన్‌” ధన్యాత్మయై పూతయై 
భవితవ్యం బొనగూర్చి “హిందు” శిథిల ప్రాయార్న ధర్మమ్మునున్‌ 
స్తవనీయ స్థితికెత్తి వెల్లునిడు నాశాజ్యోతికిన్‌ మాతయై ॥ 64 


మ॥  “శివనేరిిన్నొక వత్సరత్రయ మెదన్‌ చింతించున్నుండియున్‌ 
లవలేశమ్మును శాంతి లేమిని మొగలై ఎన్యమ్ము చుట్టున్నుప 
ద్రవకారుల్‌ భయపెట్టుచుండ నెటులో తానున్‌ శివాజీయు నా 
శివనేరిన్‌ విడి “కొండనాగడము” సక్షేమమ్ముగా చేరియున్‌॥ 65 


él “కొండని” కోట సైతమును కోల్పడనొప్పక ఢిల్లి పాదుషా 
దండును పంపి చుట్టుకొన దాటుచు కొండని దుర్గమంతట 
న్నండగనుండ 'షాజి' యట కంపిన వీరులు కోట లెన్నొ యె 
కృండిగ “పట్టి నెత్తుకొని, కాయము హూనమునయ్యె 'బీజికున్‌॥ 66 


తే॥గీ॥ అంత మొగలు” “వీజాపూర్లుకయ్యె సంధి 
షాజి స్థిరపడె “'యాదిలుషా” కొలువున 
కాని “శివనేరి” కోట మొగలుల వశము 
నగుట, '“జీజియా' “పూనా”కు నరుగ వలసె॥ 67 


ఛత్రపతి శివాజీ మహారాజ బాల్యము 


మ॥ _ పొదువన్‌ పట్టుచు పట్టినిన్‌ యొడిని తా బోధించె జీజాంబయు 
న్నెదలో నాటగ రామ భారత కథానేకేతిహాసమ్ములన్‌ 
చదువున్‌ సామును రాజనీతి మొదలౌ శాస్త్రార్థముల్‌ నేర్చుచున్‌ 
విదునిన్‌ చేసెను 'కొండదేవు’ గురుడై నెమ్మిన్‌ శివాజీ చాన్‌! 68 


(పట్టి = కుమారుడు; చొణ=బాలుడు 


21 


షాజీకిన్‌ పితురార్జితమ్మగు మహీ సంపత్తు “పూనా”, 'సుపా” 

నా జాగీరులు - కాని యందు గడులన్‌ పాలించు వారందరున్‌ 
బీజాపూర్‌ సురతాణిచే నియమితుల్‌ - వేలెత్తి చూపంగ లే 

డా జాగీరుల “సేవ్యుడైన - యిది చట్టంబప్పు బీజాపురిన్‌ ॥ 69 


“శివనేరున్‌ విడి” “పూణె” కేగుటకు షాజీయున్‌ నియామింపగా 
“శివజీ బాలుని” తోడ జీజియి గురూజీ కొండ దేవుండు గూ 

డ వెసన్‌ 'పూణొ పురిన్‌ ప్రవేశమగుచున్‌ డంబైన వేశ్శ్మమ్మునన్‌ 
నివసింపన్‌ తగినట్లు నేర్చరుప శాంతిన్నుండి రా మేడలో ॥ 70 


చిన్నతనమ్ము నందె శివజీ కి వివాహము చేసె 'జీజి - యా 
కన్నియ సుందరాంగి, చెలికత్తె శివాజికి బాల్యమందు - నా 
పిన్నను “సాయిబాయి” నతి ప్రీతిని 'కోడలు గా గణించి - ప్రే 
మన్నవ దంపతిన్‌ మిగుల మన్నన సేయుచునుండె-'పూణె' లో॥ 71 


“షాజీ? ముందహమద్‌ నగర్‌ మరియు ‘బీజాపూర్‌’ 'మొగలొ కొల్వులన్‌ 
వాజి (శ్రేణికి నాయకుండగుచు నప్పార్టుల్‌ నియోగింపగా 
నాజిక్షేత్రములన్‌ విజేతగను శౌర్యాటోపమున్‌ చూపి, ద్వి 
డ్రాజీర్యాగ్నికి లక్ష్యమై గొనియె పల్లాగీర్లు 'మారాటిలో ॥ 72 


షాజీ తానొకకొల్వుకాడగుట వీజాపూరు నాస్టానినే 

యోజన్‌ వీలును కల్గకున్న్మి కననధ్యూఢన్‌, ద్వితీయాత్మజున్‌ 
రాజాలందగుటయ్యె - “బెంగుళుపురి” న్నప్తున్మిచే - దాన నెం 

తో జాలమ్మగు వచ్చిపోవగ, “పుణే” దూరమ్మునందుండుటన్‌॥ 783 


శివజీ పెండ్లికి కన్నతండ్రియగు “షాజీ? - యన్న 'శంభాజి'యు 

న్నవకాశమ్మిసుమంత లేని కతనన్‌ రాలేమిచే షాజియున్‌ 

శివజీ, వీజియ, సాయిబాయి లను పిల్చెన్‌ బెంగుళూరేగు దెం 
వసింపన్నట కొన్ని వత్సములవాక్సీమన్‌ విలోకించుచున్‌ ॥ 74 


(చొబి=బాలుడు (సేవ్యుడుయజమాని (వతృ్సము=సంవతృ్సరము 
(పార్గ్టులు=రాజులు; దబ్విడ్రాజి=శత్రు సమూహము 


(అధ్యూడ=మొదటిభార్య) (అవాక్లీమ=దక్షిణ ప్రాంతము] 


22 


ఉ॥॥ 


“జీజు, 'శివాజి'యున్‌ తిరిగి చేరిరి 'పూణొకు బెంగుళూరు యా 
త్రాజనిత స్మృతుల్‌ మతిని తారటలాడగ నా శివాజి'యున్‌ 
యోజన సేయుచుండె తన యుద్యమముల్‌ మునుముందుకేగనే 
యోజప్రణాళికా రచన యొప్పునాయన్న ప్రగాఢ యోచనన్‌॥ 75 


పిత జాగీరున యున్న దుర్గతతి యా బీజాపురీ వారి నే 
తృతకేలోబడి యుండె నిందనుక - యాతీరున్నిప్పు మార్పంగ తా 
జతనమ్మున్‌ పొనరించుచో, తొలుతనే సైన్యమ్ము కూర్చన్వలెన్‌ 
వెతకంగా వలె దారులందులకు భావిన్‌ భారత స్వేచ్చకై I 76 


బాల శివాజీకి తల్లి జజయా దేశభక్తి నూరిపోయుట 


ఉ॥॥ 


తే॥గీ॥ 


పుట్టిన నాటి నుండి తన పుత్రు మనమ్మున, భారతీయమై 
నట్టి మహర్షి భాషితసనాతన సర్వ పురాణ గాధలం 
దొట్టి మహేతి హాసముల ధూర్వహులౌ రఘు రామ కృష్ణులం 
దెట్టి మహత్త ముల్‌ గలవొ యింపుగ జీజియనింపె రేబవల్‌॥ 77 
గ్రెస్య వీరుని 'యలెగ్జాండరు” నెదిరి యా 
పిన “పురుషోత్తమ” వీరగాధ 
“ఘోరీిని పోరున పారద్రోలియు గూడ 
వంచితుడా “పృధ్వి (ప్రభుని చరిత 
“బాబరున్‌ తాకి దుర్భగతనోడిన “'హేము” 
ప్రథమ హైందవ చక్రవర్తి కధను 
“నక్చరున్‌” నిర్ణిద్రు డగునట్లు చేసిన 
“రాణాప్రతాపు” శార్యంపు సుద్ది I 
చివ్వకేగి మేవాద్‌ రాజ సింహు వలన 
చిక్కునంబడ్డ “జెరంగజేబు సోద 
యన్నియును చెప్పి - భారతీయాత్మ గౌర 
వమ్ము విలువ తెల్పి - చిజు శివాజి కంబ॥ 78 


(అవాక్తీమ=దక్షిణదేశము; సోద=కథు 


23 


కం॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


రక్తమ్ముడుకును - చెమరున 
సిక్తమ్మగు దేహయష్టి - చేతులు బిగియున్‌ 

సక్తియు పెరుగు శివాజికి 

ప్రాక్తన భారత యుధకధలన్‌ వినుచుండన్‌ ॥ 79 


“హిందూ దేశిమటంచు చెప్పుదురు - కానీ “హిందు రాజ్యమ్మటం 
చెందున్‌ చెప్పరు - కారణమ్మెదియొ ఆ చిన్నారి భోన్నేకు - ని 
బ్బందిన్‌ పెట్టు సమస్యయౌ - తనకుటుంబమ్మందు వీరోత్మర 
మృందొక్కండును హిందురాజ్యమును సంస్థాపింపగాగల్లెనే?॥ 80 


పిన్నతనమ్మునందె యనిపించె శివాజికి - లోపమంతయు 

న్నెన్నగ సాధుభావులగు నీ భరత ప్రజయందె యున్నద 

ట్లున్నను నైకమత్యమున కోరిమిలేక పరస్పరమ్ము పో 

రన్నడుముల్‌ బిగింత్రు - పరరాజుల పెత్తనమోర్తు భీతులై॥ 81 


అనుచు తలపోయు - “మనహిందు నస్వతంత్ర 

తాస్థితిని” మార్చు రాజ పథమ్మదేది 

యనుచు ప్రశ్నించు కనిపించు నార్యజనుల 

ప్రతియొకడు తెల్లబోవు నా ప్రశ్న వినుచు ॥ 82 


అంత మొగలు, బీజాపూర్లకయ్యె సంధి 

షాజి స్థిరపడి పిలిపించె బీజ పూరు 

నకుసతీ సుతులచ్చోటనిక పయి తన 

తోడ కలిసి యుండంగ కొన్ని యేడులెలమి॥। 83 


“జీజియాబాయి' కప్పుడే చిక్నెయదను 

తన సుత జ్యేష్ట “శంభాబిందనివి తీర 

కాంచి ముదమొంద - సవతి 'తుకాయు”, ఆమె 

సుతులు - భర్త “షాజి? సకుటుంబ సుఖముంగనిరి॥। 84 


(దుర్ణగత=దౌర్జాగ్యము) 
(సక్తి=ఆసక్తి, యుధ=యుద్దము 


24 


తే॥గీ॥ 


ఉ॥॥ 


nd 


రెండవ ఇబ్రహిమ్‌ ఆదిలుషా 


మత విభేదము లేనాడు మదిని గొనడు 

“హిందు” “ముస్లిము” 'భిదికు జాత్యంధుడతడు 

నతడె రెండవ ఇ(బ్రహిమాదిలు షహ” 

షాజి నామతించు నెపుడు సాదరముగ ॥ రి5 


ఆవిభు దేహయాత్రకు ననంతరమప్పటి బీజపూరు వా 
తావరణమ్ము పాలక మతాధిక తాంధక భావనావిల 

మ్మై వెడ ధోరణుల్‌ ప్రబలమై యొక వర్గము నన్యవర్గము 
న్నేవముగా కనందొడగి “రీరు పరాజిత జాతి” యంచునున్‌!॥ 86 


పదునాల్లేండ్ల శివాజి బీజపురిలో వాహ్యోళిగా పోవుచున్‌ 
చదుకమ్మందున నాలంజంపియు దదస్రార్టమ్మునౌ చోటనే 

గుదిగా గట్టుచు ఖండితాంగములు నాకొక్కెమ్ములన్‌ (వేల కం 
డ్లెదుటన్నందరిముందు నమ్ముట నసహ్యించెన్‌ మదిన్‌ంబొక్కుచున్‌॥ 87 


హిందు పూజారులన్‌ హీనముగాంజూచి 
యెగతాళి చేయ పెట్రేగు వారు 
పరమ పవిత్ర దేవాలయమ్ముల నెంచి 
పట్టుబట్టి మయిల పరచువారు 
హిందువుల్‌ గౌరవించెడు గోవులను బహి 
రంగముగ వధించి యానువారు 
హిందు యౌవతమును యేమార్చి యో లేక 
బలిమినో యీలువు తొలచువారు॥ 


నిట్టి యాగడములనెన్నింటినో చూచె 

జరుగు చుండగ దిన చర్య యట్లు 

నడ్దుకొనగ తనకు నర్వవయసు గాదు 

నూరకుండ నెడద యోర్వలేదు॥ 88 


(భిద=భేదము); (చదుకము=చతుష్టధము; ఆలు=ఆవులు 
దేహయాత్ర=మరణము 


25 


ena 


ena 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


మతమున్‌ మారిన పూర్వ హిందువులె దుర్మార్గ ప్రవృత్తా్యాత్ములై 
క్షతిగూర్చన్‌ తమ వారికిట్లు - 'తురకాష్టన్‌ ఫార్శియారబ్బులా” 
దృతితోడన్‌ “బహుతఛ్చ, 'ఖూబు, “సెహబాస్‌), 'దేఖోవహవ్వాయటం 
చతులంబౌ బహుమానముల్‌ యొసగి రెచ్చంజేతు రాతుచ్చులన్‌॥ 89 
ఎప్పటివలె వాహ్యాళికి నేగి శివజి 

కోట వెలుపలగనె గోవుత్రోటి నొకడు 

కోయుచుండంగ ధేనువు కూయి నిడగ 

తాళలేక శివాజి యా దస్యుందునిమె।। 90 
“కడు దుస్సాహసమియ్యదంచు, నదుపాజ్ఞల్లేక షాజీ సుతుం 
డడరెన్‌ ముస్లిమునే వధింప, నిటలేరా 'కాజి'యున్‌, పాదుషా 
తొడుసేదైనను కల్లినన్‌ జనులకున్‌ తూర్ణంబుగా న్యాయము 
న్నాడగూర్చన్నిపుడీ కుమారుడగు నొక్కోంప్రాడ్వివాకుండిటన్‌! ॥ 90ఎ 


అనుచు బీజపూరు నందలి మల్మలు 

నలుక చూపిరి బహిరంగముగనె 

షాజిగూడ తన తనూజుని దుడుకును 

కనుచు మదిని యెంతొ కలత నొందె ॥ 92 


బీజపురమున మత భేద బీజమొకటి 

నాటుకొనెనని యెతిగి యారాట మొదవి 

ఆదిలుషహాయు తక్షణ మామతించె 

షాజినిన్‌ శివాజిని తన సభకుంజేర।। 93 
“గోవధ దోసమే శివజి! కొండిక వైనను దోషకారికిన్‌ 

నీవె విధించినావు వధనే తగు శిక్షగ - మెచ్చినాడ - నీ 

పై విధియింతు నిట్లు నిక బాహిరపోవగ నాదు రాజ్యమం 
దేవగనైన గోవధము తెచ్చును దోషికి మృత్యుదండమున్‌” nn 94 
అట్లు ప్రకటించి సుల్తాను ననియెనపుడు 

“నధిక సంఖ్యాకులైనట్టి హైందవులను 

సోదరులటంచు ముస్లిముల్‌ చూడవలయు 

మతసమరసతయే నాదు మతము సుమ్బు” ॥ 95 


(తోటి=గొంతు; తొడును=బాధ; ప్రాడ్వివాకుడు=న్యాయనిర్లేత; 


స్వజుడు=కొడుకు; మల్కలు=తుఅకలు 


26 


చ॥ 


చ॥ 


చ॥ 


“వేరి మత భావనలను నొప్పింపజనదు 

వీలు నైనంత వరకు నొప్పింప వలయు 

నెందరో హిందువులు జీవితేచ్చ వదలి 

నాదు రాజ్య విస్తరణకుపాదులైరి” ॥ 95 


ఇటులెటులో శివాజి యొనరించిన దుందుడుకౌ విచేష్టయ 
ప్పటికటుకప్పబడ్డ దొకపాటుగ పాదుష యోర్మిచేత - యిం 

కిటుల చిరమ్ముగా నిలదు నీ కృతకమ్మగు శాంతి - ముస్లిముల్‌ 
కటుకమనస్ములున్‌ -క్షతనగమ్ములు - జాగ్భతి తప్పదీపయిన్‌।। 96 


శివజికి సాయిబాయికిని జీజియ పెండిలి చేసె పూణె లో 
వివహము వేడుకల్‌ కనగ వీలును చిక్కక పోయె షాజికా 

నెవమున తానెపుత్రునకు నిప్పుడు 'సోయరబాయితో" ద్వితీ 

య వివహముంబొనర్పగను నాయితుడయ్యెను షాజి యోజతో॥ 97 


హిందూద్వాహ మహోత్సవ క్రమము తారీక్షింప బీజాపురిన్‌ 
సందోహమ్ములునై జనమ్ములు భటుల్‌, సర్గార్లు, ను(మావులున్‌ 
వందుల్‌ మందియు వచ్చియుండ నటుపై '“పాద్దాయె యేతేరగా 
“విందై, “షాజికి తత్ముటుంబమునకు న్విందయ్యె డెందమ్ములన్‌॥ 98 


శివజీ యుండిన యల్బ్పమౌ వ్యవధిలో శీఘ్రమ్ముగా నేర్చె తా 
నవలీలన్నసిచాలనమ్ము, జవనాశ్వారోహణా నైపుణిన్‌ 

యువలే యచ్చెరు వంద లేత వయసందుత్తాన క్రీడాళువై 
స్తవనీయమ్మగు ప్రజ్ఞచూపె కడుమెచ్చన్‌ బీజపూరు ప్రజల్‌ ॥ 99 


శివజీ పోకడలన్ని చూచుచును షాజీ నిర్ణయించెన్‌ మదిన్‌ 
యువప్రాయంబు ప్రపూర్ణమౌచు తనువున్నాత్తంగ లేదిప్పుడే 
యెవరున్నాపగ జాలనంత చలమున్నేపున్‌ ప్రదర్శించె నే 
నవకాశమ్మిడి చూతునంచు సుతునంపన్నెంచె తా పూణికున్‌॥ 100 


(క్షతనగమ్ములు=దెబ్బతిన్నవాములు (ఏజ=ఉత్చాహము 
(ఐందు=అతిధి, విందు= మ్యష్టాన్ష్నము) (వివహము=వివాహము 


27 


సుతునిందోడ్కొని 'జీజియాంబి 'పుణిలో జొచ్చెన్వసింపంగ - స 
న్నుత చారిత్రుడు 'కొండదేవు” నట తానుండెన్‌ క్రియాశీలుడై 
(ప్రతిగాషాజికి 'పూణ కొండని ధరాప్రాంతంబు పాలింప త 

ర్పిత లోకుండయి-షాజి కాదిలుషకున్‌ విశ్వాస్యుడౌ కార్యియె ॥ 101 


ఛత్రపతి శివాజీ హైందవీ రాజ్యస్థాపనా ప్రయత్నము 


తే॥గీ॥ 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


శివజి తన తండ్రి జాగీర్ల శిష్టి తానె 

పూని 'దాదాజి కొండదేవు గురు వరుని 

సూచనలు మేలిమాటల చొప్పు నాక 

లించి, మేలు కీళ్ళరసి, వర్తించె నెటిని ॥ 102 


హైందవ రాజ్యమేర్చజచు టన్నది లక్ష్యము గాగ - నందుకై 
ముందుగ యే విధానములు ముఖ్యములో గమనించుచున్‌ - గత 
మృ్మందు మరాట భూమి నొకరైన స్వతంత్రతకై దొడంగిన 

ట్లెందును గానరామి తనదే తొలి యుద్యమమౌట నెంచుచున్‌! 103 


అటునిటు చూచుచుండ పితరార్జితమైన గడమ్ములన్నియున్‌ 
బటువుగ కానవచ్చెనయినన్నట నుండెడు దుర్గపాలకుల్‌ 

కటికి బిజాపురంపు తుజికల్‌ రిపుభీకరులట్టి వారినో 

ర్చుటకడు దుర్శటమ్ము - రణశూరులు కల్గిన సేన లేనిచో ॥ 104 


ఇట్లు తల పోయుచు శివాజి యెదుట నున్న 

యది యెత్తున్న భావి కార్యప్రణాళి 

కలకు రూపమీయంగ యే వలను కలదొ 

యనుచు చూడగ సహ్వాద్రి కనులంబడియె॥ 105 


సహ్యోద్రాళిని యావరించిన ప్రవేశాసాధ్య సాంద్రాటవిన్‌ 
సాహ్యంబుండిన యపెలోకి చనగా సామ్ముఖ్యమౌ - మానవా 
నూహ్యంబౌ ఖరకంటకావృత భువిన్పూరిండ్ల నుంద్రెప్పుడున్‌ 


బాహ్యంబౌచును నవ్యనాగరికతా ప్రాంతమ్ముకున్‌-మావళుల్‌ ॥ 106 


(శిష్టిపరిపాలనము; సుష్టు=యుక్తముగా; సాహృ్యము=సహాయము; 


సామ్ముఖ్యము=అనుకూలము నెరి= ఉత్సాహము 


28 


చ॥ 


end 


ఒక్కొకదొక్క యుక్కుతునకో? ప్రళయానల విస్ఫులింగమో? 
దిక్కరిదంతమో? ప్రఖర దృంభుగభస్తియి? విష్ణు చక్రపు 
న్మక్కసమౌ యరమ్మొ? శితకల్కి కరాసియొ? భీద్రమోయన 
న్నుక్కలులై తనర్హు రని నుద్ది యెజుంగని మావళా భటుల్‌॥ 107 


“కోల్రి? కులమ్ము వారికిని - “కుంబి తెగంగల వారికొక్కటే 
మూలము - మావళేల కులమున్నదె యందురు - సహ్యభూధ్ర ప్రాం 
తేలను సేద్యమందున లభించెడు ధాన్యము - గొడ్డు గోదకున్‌ 
చాలిన మేత కల్లి మనసాగెద రేబది రెండు లోయలన్‌॥ 108 


హలికులునైన మావళుల నందరినప్పుడు నొక్క త్రాటిపై 
నిలువగచేసి వారలకు నిక్కము వెల్లడి చేసె - “చూడుడీ 

బలిమిని తుర్మజేండ్లు తమ ప్రాభవమున్‌ మనపైన రుద్దియున్‌ 
కొలువగ తమ్ము స్థానికులు - కుల్చుచు నుండిరిపైడి గద్దెలన్‌॥ 109 


వారి విలాస జీవనపు పాదిట మీరొనరించు దాస్యమే 

యారసి చూడుడప్పసము నన్నము నీరము మాని చేలలో 
యేరులబట్టి దుక్కిదుని యేతము ద్రౌక్కుచు నీళ్ళు పెట్టి యే 

తీరున మీరు సేదవడ దేహళి చేరునా ధాన్యరాశులున్‌ ॥ 110 


ఒకడు “వతనుదారు” నొకడు “జమీందారు” 

“దేశముఖుడు” నొకడు 'దేశపాంద్య” 

“మాలి 'పాటిలటులె “మాలికు’ “పాదుషా” 

సున్ని చేతురు మిము పన్నులేసి ॥ 111 
క్రొవ్వుచు పట్టుగద్దియల కూర్చొని హుక్కనుపీల్పు చోరులం 

దెవ్వరి యబ్బ సొమ్మనుచు నెంతొశ్రమంపడి కూర్చుకొల్పు పై 
జివ్వున వాలి రాబడి హరింతురు పన్నుల పేరుపెట్టి -యీ 
నెవ్వసహింతురేల? యరినిన్‌ దమియింప పరాక్రమించుడీ॥ 112 


(ద్భంభుగభస్తి=నసూర్యకిరణము; అరము=అంచు; భిద్రము=పిడుగు 
(ఏరు=నాగలి; దుని=దున్ని సేద=శ్రమ; దేహళి=ఇల్లు 
(కొల్చు=ధాన్యము; నెవ్వ=బాధు శిత=వాడియైన 


29 


శా॥ ఎన్నాళ్ళీ యవనాధిపత్యము చలాయింపౌను? బోయీలమై 
పన్నెత్తన్‌ సయితమ్ము వీతుగొని తత్పల్యంకిక ల్మోతుమే? 
యెన్నో యుద్దములందు పాలకుల గెల్పింపగ పోరాడి రే 
తన్నైపుణ్యమునేడు చూపుడిట స్వాతంత్రార్టనార్థాజికిన్‌॥ 113 


ఆ॥వె॥ అనుచు మావళేల నందరం గుమిగూర్చి 
దేహదార్ద్యముగల తెంపరులకు 
చివ్వకు తగు కఠిన శిక్షణ మిప్పించి 
కొంత కొంత దళము కూర్చి కొనియె ॥ 114 


ఆ॥వె॥ చాటు పోటు నందు రాటుదేలె శివాజి 
యట్టి యనిని ఘనులు - “నయ్యా, “తాత” 
శత్రుసేన లధిక సంఖ్యాక మైనప్పు 
చాటు యుద్ద మొకటె చదురుయగును ॥ 115 


సీ; ఏరు పట్టుటెగాదు హేతిని బట్టంగ 
ముల్లు కోలనె కాదు బల్లెమూన 
గిత్తలనే గాదు కత్తలానులదోల 
పొలముదునుటె గాదు కలను దున్న 
గడ్డపారనె గాదు గండ్రగొడ్డలి నెత్త 
కుజము లెక్కుటె గాదు కోటలెక్క 
గడ్డి మోపులె గాదు గండశిలలు మోయ 
నేటలనే గాదు నెదిరినేయ ॥ 


ఆ॥వె। యుడుత లొకటెగాదు నుడుములం బెంచంగ 
శ్వానములకు వైరి పసినిమప్ప 
కొండ కొమ్మలటుల కోటకొమ్మలుం బ్రాక 
మంచి శిక్షగొనిరి మావళీలు ॥ 116 


(చాటు పోటు=మాటున దాగి చేయు యుద్ధము (గెరిల్లా యుద్దము 
కత్తలాని=గుట్టిము; వని=వానన; కలను=యుద్ధ ము దును=దున్ను 
తెంపరి=వీరుడు; ఏరు=అఅక 


30 


మ॥ 


nd 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఛత్రపతి శివాజ యుధద్దయాత్రా ప్రారంభము 


పదునారేండ్ల వయస్సునన్‌ తొలుత గెల్వన్‌ 'తోరణా” కోట - న 
య్యదినూల్మొల్పెను వెంట వెంట గొనదుర్గాలిన్‌ “పుణే” చుట్టు -న 
య్యదనన్‌ 'కౌొండనయున్‌' 'పురందరి టులే యా 'చాకణున్‌' పొంది యా 
పొది “బారామతి” “యిందపూరు” ను సుపాభూముల్‌ కొనెన్‌ చుల్మనన్‌॥ 117 


'తోరణాి గడమున దొరకె శివాజీకి 

యంతు లేని యంత అర్థరాశి 

నిధిని వ్యయము చేసి నిర్మింప చేసెను 

దాయలు చొబలేని రాయగడము॥। 118 


బోణిగ 'పూణొ ప్రాంతమును పూర్తిగ లోగొని కొంకణమ్ముకై 
పాణిపినద్ద జైత్ర శుచి బాలకుడౌచును నాక్రమించె “క 

ళ్యాణి” పురమ్ము నావిని - దురాగ్రహమొప్పగ బీజపూర్‌ సుర 
త్రాణుడు షాజినప్పుడు నదంత్రుని చేయుచు 'కారిలోనిడెన్‌! 119 


తండ్రి బంధితుడైన వార్తను నెటింగి 

యాపి వైచెను తన జైత్ర యాత్ర శివజి 

తన విజృంభణమున కెప్పు తల్లి “బీజ” 

గురువు కొండ దేవుల యియ్య కోలు లేదు॥ 120 


“చేతులు కట్టుకొంచుడుగ చేతలు, హిందు స్వతంత్ర రాష్ట్రమే 

రీతిగ రూపు దిద్దుకొను? రెండు కరమ్ములు మోడ్చి మ్లేచ్చ భూ 
నేతల కాళ్ళకున్నెజిగు నిర్బలులన్‌ వరియించునే జయ 

శ్రీ - తరవారిదూసి రిపు శీర్షములన్‌ తరిగేయ కుండినన్‌”॥ 121 


(నూల్క్మొల్తు=ప్రోత్సహించు; పొది=వరుస; కొనెన్‌=పొందెను 
(పినద్ద=ధరించిన; జైత్ర=జయశీలము; బాలకము=కంకణము; 


అదంత్రుడు=అస్వతంత్రుడు; కార=చెఅసాలు 


(ఈయకోలు=అంగీకారము 


31 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కత్తి యొజినుండి తీయక గడపె శివజి 

యేడెనిమిదేండ్లనిని మాని - వీడు కొనియె 

“మానె”, 'షిర్కె, “మోహితె”, “ఘోర్చడే” 'నిమబలు 

కరు’ యు, సామంతు, 'దేశముఖా” దిమైత్రి ॥ 122 


దాన నాదిలుషా కడు తనివి చెంది 

“షాజికిన్‌ బెంగుళూరు మొఖాసా “నొసంగె 

వెండి” 'దొడ్డబల్లాపూరు” వీడునిచ్చె 

“సీర” “కోలారు” 'హోస్కోటె' సీమలిచ్చె ॥ 123 


ఛత్రపతి 'శివాజు అగ్రజుడు 'శంభాజీ' వీరమరణము 
(శ్రీ శివాజీ తన అన్న 'శంభాజీ' పేరునే తన పెద్ద కుమారునకు 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


పెట్టెను) 
'జీజియా” కును, 'షాజీ'కి జ్యేష్ట సుతుడు 
వీరవర్యుడు “శంభాజి పితకు, తోడు 
నీడ యె యుండె బెంగుళూర్‌ వీడు నందు 
నతడు “కనకగిరి రణమందిమరుడయ్యె॥ 124 


ఛత్రపతి శివాజీ తండ్రి షాజీ నిర్యాణము 


భారత భూస్వతంత్రతకు పాదయి నిల్చెడు నట్టి రాజ్యమా 

కారము దాల్ప దోహదముగా తన వంతు ప్రయత్నముల్‌ “మరా 
టారసి పైన చేయగ దృఢవ్రతుడైన శివాజి ధోరణిన్‌ 

మారడటంచు చూచి తుది మారు ివాజిని “షాజి” వీడ్కొనెన్‌! 125 


అటు పయి శివాజీనిక యయ్య చూచు 

నట్టి యవకాశమే లేనిదయ్యె తుదకు 

కడకు నొక నాడు నాకస్మికముగ షాజి 

మ్రందె నొకచోట “మృగయా” ప్రమాదమందు ॥ 126 


(అనిసేత=యుద్దము చేయుట; వీడుకొను=తృ్యజించు] 
(రస=భూమి (మ్యగయా=వేటు 


32 


“మాజి” గతించినందనుక శాంతము బూనిన యా శివాజి ఘో 
రాజుల బీజపూర్‌ గడము లన్నియు గెల్బెను పిమ్మటన్‌ (ప్రతి 

చీ జగతీధ్ర పంక్తి ఘన శృంగ గుహాభృగు సాంద్ర కానన 

భ్రాజిత జావళీ ధరణిపై ప్రసరింపగ జేసె చూపులన్‌॥ 127 


ఛత్రపతి శివాజి “జావళి” ని ఆక్రమించుట 


“జావళి “'మాబలేశ్వరము” చాయను నుండెడు దుర్గమాటవీ 

స్థావర పీవర స్థలము - క్షత్రియ వంశ్యుడు “చంద్రరావు మో 

రే” విభుడా 'మొఖాసికును - లెంకల లెంకగ బీజపూరు బా 

ద్నా విధృతి న్మెలంగు, నరి తప్పక కట్టి “ఖజానినింపుచున్‌ ॥ 128 


“మోరే” జాతికి “మౌర్య రాజకులమే మూలమ్ము నా ప్రత్యయా 
ధారమ్మైన వినిర్ణయమ్ము బలమై దర్పోద్దతిన్‌ చూపునా 

“మోరే” వంశ్యులు “భోసలే” లనిన నిమ్నోద్దేశమే కల్గియు 
న్నారట్లేమది “చంద్రరావు” 'శివు” డన్నన్‌ హీనునట్లుంగనున్‌॥ 129 


శివజీ హైందవ రాజ్యమూలుకొలుపన్‌ చింతింప - బీజాపురీ 
ధవునిన్‌ కొల్బుచు, వాని ప్రాపున “వతన్నార్లె” “జమీన్గారులై” 
యవనాదీశుల బంటులై గొలుచుచు న్నాల్మాభిమానార్ధము 
న్నవగాహింపక పందలెంచిరి స్వతంత్రాలోచనే తప్పుగా॥ 1830 
సామముచేత జావళి వశమ్మగు టెంతయు దుశ్ళకమ్ము - 

రే మదమత్తు దాత్మ ప్రవరెప్పుడు గొప్పగ నెంచు -భేదమో! 
యామొగితప్ప దండమొ! - యెదైనను తప్పదటంచనుంగులన్‌ 
యామల మంపె మోరె కడ కాతని చిత్తమెటుంగ గోరుచున్‌!॥ 131 


(ఆజి=యుద్దము; ప్రతీచి=పడమర; జగతీధ్రపంక్తి=పర్వత శ్రేణి; 


భ్యగు=చఖియు స్థావరము=కొండ 


(పీవరము=బలసినది; విధ్యతి=ఆజ్ఞ; అరి=కప్టము 
(ప్రతృయము=నమ్మకము; శివుడు=శివాజ్రీ 
(ఊలుకొలుపు=స్థాపించు; అవగాహించు=తెలిసికొను 
(దుశ్శకము=అశక్ళము; ప్రవర=గోత్రము; మొగి=విధము; యామలము= ఇద్దరు) 


33 


ena 


ena 


na 


'శివజి “మహదు” వద్ద సేనతో విడియంగ 

“చంద్రరావు” 'బాజి శ్యామరాజు” 

తోడకుట్ర పన్నె - తోడో శివాజీని 

బంది చేయ - యిది శివాజి యెలిగె ॥ 132 


శివజి ప్రణిధులపుడు చేరి “మోరే” గీము 

సచివులనుజులతని సరస నుండ 

పల్మునపుడు, “మోరె” పారుష్య విషమొల్మ 

చెండి రందరినట శివజి బంట్లు ॥ 133 
“చంద్ర రావు మోరె స్వర్ణతు డయ్యెను 

“జావళి వశమయ్యె సర్వ నిధుల 

తోడ- 'రాయగడము గూడ దక్కెను - పశ్చి 

మాబ్లీ కొంకణముల కదియె దారి॥ 134 


ధర్మవీర - మహావీర ఛత్రపతి శంభాజీ జననము 


మహావీర 'శంభాజి ప్రశంస 


క్రీశ. 1657, మే 14 - 1689 (పరిపాలనా కాలము 1681 - 1689) 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


సాయి బాయి, శివాజీల జంపతికిని 

తొలుత మువ్వురు పుత్రికల్‌ కలిగి రోలి 

బొడమె పిదపపురందరు గడము నందు 

వీర 'శంభాజి, శివజీకి నౌరసుండు ॥ 135 


“ఆయి” యని కన్న తల్లిని వాయి విప్పి 

యెచ్చరింపగ లేని రెండేళ్ళ వయసు 

నందె - మాతృ వియోగము పొందె నతడు 

శంభుజీ దెంతొ దురదృష్ట జన్మమయ్యె ॥ 136 


మలకల కొల్వులందు (బ్రది మంతయు నుంకువ చేసి బిగ్గరన్‌ 
పలుకుట కైన నోడి తలవాలిచి 'జోహుకు మంచు మొక్కు పం 
దలు నెటు చూడ మందలుగ తారసమౌ నటువంటి దుస్థితిన్‌ 
తొలచగ తొట్టదొల్త నసి దూసిన జోదు శివాజి యొక్కడే 11137 


(ఆయి = తల్లి (మహరాష్ట్రభాషు 


34 


ఉ॥॥ 


తే॥గీ॥ 


అంతటి వీర కేసరికి నంగజుడై జనియించి నట్టి దు 

ర్థాంత పరాక్రమక్రముడరాళకరాళ భయాన కాజులం 

దంతట తానె యౌచు బెడిదంపడిదమ్మును వీచి యేచుకా 

లాంతక 'శంభుజీ పదములంబడుటే బ్రతికించు వైరులన్‌ ॥ 138 


శివసమారబ్ధ హైందవ ప్రజా స్వాతంత్ర్య 
సామ్రాజ్య రక్షాద్రిసార దుర్గ 
మొగలు దుమ్వాభవామూల శిఖాసము 
త్థాతక్రియా చణ ఖాత్ర కోటి 
కీనాశ, కీనాశ కీలాల పానతుం 
దిల భూప వన దవ దీదివిశిఖ 
యవినీతి మార్గ సమార్జిత ధనమత్త 
దురధికృతజనాబ్ద ధూననమ్ము Il 


“కన్నది 'విజపురి “హ్మద్నగి 'ర్మొగలు'న్భ 

పాళి రాజ్యకాంక్షా దివాస్వప్న భంగ 

కరణ దారుణ రణ రణత్మాంస్య భేరి 

వీర శంభాజి దూసిన విచ్చుకత్తి ॥ 189 


నిర్షిరోధమ్ముగ నింగికి నెగసెడు 
మేఛ్చాగ్నికి యుగాంత మేఘకోటి 
పంచమకార దుర్వ ్యసనమత్తమలక 
గజమదమణచు సింగంపు కొదమ 
మహరాష్ట్ర భారమ్ము మాంసలాంసము పైన 
కడదాక మోసిన కర్మయోగి 
వేద ధర్మాపగ వేగమ్ము నాగెడు 
కుటిల తౌరుష్యాద్రి కులిశ ధార॥ 


(అద్రిసారము=ఉక్కు; ఖాత్రకోటి=గునపము అంచు; కీనాశ=లోభి, 


రాక్షసుడు; కీనాశుడు=పేదవాడు; కీలాల=రక్తము; భూప=రాజులు; వస=క్రొవ్వు; 
దవటిదివి=దావాడ్ని దురధికృతులు=దుష్టులైన అధికారులు; ధూననము=గాలి 


35 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


యోధనమ్మె గాదు బోధమందును గూడ 

అగ్రగణ్యుడగు కుశాగ్ర బుద్ది 

కదనకర్తయయ్యు గ్రంధకర్తయు గూడ 

“శంభుజీకి సాటి శంభురాజె॥ 140 


జెరంగజేబును యామ్యాశ కీడ్పించె 
ఢిల్లి భోగముల మాటెత్త కుండ 
వెలలేని శిఖిరత్న పీఠిని విడనాడి 
యున్ని కంబళుల కూర్చుండ బెట్టె 
చదలంటు మణి మయ సౌధముల్‌ స్వప్నమై 
మొరటు చప్రములందు ముణుగ జేసె 
చీకిరి మంగోలు చిన్న కండ్ల కపటి 
చోరేక్షణముల కన్నీరు నింపె॥ 


పుడమి యంతయు నొడిలోన పడతలంచు 

నెల్లలేని దాహార్తు గొంతెండ బెట్లె 

యెడ తెగని యుద్ధములకు (ప్రేరేచి యతని 

పృతనలను గొప్ప “నీకాకు పెట్టె శంభు॥ 141 


ఎనిమిదేండ్లప్పుడె యెదిరి శిబిరమున 
న్యాసమైయున్న ధైర్యామరాద్రి 
పదియేండ్లకే హైందవ స్వతంత్ర రాజ్యార్థ 
మధిపులగుమిగూర్చు మంత్ర వివరి 
ద్వాదశాబ్ద ప్రాయ దశ నాగి నౌరంగ 
జేబును మాయ చేసిన నెరవరి 
షోడశ వర్చుడై శూరులౌయరులను 
నోడగొట్టిన మహాయోధ పేషి ॥ 


ఇర్వదొక్కేండ్లకు మరాట యేలికయయి 

రాజకీయ సామాజికార్థ విషయమ్ము 

లందు పట్టుక మంత్రుల యండగొనుచు 

“ఛత్రపతి” బిరుదుకు గూర్చె సార్థకతను॥॥ 142 


(నెరవరి=సమర్దుడు; పేషి=వజ్రము (న్మాసము=వినిమయము] 


36 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఛత్రపతి శివాజి అప్థలు భానుని వధించుట 
(క్రీశ.1 659) 
వచ్చె “ప్రతాపదుర్గికు శివాజి నణంపగ 'బీజపూరు షా” 
పుచ్చగ, బుద్ధియందు నెనుబోతగు “నష్టలుఖాను” మాంసలుం 
డుచ్చతరాంగుడచ్చట కడున్‌క్షతి గూర్చెను “తుల్ణమాతి ది 
వ్యాచ్చ నివేశనమ్మునకు, పాపల-వృద్దులం చంపె నిర్ణయన్‌ 1148 


'కనకగిరి దుర్గమున నిజాగ్రజుని “శంభు 

జీని” కుట్రపన్ని వధించె చెనటి కపటి 

వీడె 'యఫలు ఖాను” డన్ఫెరసు, మున్ను 

వానిని దునుమగా పట్టుబట్టి “శివజి ॥ 144 


ఉక్కివుడగు నష్టలుఖాను వ్యూహ మెటిగి 
యామతించె (ప్రతాపగడ్‌ యం(ఘి తలికి 
కౌగిలించుచు నసిదూయు ఖాను కడుపు 
వాడిలోహంపు పులి గోళ్ళ వ్రచ్చె శివజి॥ 145 


బాజీ ప్రభు ప తన (క్రీశ.1 660) 


కొంకణ ప్రాంతమ్ము కొల్పప్రూర్‌ పై 
వచ్చి 'పన్లలు'గడీ న 
బీజపూర్‌ షాహి పంపిన 'రుస్తుము జమాను” 
సేనాని ననిలోన చిత్తు చేసి 
యాపైన 'సిద్దిజోహార” నియెడు దణి 
'పన్లలా' దుర్గమ్ము పట్టవచ్చి 
దుర్గమున్దేరెడు మార్గమ్ముల న్నూసి 
నిత్యావసరములన్నిల్వరింప I 


“పన్లలా” దుర్గమున్వీడి బయటి కేగ 
నడరె శివజీ నిశాతమ మడరువేళ 
“సిద్ది యడ్డగింపంగ “బాజీ ప్రభుండు” 
శివజి సేనాని, వానితో చివ్వకడరె ॥ 146 


(చివ్వ = యుద్దము) బెరసు=క్రూరుడు 


37 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శివజి “విశాల దుర్గము”ను చేరెడు నంతకు “సిద్దిజోహరున్‌” 

రవ బెసగంగ నీక సమరమ్మున బాజి ప్రభుండు నాపె - స్వీ 
యవపువు పెక్కు నాయుధ ప్రహారములందిని జల్లెడయ్యు - స్వా 
సువులదొరంగె వించు, శివు సుస్థత తెల్ప ఫిరంగి మోగగన్‌ | 147 


“బాజి యాత్మారణమున “శివాజి” (బ్రదికె 

హైందవీరాజ్యమునకె నవాయు వొదవె 

సిద్ది జోహారు 'పన్హలా” సిమ గొనుచు 

బీజపూరు పరువు నిలబెట్టె కొంత! 148 


“బాబి ప్రభు దేశపాండ్యి, “పులోజి యు, శివ 

సింగు జాధవు డిత్వాది సింహబలులు 

తనను తప్పింప “ఘోడ్థిండు” కనుమ యొద్ద 

అరులనొడ్డి ప్రాణములను దొరగిరచట॥ 149 


నాటగోలె “ఘోడ్ధిండను” చోటునకును 

పేరు “పావనఖిండ”ని పెట్టబడియె 

శివజి ప్రాణముల్‌ రక్షింప సివము బూని 

నట్లుపోరిన యమర వీరాంకితముగ ॥ 150 


షాజాదా జారంగజేబు దక్కనుకు రాజప్రతినిధిగా వచ్చుట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వీజపురి సేన శివజితో పెనగు వేళ 

చేరె దక్కను, జెరంగజేబు - షాజ 

హాను మూడవ కొమరుడు - నయ్యపనుప 

మొగలు ప్రతినిధిగా పెద్ద మూక తోడ॥ 151 


“శివజి మొగలులసేనలో చేరి తాను 

పోరె బీజపూరునణచు పూన్మితోడ 

కాని మొగలులచే తనకబ్బులబ్టి 

కలికమునకేని లేకున్మి కానబడియె ॥ 152 


సుస్టత = క్షేమము 
థి 


38 


తే॥గీ॥ 


ఉ॥॥ 


కం॥ 


దాన శివజి మొగలులపై దండునెత్తి 

“జున్నరు”ను కొల్లగొనియెను - హెన్నులు నొక 

మూడు లక్షలు - ద్విశతాశ్వములు లభీంప 

కనలి 'షాజాదినిపె 'నసీర్థాను’ ననికి ॥ 153 
ఆ సమయమ్మునందు నభమంతయు (గ్రమ్మిన ప్రావ్భ షేణ్య సాం 
ద్రాసితగర్జదంబుధర ధాటికి ధారణి ధ్వాంత ఛన్నమై 
యేసమయమ్మహమ్మొ? నిశ యెయ్యదెటుంగకరాక నింగియే 
వాసడలించె నా గురిసె వర్ష మహర్షిశ మేకధారగన్‌ ॥ 154 
“అహమద్నగరి ప్రాంతపు 

మహీతలమ్మంతమూడు మాసము లొకటే 

వహినడుసై యుద్ధభట ని 

వహమ్మడుగిడుట సహితము నభద్రమ్మయ్యెన్‌ Il 155 


షాజహాను అస్వస్థత - జారంగజేబు ఢిల్లీకి మరలి 


కం॥ 


తే॥గీ॥ 


పోవుట 


జెరంగజేబు పితరుని 

యారోగ్యంబా సమయము నందె చెడుటచే 

నేరుగ ఢిల్లీనవశ్యము 

చేరవలసి యున్ని తాను చెచ్చెజ జనియెన్‌ ॥ 156 


బెరంగ్దేబొగి ఢిల్లికగియట రాజ్యాకాంక్షతో భ్రాతలన్‌ 

“దారా 'షూజు, 'మురాదులన్‌ చమరి పిత్రాజ్ఞన్‌తృణప్రాయతన్‌ 
పారన్‌వైచుచు తండ్రికే స్వగ్భహ నిర్భంధమ్ము నేమించుచున్‌ 
చేరెన్నెమ్మిలి గద్దె - చాటుచును తానే సార్వభౌముండునాన్‌॥ 157 


అప్పటికె కొంత బలహీనమైన బీజ 

పూర్‌ “బడేబేగము, మొగలు భూమి జాని 

నడుగు కొనెను, శివాజిదుందుడుకు నడప 

నతడు “సరె” యని మాతులున్‌ యామ్య కంపె ॥ 158 


(వాసడలించు=నోరుతెఐచు; మాతులుడు=మేనమామ; యామ్మ=దక్షిణ దిక్కు 


39 


షైస్తఖాను శివాజపై యుద్దము ప్రకటించుట కీ.శ.1663 


ఉ॥॥ 


తే॥గీ॥ 


వచ్చెను షైస్తభఖాను నురవౌ చమువుంగొని 'పూణి వీడులో 

చొచ్చెను నిర్నిరోధముగ - సూటిగ “లాల్‌ మహలింతికమ్ముగా 
పుచ్చుకొనెన్‌ నిరంకుశపు పోకడ చూపుచు - చక్రవర్తియే 

పుచ్చిన “మేనమామ” నను పోతరమున్‌ వెలలించుచున్‌ సదా॥ 159 


“శివజీ యన్నను” నేలిదమ్ముగమదిన్‌ చింతించి యివ్వాని నే 
నవలీలన్‌ దమియింపనో, యితడొకో “జారంగజేబున్నెది 

ర్చు వఠారయ్యెను వ్రేలెడంతటి మనుష్యుండౌర ! పెట్రేగి, నే 
బవరం బందున వీని గర్వమణి చేడ్చాటొంద చేతున్ననెన్‌ 1 160 


వచ్చిన షైస్తఖానునకు ప్రాపుగ 'దావుదు ఖాను” వచ్చె - పై 
పెచ్చుగ “సిద్ది జోహరు'ను బీజపురమ్మున నుండి వచ్చె - యీ 
ముచ్చులు మూగురుంగలసి పూణి 'సుపా'లను కొల్లగొట్టి - పె 
న్చిచ్చురగిల్చిరా నగర నీవృత భూముల పౌరహంతలై ॥ 161 


షైస్తఖానుడు భర్త్సించు సరణి చూచి 

పూణ వాసులొక్కుమ్మడి పుల్లగిలిరి 

సిగముతో నూగు పోతురా జీతడనగ 

వేసె పొలికేక లాపూణె వీధులందు ॥ 162 
“పూనాలో శివు బాల్య యౌవన దశల్‌ పూర్ణాభివృద్దింగనె 

న్నా నేలన్‌ ప్రతియంగుళమ్ము శివజీ హస్తస్థ సౌవీరమౌ 
ఖానుండానిన 'లాల్మహల్‌ బసకు “మున్‌ ఖావంద్‌” శివాజీ యె-నే 
డా నింద్యుండిటురజ్డులాడె, శివజీ ఢాకన్‌ కనన్‌ నేరుగా ॥ 1683 


(ఉరవు=ఎక్కువ; పుచ్చుట=పంపుట; పోతరము=పొగరు) 


(ఏలిదము=తేలికగా; వఠారి=సమర్గుడు; అటి=నశించి; చేడ్డాటు= భంగపాటు) 


(నీవ్యతము=పల్లె 
(భర్త్యించు=భయపెట్టు; పుల్లగిలుభయపడు) 
(హస్తస్థ సౌవీరము=అరచేతి రేగుపండు; ఖావంద్‌= యజమాని; 


ఆనిన=ఆక్రమించిన; రజ్ఞాలు=వాచాలత; థాక=విజ్బంభణు 


40 


తే॥గీ॥ 


కం॥ 


end 


తే॥గీ॥ 


షైస్త భానుని దినచర్య సరళి నంత 

గూఢచారుల వలన బాగుగ నెతింగి 

మొనను పన్నెనదాటున ముట్టు కొనగ 

'షైస్తఖానుని బసను నిశార్థమందు I 164 


ఆరేయి పూణె వీడున 

యూరేగింపయ్యె నేదొ యుద్వాహముకై 

చేరెను శివాజి చిరుపరి 

వారముతో నందు మారు బారిసములతో ॥ 165 


నడురే “లాల్మహిలందు నాడు రమజాన్పర్వంపు 'పాకక్రియల్‌ 
నడువన్‌ బానసమందు-ఖాన్‌ శయనశాలన్నిద్దురంగూరె -బ 
ల్విడి ప్రేమన్‌ రమణుల్‌ వలంగొనగ, నవ్వేళ న్నహో! దొంగలం 
చడరెన్‌ గాటపు సద్దు - నెవ్వడెజుగండచ్చోటనేమాయెనో॥ 166 


శివజీయే మునుముందు సందడిని సృష్టించెన్‌ స్వసైన్యమ్ముతో 
నవలన్‌ గందరగోళమేపయిన తానా'ఖాను” శయ్యాగ్భహం 
బవలీలన్‌ గుర్తును బట్టి యట్టి ప్రబలధ్వాంతమ్ము నన్గానుని 
న్నవలోకించియు కత్తినేయ నతడూటాడెన్‌ గవాక్షర్తిలో॥ 167 


సోరణమ్మునందు దూరి పారెడు వేళ 

షైస్త ఖానుపైన శాతహేతి 

వీచె శివజి కాని వ్రేళ్ళు మాత్రమె తెగి 

యాయువుండి 'ఖాను నవలబడియె ॥ 168 


షైస్తభానుని గర్వమ్ము నస్తమింప 
యతని య(ప్రయోజకతకు నలుకతోడ 


మాతులుని పంపె బంగాళ మహికి “బాద్వ 
“వంగమడి యొద్ద బావయు పరుడెయగును”॥ 169 


(బారినము=వేషము  (బాననము=వంటయిల్లు; సద్దు=సవ్వడి) 


బల్విడి=అతిఈయము (ఏపు=ఎక్కువ; అంధము=చీకటి; ఊటాడు=పారిపోవు; 
గవాక్షి+బుతి= కిటికీగుండా; బుతి=త్రోవు (సోరణము=గవాక్షము; 
శాతహేతి=వాడికత్తి) 


41 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


ఛత్రపతి శివాజీ సూరతు ముట్టడి 


షైస్తభానుని తనపైకి సమరమునకు 
పంపు జెరంగజేబుని తెంపు జూచి 

తగు ప్రతీకారమొనరింప తలచె శివజి 
వారి కభిభూతి తనకు లాభమ్ము కలుగ॥ 


సూరతు నగరము మొగలుల 

భూరి వ్యాపార కేంద్రముగ నుండునటన్‌ 
బేరముల వలన ధనమా 

సారమునై కురియు చుండు సతతమవిరతిన్‌ ॥ 


అట్టి సూరతు నగరము ముట్టి శివజి 
కొల్ల గొట్టె బండరువున నెల్ల ధనము 
హాని లేకుండ జనమాన ప్రాణములకు 
కటక రక్షి 'ఇనాయతు ఖాను పాటి ॥ 


170 


171 


172 


ధర్మవీర - మహావీర - ఛత్రపతి 'శంభాజ మహరాజె' 


తే॥గీ॥ 


బాల్యము 
చంటి బిడ్డను విడిచి ప్రసత్వరి జనె 
సత్వరమ్మున పొందంగ స్వర్గ పదవి 
కన్న బిడ్డ కన్నను దివి మిన్నయాౌనె 
'కర్మఫలమవశ్యానుభోక్తవ్యమె” గద॥। 


అడ్డాల బిడ్డని యచ్చట ముచ్చట 

లల్లారు ముద్దుగా నరయు పెరిమ 
వేళకు పాలును విహితమౌ బువ్వను 

త్రావింప తినిపింప తగిన యోర్పు 
మెత్తని వెచ్చని పొత్తుల ననువుగా 

మార్చి మార్చి పజచు మంచి శ్రద్ధ 


(ప్రసత్వరి=తల్లి మన్మ=మనుమడు 


173 


42 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


లాలిపాటలతోడ డోలల న్నిసుగును 
నిదుర గూరగజేయు నెజతనంబు॥ 


ఇన్ని పనులును సాజమై కన్నతల్లి 

కొదవు - సవతులు, దాదుల కున్నెయిలను? 

“బామ్మగా మన్మ యాలన పాలనమ్ము 

“'జీజియా' చూడ శివజి నిశ్చింతుడయ్యె ॥ 174 

వ్యూహముల్‌ పన్నుచు నాహవము లొనర్చి 
సయ్యద్ద కుదిరిన నియ్యకొనుచు 

నింట, బయట పగటే జాడ నడతురో 
వారికదలికల పసిని బట్టి 

యాహార నిద్రల నఖిల కార్యము లందు 
కాయ రక్షణ పైన కన్నుగల్లి 

రాజ్య కోశ, సమాజ, (ప్రాణ సంకటముల 
మంత్రుల మంతన మాలకించి॥ 


క్షణము తీరని పాలనా కార్యభార 

వహనమున డస్సి - కొడుకును పల్మరించి 

లాలనము చేయ సమయమే చాలదయ్యె 

నా కొజంత దీరె శివాజి కంబ వలన॥ 175 


కొడుకును ముద్దుసేయుటకు కొంచెము తీరిక చిక్కెనేని - యా 
బుడుతను కౌగిలిన్‌ కదియ బూనుచు బుజ్జవమొప్ప - పట్టి క్రొ 
న్నుడులకు, తప్పటడ్డులకు నూతన బాల్యము వచ్చినట్లు తా 
నడుగుల వేయుచున్‌ నుడువునట్లె శివాజి ప్రమోది తాత్ముడై ॥ 176 


బంగరు మేనిచాయ సితపద్మ దళాంబక యుగ్మతిగ్మము 
న్నుంగరపున్నెరుల్‌ తిరిగి యొప్పుల నొప్పెడు బారెడున్నెజుల్‌ 
చెంగున సింగపుంగొదమ చెయ్వుల దూకుడు చూపు వైఖరుల్‌ 
ఖంగున మోయు వాక్సరణి కా నిసుగందు 'శివుండె” కన్పడెన్‌ ॥ 177 


(ఉంగరవున్నెరి=ఉంగరములవలె వంవుకలిగి; నెలుల్‌=కురులు) మన్మ= 
మనుమడు; సయ్యొద్ద=సయోధ్య; తిగ్మము=కాంతి 


43 


ena 


ఉ॥॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


“శంభూ? యంచు సవిత్రి పిల్వ నెదలో సంతోషమేరీతిగన్‌ 
జృంభించున్ననునట్టి యా యనుభవ శ్రీలబ్దికిన్‌ జీవితా 
రంభమ్మందున నుండియే మిగుల దూరమ్మయ్యె - వాత్సల్యమన్‌ 
లంభంబెందరి కబ్బు? మార్చగలమే లాలాటికాలేఖనల్‌?॥ 178 


“చదువు, “సంతి లందు 'సాముని, 'గరిడీలి 

యాటపాటలందు నాజి కళను 

నశ్వ రోహణమున, యసిచాలనమ్మున 

యారితేరె శివజి యౌరసుందు॥ 179 


తల్లికి దూరమైన కొజితన్నెదకెన్నడు సోకనీయకన్‌ 

తల్లికి మాత్రమే పరిమితమ్మగు నెమ్మిని మించు నెమ్మితో 
“యిల్లడనున్న పెన్నిధిగి నెంతయు పూచిగ జాగరూకత 

'న్నల్లియు, బామ్మయై పెనిచె నర్మిలి మన్మనిశంభుం “జీజుయున్‌॥ 180 


శివజికట్లుతాను చిన్నతనము నుండి 

యెతిహాసిక యుగపు మహా పురుషులు 

రామకృష్ణాది వీరుల రమ్య గాధ 

లు వినిపించె నటులె నప్త చెవులనించె॥ 181 


శివజియు శంభుజీకి తగు శిక్షణ నీయగ - పోరులందు నె 

క్మువగ పరిశ్రమానుభవ గుంఫితకాశలులౌ పడాలులన్‌ 

వివిధ శితాస్త్ర చాలన ప్రవీణత - స్వాజిర రక్షణార్ధమై 

కవచము లాదిగా తొడుగు కందువ నేర్చగ నుంచె కొల్వునన్‌! 182 
చిన్నతనము నందు శ్రీశివాజీకిని 

చదువు కొనగ వీలు కుదర లేదు 


నిరత యుద్ధ భయము నిలువ నీకున్నిని 
స్థిరనివాస మెచట చిరముగామి॥। 183 


(ఇల్లడ=న్మాసము; అల్ల=అమ్మ; పూచి=బాధ్యత)ు లంభము=లాభము 
(నప్త=మనుమడు లాలాటిక=నుదుట; సంత=వేద పాఠము 
(పడాలులు=సైన్యనాయకులు; అజిరము=శరీరము; కందువ=నేర్డు) 


44 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


(ప్రథమ యౌవన దశయందె పవలు రేలు 

శివజి రాజ్య విస్తరణకై తివురు కతన 

యుద్ధ విద్యల ప్రావీణ్యమొందె గాని 

చదువులందున నభివృద్ధి సాగలేదు॥ 184 


కావున శంభు కేవలము కట్టుపకాసగు యుద్ద వీరుడే 
కావుట గాదు - పండిత ప్రకాండుడు నౌటయు తండ్రియాశ-యు 
చ్చావచ శాస్త్ర సంహితల సారమెటుంగగనైక భాషలన్‌ 
వావిరియైన నైపుణము ప్రాప్తిలగా నియమించె యొజ్జలన్‌॥ 185 


సంస్కృతము - పార్ఫి - మాతృ భాషా మరాటి 

భోజపురి, యుర్దు భాషలన్సూర్ల దీక్ష 

తోడచదువ, వ్రాయగ నేర్చె తోష మొదవ 

జేజికి, పిత, కోజలకు శంభాజి బాలు ॥ 186 


జారంగజేబు జయసింహుని శివాజీ పైకి పంపుట 


ఉ॥॥ 


కీశ.1665 


“'మాతులు భంగపాటు హతి మాయక పూర్వమె - సోకె విద్యుదా 
ఘాతము వోలె సూరతు నగర్‌ చుర - యల్లుచు పాదుషా బల 
స్ఫీతుని రాజపుత్ర జయసింహుని పంపె శివాజి పైకి, దు 
ర్థాతునణంచు డంచు తగు సైన్యమునిచ్చి మరాట భూమికిన్‌॥ 187 
జయసింహుండధినేత 'నంబరిను రాజస్థాను నందున్న కొం 
చియమౌ భూశకలమ్ముకున్‌-మొగలు రాజేంద్రుండు 'షాజాను నెం 
తయు విశ్వాసముతోడంగొల్చె తొలుతన్‌, తత్పుత్రునిన్నట్టె ప్ర 

త్యయ మొప్పారగ గొల్బు వార్థకము దాపౌ చుండియున్‌ వీరుడై॥ 188 


(కట్టుపకాను=అచంచలుడు; ఉచ్చావచము=పెద్దవ్‌, చిన్నవీ; నైక= 


అనేకములైను 


(జేజి=బామ్మ; ఓజ=గురువు (చుర=దోపిడి 


45 


తే॥గీ॥ 


end 


కం॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


హిందు వాతడు - శివజీయు హిందు వగుట 
నయ, భయ, జయములను సమన్వయము చేసి 
దారికిందేర శివజీని - యేరి పంపె 

తన దళపతుల యందు నుత్తముడటంచు ॥ 


అనుభవమ్మునందు నాహవమ్ముల యందు 
నురుబలాధికుడు వయోధికుడును 

మేటి వీరులకును “మీర్ద రాజా జయ 
సింహు” రంహ మోర్చు చేవలేదు ॥ 


తన నీడ తానె నమ్మని 

యన్ఫజుం డౌరంగజేబు నంపెను జయసిం 
హునిపై వేగును నడపగ 

దణిని, దిలేర్థానను నొక తౌరుష్క్య మణిన్‌ ॥ 
శివజి యనుచరులను రణాజేయ వీర 
వర్యులగు దళపతులను ప్రక్కకీడ్చె 

వివిధ మార్గముల ప్రలోభ పెట్టి సింగు 

చేవ జావగారగ శివసేనకపుడు ॥ 


అట్టి దణాయడిప్పుడు దవానలమట్లు శివాజి కోటలన్‌ 
ముట్టి వశమ్ము చేసికొని మోహరమందున నుగ్గునూచమౌ 
నట్టు శివాజి మూకలను నట్టిటు చేసి పురందరమ్ముచే 
పట్టగ ముట్టడించిన - శివాజి యొడంబడె సంధి సేతకున్‌॥ 


రాజ జయసింహుడే” వచ్చు రణమునకని 
ముందె వార్తను వేగులు నంద జేయ 
శివజి బాగుగా యోచింప - బవర మందు 
గెలుపు సాధ్యమ్ము కాదని తెలివిడయ్యె ॥ 


శివజి యప్పుడు జయసింహు చేతి కందు 
నటుల రఘునాధ పంతుచే” నంపె లేఖ 

యుత్తరము జూచి 'సింగునిట్టూర్పు విడిచె 
యెంతొ గుంజాటన వడె నా వృద్దుయెడద॥ 


189 


190 


191 


192 


193 


194 


195 


46 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఛత్రపతి శివాజ, రాజా జయసింహునకు 
వ్రాయించిన లేఖ 


“ఓ జయసింహరాట్తిలక! యుత్తమ క్షాత్రకులోద్భవుండ వీ 

యోజ శితాసితో నెవరి యూపిరి తీయగ నుద్యమించితో 

ధీజిత దీదివీ! యరయుదేని యరాతులు లేరు నీకిట 

న్నీజనులెల్ల చూడుమిట-హిందువులే-భవదగస్ర బంధులే ॥ 196 


భరత ఖండంబున పౌరుషముప్పాంగు 
పోతుగడ్డ తమరి పుట్టినిల్లు 

నెత్తిన నిశితాసి యెదిరి శిరమ్మును 
దొరలింప కొజిలోన చొబని నేల 

ప్రాణమ్ముకన్నను మానమ్మె యురవంచు 
స్రినాన్లేషించు స్రిణ ధరణి 

యుగ్గుతో ననిందల యొగ్గనీ శౌర్యము 
తావి యెదుగు వీరతనయ ధాక్రి॥ 


వీరభట సింహనాదాతి భీషణమ్ము 

సమరకరి, హయోష్ట్రనిచయ సంకులమ్ము 

(ధువరణక్షత రాడస్రరోహితమ్ము 

మజతె? మీదు రాజస్థాన మహిత చరిత॥ 197 


భారతదేశమెల్ల తన పాలనలో మనియుండ నొక్కటై 

భారత చక్రవర్తియను పట్టము తానొకడే ధరింపగన్‌ 

కోరిన తప్పుగాదు-ప్రజకున్‌ సమభావముతోడ మేళ్ళుచే 

కూరగం జేసినన్‌, తృణమె కొండగ జూతురు, మెత్తురందరున్‌ | 198 


సమ భావమ్మవురంగజేబునకు నా జన్మమ్ముగా నభ్రపు 
ప్పమె - యవ్వాని సబామునన్‌ స్వమత పక్షప్రేమ గాఢమ్ము-న 
న్యమతమ్మున్నాక గడ్డి పోచవలె హైన్యంబంచు భావించు సా 


జమునౌ దుర్దుణమున్నదంచు ప్రజకున్‌ స్పష్టమ్ముగా కన్పడున్‌! 199 


ఇటే న ._. = ళ్లు. వ! అద 
(సధ్రి=అగ్షి; స్రైణము=స్తిసమూహము 


47 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


మీరలు వాని కొల్వునను మేలితరమ్మున నున్నవారు - నా 
భూరమణుండు నేపనికి బుచ్చిన చెచ్చెజ పూర్తి సేయగన్‌ 

'పేరెము లెత్తుచుందురది భృత్యుల ధర్మమె కాని యాజ్ఞలన్‌ 

తీరుచు వేళ మంచి, చెడు తేర్చుట సజ్జన ధర్మమౌ కదా! 200 


జీజియా పన్నును ఛీకొట్టి నారేమొ? 
నిల్వరింపగ ప్రయత్నింప రైరి 

తైర్ధిక శుల్మమున్‌ తప్పని యనిరేమొ? 
దానినడ్గుకొనగ తలపరైరి 

కాశీ”, 'మధురిలకు గాసిసేయ వగచి 
రేమొ? యాపుటకు మీ రేగరైరి 

జంధ్యములను తెంప - జన్నిగట్టుల చంప 
కినిసి నారేమొ? రక్షింపరైరి ॥ 


హిందువులపైన ప్రతిదిన మిట్టి ఘోర 

మైన నేరములు జరుపునట్టి పాదు 

షాను తలపైన మోయ మీ స్వాంతమెట్టు 

లొప్పె చెప్పుడీ జయసింహ యోధవర్య॥ 201 


హిందు స్వరాజ్యమున్‌ నిలుప నెంచితి నిప్పుడు మీరు వచ్చినా 
రెందులకైన గాని, యిపుడీరె భుజమ్ములకెత్తుకొంచు న్‌ 

హిందు స్వరాజ్యమున్‌ నిలుప నేడుగడౌచెకిమీడదులౌచు మా 
యందు దయన్‌ సరే యనిన నందరు సిద్దమె మిమ్ము గొల్వగన్‌! 202 


రాజపుత్రా(గణివి నీవు రాజవైన 

మిమ్ముగొల్చుట మాకు గర్వమ్ము సుమ్ము 

శస్తహైందవ సామ్రాజ్య స్థాపనమ్ము 

భవదమల కరాంబుజ సంభవమ్ము నౌత॥। 203 


48 


రాజజయసింగు ఛత్రపతి శివాజీకి వాయించిన 


ఆ] 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


కం॥ 


ప్రత్యుత్తరము 


“శివజి” లేఖ జూచి చిత్తమా(మునయ్యె 

సముచితోత్తరమిడ చాలతడవు 

యోచనమ్ముచేసి యుత్తరమిడె జయ 

సింగు శివజి విమల చిత్తమలర॥ 204 


“శ్రీ శివజీ నరేంద్ర! చిరజీవివి కమ్మిదె నాదు నాశిషం 
బీశివరప్రసాదుడవు నేది యసాధ్యము నీకు - నీదు లే 
ఖాశయమున్‌ గ్రహించితిని - యాశలు స్రగ్గు వయస్సునాది - యే 
లేశము శక్తియున్న నది టీని సపర్యల చెల్లగా వలెన్‌ ॥ 205 


నిజము! 'జరంగజేబు” దుర్నీతి పరుడె 

యినరాజపుత్రులము నాద్యంతముగను 

మొగలు రాజుల సేవలో మునిగి నాము 

తేలినను మాదు శవములే తేలవలయు॥ 206 


బిడ్డలనిచ్చి “మామ”లను పెద్ద పవాడము లందుకొంటి మా 
సొద్దును చూపువారలను చుల్మన చేసితి మేము చూడగన్‌ 

సడ్డను చేయకుండ మనసాటి సనాతన హైందవ ప్రజ 

న్నెడ్డెతనాన మల్మదొరలేచగ నిర్బలులైతి మాపగన్‌ ॥ 207 


ఎట్టులును భ్రష్టులైతి మింకేటి బ్రతుకు 

తరతరమ్ములు మాపయి కజలు నిలిచె 

యెంత యుదికిన వెల్లౌనె యెలుగుతోలు? 

బయలుచేయు మా దుష్ప్రథన్‌ భావి చరిత॥ 208 


శ్రీకృష్ణుడెంత చెప్పిన 

నాకర్ణించియును కర్గ్ణుడంధన్భపసుతు 

న్నేకాకి చేసి వీడెనె! 

మా కర్మమ్మిది మము విడుమా శివరాయా!” ॥ 209 


49 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అంత సంధియొనర్పగ నర్హమైన 

భాషణములు జరిగెను - శివాజికి జయ 

సింహునకు దిలేర్థానుకు - స్నేహ పూర్వ 

కముగ - సంధ్యంశముల నిర్ణయమును జరిగె ॥ 210 
ఇరువదిమూడు దుర్గముల నిచ్చెను - పంచ సహస్ర సంఖ్యలో 
హరులనొసంగె - నష్ట పరిహారముగా నొక నాల్లు లక్షల 

గ్నిరజపు హెన్నులన్నిడెను - కేసరి శాబకతుల్యు శంభుజిన్‌ 
గిరవుగ నప్పగించె జయికిన్‌ జయసింగుకు సంధి మేరకున్‌॥ 211 


ఇట్టు లెనిమిది యేండ్లకే యేగె “శంభు” 

న్యాసముగనుండి జయసింగు నదుపు నందు 

నైదువేల గుజ్జపుదండు కధిపుడౌచు 

నచట 'మన్సబుదారుగా నధికృతి గొనె ॥ 212 


మరియు 'బీరారు” జాగీరు మహిపుడయ్యె 

మొగలుసేనలతో గూడి తెగువ జూపి 

భీజపూరు సేనలతోడ భీమరమున 

పోరి జయములు కల్లించె పోషకులకు ॥ 913 


తల్లిలేని బిడ్డడిని లేతవయసందె 

పూచిగా నుంచుకొనుచు కొంపోవ రిపులు 

తల్లడిలె “జీజియా బాయి” యుల్లమెంతొ 

పిన్నతల్లులు నశ్రుల వెల్లియైరి ॥ 214 
ఆప్పుడా రాయగడమె” సమార్థమయ్యె 

పౌరులెల్లరు వగవ శివాజి భంగ 

పాటు గనుచును - శంభాజి వైరి శిబిర 

మునకు న్యాసమ్ముగా నుండ చనుటచూచి ॥ 215 


ఈశి=భవాని; అగ్మిరజము=బంగారము; గిరవు=పూచీ; జయి=విజేత 
(న్యాసము=తాకట్టు) 
(భీమరము=యుద్దము 


50 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


పిదప 'జయసింహూడిటుల భావించెనెదను 

“శివజి వంటి వీరు నదుపుసేయు తలపు 

తగదు - భేరిని జోకొట్టు పగిది యగును 
స్నేహభావమ్మునకులొంగు “శివజి యనుచు॥ 216 


శివజి పాదుషా ప్రభుతకు శిరమునొగ్గి 

యతనికి సుబేదారుగా యామ్యనున్న 

పాదుషాకుదక్కను పరిపాలనా భ 

రమ్మడగునని జయసింగు నమ్మె గాన ॥ 217 


అట్టి భావమె తెలుపుచు నంపె కమ్మ 

పాదుషాకు సమాచారవహుల చేత 

యావులింపకె (పేవుల యంతు దెలియు 

పాదుషా జాబు చదివె నిర్భావముగను ॥ 218 


రాజాజయసింగు పాదుషాకు పంపిన 
లేఖాంశములు 


“శివజీ యంతటి వీరుడే మొగలు రాజేంద్రాధిపత్యమ్మునో 

ర్చి వశుండైనను నంతకన్న మరివేరేశేయమేముండవా 

క్ళువికిన్‌ మీరిడు ప్రాతినిధ్యమును తాబూనంగ - నిశ్చింతులై 
వ్యవధానమ్ముగ మీరలుత్తర భువిన్‌ పాలింపు డాలంపనా! ॥ 219 


ఇపుడె శివజీని మీసభ కేగుదెంచి 

మిమ్ము సేవింప నాతడు మేకొనునటు 

లతని గౌరవింపుడు మీరలర్హ ఫణితి 

యతడు నుచితజ్ఞుడు వినీతుడనుచు దోచు”॥ 220 


(యామ్మ=దక్షిణము 
(అవాక్టువి=దక్షిణ దేశము 


51 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


పాదుషా జారంగజేబు నిర్ణయము 


అనెడు జయసింహు మాటల కాత్మనెంతొ 
కాలము మననమునేసి కడకు బాద్న 

వల్లె యనియెను-నాతని యుల్లమందు 
యోచనములు కదలు చుండె త్రాచులట్లు ॥ 


ఎటుల జూచిన శివజీకి స్వేచ్చయిడిన 

ముందు ముందు యిబ్బందులు మూడుననుచు 
నంబరేశు కాలంపనా యాజ్ఞనిడియె 

శివజి *నాగ్రా పురమునకు చేర్చుమనుచు Il 


కపటి జెరంగజేబు” తానెపుడొ తలచె 

“శివజినాఫషనునకుంబంప చివ్వసేయ 
య 

లేనిచో బందియె చెజలోన మ్రగ్గ 

కానిచో కటికకు కంబుకమ్ము నొగ్గ॥ 


కానీ జయసింహున కను 

మానము రాని విధిచూపె మైత్రి శివజితో 
హీనుండౌరంగ్లేబా 

లానమ్మను కొన విషాహిలాగై కజచున్‌ ॥ 


221 


222 


2283 


224 


శివాజీ మొగలులతో చేరి బజాపూరుపై యుద్దము 


చ॥ 


చేయుట 


కుదిరినవెన్మ సంధి తనకున్‌ జయసింగు,దిలేరు ఖాన్లకున్‌ 


కుదర సహగస్రమిమ్మడిగ నుక్కలులౌ భటులైదు వేలతో 
కదనముచేయ బీజపుర కాంతునితో నవురంగజేబుకై 


కదలె శివాజి యాజి కడికండలు సేయగ వైరి వీరులన్‌ ॥ 


(చివ్వ=యుద్దము; కంబుకము=మెడు 
(ఆలానము=త్రాడు 
(కుదరము=గుట్జ్ణము; ఇమ్మడి=రెండింతలు 


225 


52 


కం॥ 


తే॥గీ॥ 


తనతో వచ్చిరి 'శంభుజీ మరియు “నేతాజీ” ముఖానేకులౌ 
మొనగాండ్రందరు దట్లు జక్కొనిపి - మున్ముందేగి 'ఫల్తన్‌ సహా 
జననేతన్‌ శివజీకి శ్యాలుడగు '“బాజాజీ ని యోడించి యా 

తని జాగీరును యాక్రమించిరి జయధ్వానంబులన్‌ రేగుచున్‌!॥ 226 


“బాజాజీ నాయకుడు, శి 

వాజీ యగ్రసతి “సాయిబాయి” సహజుడే 

వీజాపురాశితుడగు - శి 

వాజీ యన 'నెదురు చుక్క వానికి నెపుడున్‌ ॥ 297 


బీజపూరు పౌజులతోడ నాజియందు 

పెనగుచున్నట్లై కనిపించి, పెడగ జనగ 

“పనా” కోటముట్ట నన్పంపూడనుచు 

కోరి, 'జయసింగు ననుమతి గొనియె శివజి ॥ 228 


ఛత్రపతి శివాజీని, దిలేర్‌ ఖాను అనుమానించుట 


తే॥గీ॥ 


శివాజీని వధింప ఆలోచన చేయుట 


కాని నేతాజి వంటి విక్రమియు లేమి 

“'పన్షళా? కోట సాధింప వశముగాక 

“శివజి మును విశాల గడునుచేరి, పిదప 

“రాయరీ”కేగె 'జయసింగు నీయకొనగ॥ 229 
'బీజాపూరును పొడ్డు, గెల్తు ననుచున్‌,బీరమ్ములన్‌ పల్మినే 

దే జాదన్‌ చనెనో శివాజి మనలన్నేమార్చునట్లున్నదా 
యోజంజూచిన, వానింగూల్తుమను దుష్టోహన్‌ దిలేర్థానుడున్‌ 
తాంజేయం జయసింగు నాపి యతనిన్‌ ధర్షించి చెప్పెన్నిటుల్‌! 230 


(దట్లుజక్కొనిపి=నడుము పట్టీలు బిగించి; శ్యాలుడు=బావమరిది; 


సహ=భూమి 


(ఎదురుచుక్క=ప్రతికూలము 
(పౌజు=సేన; పెడగ=దూరముగా) (విక్రమి=వీరుడు 
(కూల్తు=-చంపు; ధర్నించు=త్రోసివేయు 


53 


రాజా జయసింహుడు శివాజీని సమర్దించుట 


మ॥ _ “శివజీ పాదుష యాజ్ఞకొగ్గుచు నవాచీ భూమిపై ఢిల్లి ప్రా 
భవమున్‌ సాగగ జేయ రాట్ర్రతినిధిత్వమ్మూను నుద్యోగియై 
బవరంబందున ఢిల్లి సేనలకు తోడ్చాటౌచు యా సుంకమ్ములే 
యవరోధమ్మును లేక రానతడు సాహ్యంబౌను ఢిల్లీశుకున్‌! 231 


ఆ॥వె। అతని వలన మనకు యామ్య భారతమందు 
డిల్లి పాలనమతి తేలికగును 
దక్షిణ దిశపైన తీక్షవీక్షణ మింక 
బఅప పాదుష కవీసరము రాదు” ॥ 232 


ఆ॥వె॥ అనుచు నపుడె పంపె బెరంగజేబుకు 
ఉత్తరమును వ్రాసి - యుత్తముడగు 
శివజి వంటి వీరు సేవలు గొనుటకు 
యోచనమ్ము చేసి యుద్యమింప ॥ 98383 


శివజ మొగలులతో చేసుకున్న సంధిని గూర్చి 
చర్చించుట 


él రాతిరులుంబవళ్ళు నవిరామముగా సముపార్దితమ్ము నా 
భూతలమెల్ల లాతులకు పున్నెముకన్నటులప్పగించి - చె 
జేతుల, నిప్పుడీగతి విజ్బంభణ దేనికి? ఢిల్లి పాదుషా 
కై, తలలిత్తుమే వృధగ క్రమ్మజు డంచు పదాలు లాడగన్‌ ॥ 284 


తే॥గీ॥ ఇదియు నిక్కమే సుమి! మనమేల- యున్న 
కోటలన్నియు పోగొట్టు కొంటి మిపుడు 
మన విరోధులంగూడి సమరమొనర్చ 
నేల? యని శివాజి యని కెడగ నుండె ॥ 235 


(ఆవాచీభూమి=దక్షిణభూమి; బవరము=యుద్దము 
(యామ్మదక్షిణదిక్కు 
(పడాలులు=సేనాపతులు 


54 


వీర నేతాజీ పాల్మర్‌ ముందు బీజాపూర్‌, తర్వాత 
మొగలుల చేరుట 


తే॥గీ॥ తుజక దొరల పక్షమ్మున దురములందు 


హైందవ భటులు పోరిరి - హైందవ న్భపు 
ల కొకు తుజిక భటులు నాలము నొనర్చి 
రాకలిని తీర్చుటకు, మత మన్న మిడదు ॥ 236 


“నేతాజీ యను వీరుడా తన చమూనేతన్‌ యవిశ్వాస్యతా 
హేతూదాహరణమ్ము చూపి కొల్వును తొలంగించన్‌ శివాజీ - యదే 
బ్రాతింగాగొని 'నేతజీ”, కి బృహదర్ధంబిచ్చి వీజాపురీ 
నేతం గొల్వగ నామతించి రతడు న్నీకాంచు చేరంజనెన్‌ ॥ 237 


తే॥గీ॥ “అంబరు పతికి నేతాజి” యతులశక్తి 


తెలియుగావున బీజపూర్‌ కొలువు మాని 
రమ్మనుచు పిల్చి ఘన ధన రాశులిచ్చి 
గొప్ప పదవినిడి మొగలు కొల్వుంజేర్చె Il 2838 


ఛత్రపతి శివాజీ ఆగ్రా ప్రయాణము కీ.శ.1666 


తే॥గీ॥ దరిమిల “యవురంగ్‌బాద్‌ సుబేదారు చేత 


లక్ష రూప్యములు శివాజి తక్షణంపు 
వెచ్చ మాగ్రాపురమునకు వచ్చుటకును 
పాదుషా చేత యిప్పింపబడియె నపుడు ॥ 2౩9 


తే॥గీ॥ శివజి తన వెంట పరిమిత సేన గొనుచు 


జ్యేష్ట సుతుడైన శంభాజి చెంత నుండ 
వెడలె సోత్సుకుడై “ఆ(గి వీడుంజేర 
మాస పర్యంత మభియాన మపుడు చేసి ॥ 240 


(బ్రాతి=ఆనుకూల్యము; ఈకొను=ఇష్టపడు, బప్పకొను 


(అంబరుపతి=జయసింగు (దరిమిల=ఆతర్వాత; వెచ్చము=వ్యయము] 


(అభియానము=ప్రయాణము 


55 


రాజా జయసింగు తన కుమారునకు లేఖ వ్రాయుట 
ఆగ్రాలో రామసింగు శివాజని ఆమతించుట 


కం॥  శివజీ ఆగ్రా యానము 
దవులన్నుండ జయసింగు తనయున కొక జా 
బు విలిఖితము చేసి పనిచె 
సవినయముగ రామసింగు చదివె పితమదిన్‌ ॥ 241 


చ॥ “శివజిని యామతింపుము విశిష్ట విధిన్‌ యొక రాజు నట్టులన్‌ 
సవినయమౌ విధానమున సాగగ చేయు సమస్త సేవల 
న్నవసరముల్‌ గ్రహించి తగినట్లు చరింపుము సావధానత 
న్నవిరతి వెన్నుగాపు వయి యారయు చుండుము వేయి కన్నులన్‌”॥। 242 


కం॥ అనియెడు జనకుని మాటకు 
పని వినియెను రామసింగు పరమవినీతిన్‌ 
కొని వచ్చి శివాజీ నొక 
ఘనసౌధమతనికి బసగ కావించె వెసన్‌ ॥ 243 


పది యేండ్ల బాల శంభూజీ - ఆగ్రాలో 
అనుభవములు 


తే॥గీ॥ “బాల శంభుకు శివజీకి భారతోర్వి 
యుత్తరదిశాటనమ్మిది క్రొత్త యగుచు 
నెవరి వయసుకు మేధకు తవినయట్టి 
వింత యనుభూతు లొదవె ఆ వీటి యందు ॥ 244 


మ॥ _ పదియేండ్లైనను నిండి నిండనిది యౌ పౌగండ ప్రాయంబునం 
దిదమిద్ధమ్మని దేనియుంగుటిచి తానే నిర్ణయింపంగ లే 
ని దశన్‌ బామ్మయొ, తండ్రియో తనకు మంచిన్‌, చెడ్డ బోధించి ఆ 
పదలన్‌ సోకగ నీయనట్టి దశ శంభాజీ చనెన్‌ “ఆగ్రకున్‌” ॥ 245 


56 


చ॥ 


చ॥ 


ఎనిమిది యేండ్ల నాడె తన కెవ్వరు నేదియు నేర్చి నేర్చకుం 
డినదశయందె న్యాసమగు రేవను నంబరు రాజు కట్టడిన్‌ 

పనిచిన కార్యముల్‌ సలిపి పంచ సహస్ర తురంగ తండమున్‌ 
అనినతి నేర్పుతో నడపు నాశ్విక నేతయు నయ్యె వీకతో॥ 246 


అపుడపుడేవొ భావనలు నా చిజు శంభుని లే యెడందలో 
నపచములై చెలంగునొక - నవ్యప్రబోధ ప్రభోదయమ్మెదో 
రెప రెపలాడుచుండె - పసి జిక్కల నార్చెడు పక్కిపిల్ల చా 
డుపున, నవోది తైణము కడున్వడి లేవదొడంగురీతిగన్‌ ॥ 247 


ఛత్రపతి శివాజీ జారంగజేబు సభలో ప్రవేశించుట 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


(పతన మహార్ష గర్భ రత్న ఘృణి రాజిత హేమ శిఖండి పీఠికా 
స్థితుడవురంగేజేబు సభంజేరె సమీకధనుంజయుండు - భూ 
తులు నమాత్యులున్‌ దణులు పార్షదులున్‌ తెరవెన్మ వ 
న్నతుల కుతూహలాత్ములయి తూయు. చుండ శివాజి నర్తన! 


సింహగంభీరుడు శివాజి శిరము వంచి 

(ప్రభువు ముందర ముమ్మాజు ప్రణతింజేసె 

మతి భవానిని స్మరియించి, పితను, గురుల 

దలచి - రాట్సభాచారమ్ము తప్పకుండ ॥ 249 


శివజి వెనుకనె తనయుడు చిట్టీ శంభు 
తండ్రి యాహార్య మెట్లట్టె తాను దాల్ఫి 
నడుము దట్టీకి ప్రక్కన పిడెము చెరివి 
తలను వంచక, కనుచు సభ్యులను, నడచె ॥ 250 


చూచి చూడని యట్లుగా చూచుచుండి 
శివజి రాకను - ప్రక్కనే చిజుత శివజి 
వలెనె నడచుచు పులిపిల్ల వాలకమున 
యున్న శంభుని గని “బాద్వు యుల్ల మదిరె ॥ 251 


(స్తెణముస్తీ గె సమూహము అర్థ ము=మూల్యము, విలువ 
(ఆహార్యము=వేషభూషలు; పిడెము=బాకు స్తెణముస్త్రీ సమూహము 


57 


ణ॥ 


చ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


వివిధములైన కాన్మలను విట్పతికేవిసమర్హ మట్టి గౌ 

రవమున యప్పనమ్ములిడి క్రమ్మజునట్టి శివాజికిన్‌ సభా 

భవనము నందు నిల్వదగు ప్రాంతము చూపెను రామ సింహుడున్‌ 
శివజియు దానినిన్‌ తనకు నిమ్నపుటంతరువంచెజుంగుచున్‌! 252 


కనలుచు “నాదుపట్టి సరిగా పది యేండ్ల వయస్సు వాడు - తా 
నునయిదు వేల గుజ్జిములనున్‌ నియమించ గలట్టి వాడు-నిం 
కను ననుగొల్చ్బునట్టి గమికాండ్రురలో ఘనుడైన 'నేతజీ” 

యును గలడేను వేల కుదరోత్మరమున్‌ నడపించు దట్టుడై ॥ 253 


నేను స్వతంత్ర రాజునను నిక్కము నీ విపుడొప్ప కుండ ని 

మ్మే నవమానితున్‌ సలుప మేకొని నావిట నన్ను - దక్కనం 

దేను భవతభుత్వమున కీకొని సేవ నొనర్చ బూనినన్‌ 

కానవు మంచి చెడ్డలని గర్జిలి వీడె శివాజి తత్సభన్‌ ॥ 254 


“ఏమది? ఏమి యాయె”నని యేమియెజుంగని వాని పోలికన్‌ 
వేమజు కండ్లు మూయుచును విచ్చుచు నేటను గుంటనక్కయె 
ట్లేమరకుండ చూచి చూడనటు లెత్తులు వేయును దాడిచేయగా 
నామెయి తానమాయకత నద్భుత రీతి నటించె పాదుషా 255 


షైస్తఖాను సోదరి పాదుషాను కోరె 

శివజి “పైస్తఖానునకు చేసిన దురితము 

నకును మరణ శిక్ష విధింప నర్షమనుచు 

దాని నాలంపనా మదిన్‌ తలచు చుండె ॥ 256 


గతమందెప్పుడు పాదుషా కొలువునన్‌ కంఠంబు నిట్లెత్తి యా 
ర్చుతుటారిన్‌ కనలేదు - పెద్దలు 'వజీర్లున్‌' గొప్ప 'కాజీలు’ నున్‌ 
సతమల్లాను జపించు మౌల్విజనులున్‌, సర్గార్లు, యుమావులున్‌ 
భృతమైయున్న సభన్‌ మరాట హలికుండిట్లెద్రునే పాదుషన్‌ ॥ 257 


(గమికాడు=సేనాధిపతి; కుదరము=గుట్ట్ఞము] 
(తుటారి=తుంటరి; భృతము=నిండిన; ఎద్రు=ఎదిరించిి 


58 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


కం॥ 


అనుచు *తుర్మి, 'ఫార్ఫి, “అరబు), 'ఆఫ్టనులగు 

పారదేశిక, స్థానిక భటులు రేగ 

కడుపు కూటికి తొత్తులౌ కారణమున 

యూర్కొనగబెట్టె పాదుషా యొక్క దృశిని॥ 258 
శివజీ యాగ్రహవృత్తి నా సభను చూచీ చూడనట్లున్న యా 
యవురంగుండహికంట బడ్డ యిజి కన్యాధ్వమ్ము లేనట్లు నా 

శివజీ యేడను బోగలండనుచు శిక్షింపన్‌ మదిన్నెంచుచున్‌ 
పవలున్‌ రేలును కాపునుంచి గృహనిర్బంధమ్ము చేసెన్‌ వెసన్‌! 259 


పితరుని గూడి శంభుడు నివేశన మందు వసింప - కాపుకా 
యితులయి బంట్లు చుట్టుకొను చెవ్వరినైన శివాజి దర్శనా 

గతుల బరీక్ష చేసి గర, ఘాతినులాది ప్రమాద కారులే 
వితమునగూడ లోన జొఅ వీలునొసంగక యుండి కన్మనిన్‌॥ 260 
శివజీ గృహ నిర్బంధ 

మ్మవల నతనిని వధియింప నాలోచన యా 

యవురంగ జేబు నెదను పు 

రువట్లు తొలచునని యంబరూర్విపు డెజుగున్‌ ॥ 261 


తన పదవి నిల్పుకొనుటకు 

ననుజుని నగ్రజుల చంపె నాత్మజు నొకనిన్‌ 

యునిచెన్‌ చెజలో - పితకే 

వనటను కల్లించె - బాద్న - వదలునె శివజీన్‌? ॥ 262 
“'జయసింగిప్పుడు జాబు మూలమున నిష్కర్నమ్ముగాదెల్ప నా 
“శివజీకే చిబుగాయమైనను - నవాచీ భారతోర్విన్‌, జ్వల 

ద్దవమై రేగు మరాట వీరజన దౌర్లారమ్ము దుర్గ్జాంతమై 


యవలన్నీకు నసాధ్యమౌ గెలుపు 'యామ్యక్షోణి'నంచున్‌ వెసన్‌! 263 


(తొత్తులు=సేవకులు; ద్యశి=చూపు) 

(గరము=విషము; ఘాతిని=చంపునది; కన్కని=జాగరూకతు 
(అంబరూర్విపుడు=జయసింహుడు 

(అవాచీ=దక్షిణదిశ; జ్వలద్దవము=మండు కార్చిచ్చు, దౌర్హాద్దము= 


శత్రుత్వము 


59 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


“'అంబరీశుని యాపోక్తి నవధరించి 

తగు నిపుడిదని “శాంతి” ముసుగు ధరించి 

శివజి గూర్చి తాను కలుగంజేసి కొనక 

వీర భటులను కాపుంచి యూరడిల్లె ॥ 264 


స్వయముగ తానె పిల్చి యొక సౌధమునుండుట కిచ్చి -వెండి దు 
ర్నయుడయి యేదియున్‌ పయికి నాడక లో కపట ప్రయత్చుడై 
“ఖయిదుగి మార్చి, ప్రాఘుణ నికాయమునాపి పరీక్ష సేయుచ 
త్యయము నొనర్చు నట్టిడుల యట్లు 'శివాజిని చూచె పాదుషా ॥ 265 


శంభుజి చూచుచుండె తన సమ్ముఖమందు “జహాపనా యవ 
ష్టంభము, తండ్రి యోర్మియును, సం(భ్రమమున్‌, ధృతి, నీతి-క్షాత్రసం 
రంభుడు, సాహసాంకుడెద రౌలగ శంభుజి నిశ్చయించె సం 
స్తంభితు జేయ పాదుషను దక్షిణ ధాత్రిని శాశ్వతమ్ముగన్‌ 1 266 


శ్రీ శివాజు 'ఆగ్రా' నిర్భంధము నుండి తప్పుకొనుటకు 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ప్రయత్నము వ్రారంభించుట 


గద్దజియౌ శివాజి కట కన్పడ భావి విపత్మర స్థితుల్‌ 
యద్దమునందు చూచువహి - “నామొగలాయి పురమ్ము చేరుటే 
(గద్ద నఖమ్ములం దిజుకు కౌజుకు నుద్దిగ ముద్ది యేర్చ్పడెన్‌ 

(గద్దన గడ్డకక్కెడు ప్రణాళిక పన్నవలె”న్నటంచునున్‌ ॥ 267 


నాటి నుండియు శివజి యా నగర మందు 

(ప్రధిత రాజ్యాధికారుల పరిచయమ్ము 

మాన్యులౌ మతాధిపతుల మంతనములు 

ముమ్మరమ్ముగ సాగింప మొదలు పెట్టె ॥ 268 


(దుర్ణయుడు=దుష్టుడు; ప్రాఘుణులు=అతిధులు; అత్యయము=నేరము 
(అవష్టంభము=అహంకారము; సంభ్రమము=కలత; ధ్యతి=ధైర్యము) 


(గద్దటి=నేర్చరి; ముద్ది=ఆపద; గ్రద్దన=వెంటనే) అంబర్‌+ఈశుని=అంబరీశుని 


60 


చ॥ దినమున కొక్కరీతిగను తేనియ లూరెడు తీపి భక్ష్యముల్‌ 
మును విని యుండనట్టి కడు మోదము గూర్చిడు వింత భోజ్యముల్‌ 
యనితర దేశలభ్యముల నద్భుత షడ్రస పూర్ణ పాకముల్‌ 
యనిశము కాన్మగా నగర మందలి పౌరులకంపు ప్రీతితో ॥ 269 


తే॥గీ॥ వివిధ ఫలములందెప్పించి వేడ్మంబంచు 
పట్టువస్తములున్నికంబళుల నొసగు 
నాగి, “ఢిల్లి, “మధురి నగరా(గణులకు 
వినయ భక్తి తత్సరుడయి ప్రీతి నించు ॥ 270 


తే॥గీ॥ తనకు పహరాను కాచెడి తలవరులను 
స్నేహ భావమ్ముతో చూచి శివజి వారి 
కమితముగ ఫల, భక్ష్య, ధనముల నొసగి 
వారి నమ్మకమును, నెమ్మి చూఅగొనియె ॥ 271 


కం॥।  వింతయగు నిట్టి కాన్మల 
నంతముగా పంచు శివజి యాంతర్యముదా 
యంతు నెజుంగమి లోలో 
చింతిలె జెరంగజేబు చిత్రమిదంచున్‌ ॥ 272 


తే॥గీ॥ పొణకలంత పెద్ద పుటికల యందును 
గుండు జల్లలంత గుమ్మలందు 
వంటకములనన్ని బహునైపుణిగ దిద్ది 
(ప్రతి దినమ్ము నంపు పలురుచులను॥ 2783 


తే॥గీ॥ వీవధము మధ్య యష్షికి వ్రేలగట్టి 
వంటకములున్న బుట్టల భారములను 
బలియులిరువురు కావడి బద్ద రెండు 
మొనలనెత్తి యంసములపై మోయుచుండ్రి ॥ 274 


(ఏీవధము=కావడి; యప్టి=కర్రు 


61 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆరెకులు కావడుల మోయు వారినాపి 

తీవ్రముగ బుట్టలన్‌, వైవధికులంగూడ 

నరసి భక్ష్యరాశియె యున్మి నవ్వుకొనుచు 

పోవననుమతించుచు నుండి పూట పూట ॥ 275 


జరుగుచునుండె ఘస్రములుశ్రామములై - ప్రతి ప్రొద్దు ఖాద్యపుం 
బరువులు మోయు కావడులపారముగా పురమందు బోవ-కో 
వురపు భటాళికిన్‌ విసుగు పుట్టెను - నొందును, రెండు బుట్టలన్‌ 
బిరిన పరీక్ష చేసి కయి వీచుచునుండిరి నవ్వులాటగా ॥ 276 


అప్పటికె మూడు మాసములయ్యె - శివజి 

తన కొబకు నల్గురైదుగురనుచరులను 

మాత్రముంచి తక్కిన వారి మగిడి “దక్క 

ను” నకు చననంపె - జీజియా పనివినంగ ॥ 277 


అంత తనకేదొ రుగ్గత యనుచు శివజి 

సెజ్జపై చేరి పలువురు వెజ్జులకును 

వార్తలంపించి రప్పించి వైద్యమంది 

నట్లు నటియించె కొన్నాళ్ళు వ్యాజరుజను॥ 278 


పిదప జబ్బు కుదిరెనని వెజ్డులకును 

మరియు వివిధ దేవతలకు మాన్యులైన 

పూజరులకు కృతజ్ఞతా పూర్వకముగ 

భూరిదానములిచ్చెను భూరి విధిని ॥ 279 


అట్లు తన కొజకేతెంచియరుగు వారి 

తో తన గృహమునన్తొడ[త్రాక్నిడయ్యె 

యారెకులు సుస్తిగ నుండెడు నట్టి వేళ 

నదె విముక్తికి నదనంచు నరసె శివజి ॥ 280 


(ఆరెకులు=రక్రకభటులు; వైవధికులు=కావడి మోయువారు 
(ఘస్రములు=దినములు, శ్రామములు=నెలలు; కోవురము=కావలి 
(రుగ్ణత=అనారోగ్యము; వెజ్జు=వైద్యుడు; వ్యాజరుజ=దొంగజబ్బు) 
(సుస్తి-సోమరి 


62 


శ్రీ శివాజు, శంభాజలు గృహ నిర్భంధము నుండి 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తప్పించుకొనుట 


అంతట నొక్కనాడునిక “యాగ్ర” ను వీడగ నెంచి యేరికా 
వంతయు శంకలేనటుల వర్తిలుచున్‌ నొక బొట్ట యందు మే 
నంతయును న్నిమిడ్చి శివు దాత్మజుడింకొక బుట్ట యందుతా 
నెంతయు గుట్టుగా నొదిగి యిద్దరు వీడును వీడి రుమ్మడిన్‌!॥ 281 


శివజి యస్వస్థుడై యున్న స్థితిని గనుచు 
నచటి పరిచారకులు పడు నడలు జూచి 
యారెకులు తాము వారికి నాను భూతి 
చూపు చుండిరి శోధన మాపి వైచి॥ 282 


శంభు, శివజీలు దాగొన్న 'సజ్జుల జత 

ముందు వెడలిన బొట్టలయందు జూచి 

యచటి వస్తువు లెప్పటి యట్లె నౌట 

భటులు పోనిచ్చి రన్ని కావడుల నపుడు॥ 283 


అచ్చముగ శివజిని పోలునట్టి వాడు 

గాన - 'హీరోజి ఫర్జాందు” - కట్టె నపుడు 

శివజి వేషము - తలనొప్పి నెవము చెప్పి 

బైరవాసము ముసుగుతో పడక వేసె ” 284 


ఐననితరులకు ననుమ రాని విధిని 

ప్రావరమునుండి యొక చేయి బయలనుంచె 

శివజి ముద్రిక తొడిగిన చేతి వ్రేలు 

నందరును జూడ - నొకతొత్తు నడుగు లొత్త ॥ 285 


(శోధనము=పరీక్షు 

(సజ్జ=బుట్టు 

(నెవము=నెపము; బైరవాసము=దుప్పటిి 
(అనుమ=అనుమానము; ప్రావరము=దుప్పటి; తొత్తు=సేవకుడు) 


63 


కం॥ 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


కం॥ 


అటులే శంభుని బూమెను 

నటియింపగ మరియెకండు - నాటకమునకున్‌ 

ఘటియించిరి రక్తి - శివజి 

భటులు విముక్తి గనిరి నట పారీణులునై ॥ 286 


నగరమును ముందుగా దాటిన యనుచరు 

లచట యేర్పాటు చేసిన యశ్వములను 

నెక్కి శివజి, శంభాజీలు నేగిరపుడు 

నాగి కైదుకోసుల దూరమౌ 'కొటికి కు॥ 287 


“పాపము” శివజీ కెంతటి 

తాపమ్ము కలిగెనని పరితాప పడుచు నా 

గా పారు లచటి భటులును 

చూపించిరి సానుభూతి చుట్టములటులన్‌ I 288 


కొంత తడవైన పిదప పై గుడ్డ తీసి 

వైచి హీరోజి ఫర్జాందు బయటి కరిగె 

తక్కుపరిజను లందరు నొక్క డొక్క 

డా 'యవిని వీడి వెసంతెరమాయమైరి ॥ 289 


బారెడు ప్రొద్దు దాటియు శివాజి గృహమ్మున యెట్టి సందడి 
న్నారయ జాలమిన్‌ భటులు నచ్చెరువందుచు పోయి చూడ నె 
వ్వారలు గానరామి శివు పానుపు బోసిగ నున్మి చూచుచు 
న్నారెకులున్‌ భయాకులులునై పరువెత్తిరి నన్ని దిక్కులన్‌ ॥ 290 


ఆ నగరాధిపు “ఫౌలాద్‌ 

ఖాను”ను బెరంగజేబు గట్టిగ దూటెన్‌ 

ఆ నెబిజాణ శివాజీ 

తానేడ జనెనొ యెటుగని “ద్రాబి వటంచున్‌ ॥ 291 


(కోసు=1 '/మైలు; కొటిక=గ్రామము అవి=ఇల్లు 
(అచటు=ఆచోటు; తెరమాయమగు=అద్యశ్యమగు 


64 


తే॥గీ॥ 


ena 


ఉ॥॥ 


చ॥ 


వడిగ “యాగ నెల్లెడల జల్లెడను బట్టి 

యెంత గాలించినను గూడ యంతు బట్ట 

దయ్యె - శివజి యేగిన జాడ - యద్దుకతగ 

యెల్ల మొగలుల మొగములు తెల్లంబోవ॥ 292 


శ్రీ శివాజు, శంభూజ మాటు వేషములతో 
పయనించుట 


కొటిక యందు నొక్క కుంభ కారుని యింట 

శివజి, శంభుజీలు సేద దీరి 

పిదప తైర్ధికులుగ వేషమ్ములను దీర్చి 

వారణాసింజేర పయనమైరి ॥ 293 
కాశీక్షేత్రము మెట్టి పుణ్యతమ గంగా స్నానమున్‌ చేసి వి 
శ్వేశున్నంబను “నన్నపూర్ణి నఘ నాశిన్‌ భక్తితో గొల్చి 'డుం 

ఢీ శానాగ్రసుతున్‌ నిజోద్యమములన్‌ నిర్విఘ్నమున్‌ సేయగా 
నాశీర్వాదము లీయ (యొక్మియట కొన్నాళ్ళుండగా నెంచియున్‌ ॥ 294 


వాసిని పుణ్యతీర్థములంబాటియె లేనటువంటి “కాశిలో 

వాసము సేత పూర్వభవ భాగ్యమె కాని - మొగల్‌ చరుల్‌ సునా 
యాసముగా నిటన్‌ తమను నంకన పోల్తురు గాన కాశినిన్‌ 

బాసి చనన్వలెన్మధుర పట్నము కయ్యది లగ్గటంచునున్‌ 1 295 


శ్రీ శివాజీ, శంభాజీలు మధుర చేరుట 


మధుర ప్రయాణమెంతయు (శ్రమాస్పదమై బహు నిమ్నగాళి, వీ 
వధమునకడ్డమై తటియ వాటము తోచమి, నావికాళికి 

న్నధిక ధనమ్మునిచ్చి తెరువందెదురౌ పలుచిక్కులన్నెదో 

విధమున నోర్చి తత్పుర ప్రవేశము చేసిరి తండ్రి బిడ్డలున్‌!॥ 296 


(అడ్డుకత=పొడుపుకథ) (అంకన=ఆనవాలు; పోల్టుట=గుర్తుపట్టుట; 


'డుంఢీ శానాగ్రసుతుడు=డుంఠి వినాయకుడు నిమ్షగ=నథి; వీవధము=దారి 


65 


రుసికిన్టీటగు భూసురోత్తముడు 'మోరోపంతు పింగ్లేజి” తా 
వసతిన్‌ కూర్చెను స్వీయ గేహమున శంభాజీ, శివాజీలకు 
న్నసమానాదరమేదురమ్మయిన యయ్యాతిథ్య వాత్సల్య వి 
శ్వసనీయ వ్యవహారశైలి శివజీ స్వాంతమ్మునున్‌ లోగొనెన్‌! 297 


పదియేండ్లెనను పూర్తిగాని పసి శంభాజీ పురోయాన మం 

దెదురౌ గాసికి నోర్వలేడనుచు, తానేకాకియై పోయినన్‌ 

కుదియున్‌ శంకలు చూచు వారలకు - చిక్కుల్‌ కల్లినన్‌ బాపుకో 
చదరమ్మా - సుతుతోడి పైన మరికిన్‌ శంకావహంబంచునున్‌॥ 298 


మోరోపంతు కనీయ నందనుడు సమ్మోదావహాజానజో 
దారాంతర్యుడు, "కాశి పంతు ప్రియ మిత్రంబయ్యె శంభాజీకిన్‌ 
వారిన్దూచి శివాజి నెమ్మదికి సాంత్వంబయ్యె - శంభాజికిన్‌ 
దూరమ్మె చనగల్లు గుండె దిటవున్‌ తోడ్డో ప్రవర్ధిల్లగన్‌ ॥ 299 


శ్రీ శివాజి శంభాజీకి కృత్రిమ అంత్యేష్టి జరిపించుట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


శంభు తనతోడ లేమికి సందియమ్ము 

శాత్రవులకు కలుగ కుండ - “శంభుడెదియొ 

జబ్బుతో నుండి కాలగోచరుడునయ్యె” 

ననుచు చాటె తన నెజుగు నందరకును ॥ 300 


మతియు నంతేష్టి జరిపించె మంత్ర తంత్ర 

వేత్తలౌ విప్రులను బెట్టి విధియుతముగ 

(శ్రద్ధతోడ శివాజి నిజాత్మజునకు 

తీరతటమున- జనులు సందియములుడుగ॥। 301 


మోరో పంతుని యింటను 

గారాబుసుతుండు శంభు, కాశీ పంతున్‌ 

వేటిమి నెబుగని మైత్రీ 

పారమ్యత మెలగ, శివజి పయనమ్మయ్యెన్‌ Il 302 


66 


ఉ॥॥ 


కం॥ 


తే॥గీ॥ 


శ్రీ శివాజీ రాయగడము చేరుట 


రాయగడమ్ము చేరుటకు రాత్రులునుంబవళుల్‌ విరామమె 

నీయక దుర్గమాధ్వముల నిత్యతమోపిహితాటవీస్థలుల్‌ 

పాయక వెల్లువై వడిగ బాటెడు నేజుల నెత్తు కొండలన్‌ 

“హోయిని (మోగు కందరము లొక్కటి నొక్కటిగా క్రమించుచున్‌॥ 303 


శివజీ 'గోసాయీ' బూ 

మెవేసి గోసాయి సాధు మేళకమందు 

న్నెవరికి యనుమానము రా 

ని విధిననుకరించి వారి నెగుచుచు6 జనియెన్‌ ॥ 304 


పోవు దోవయందు తనను పోల్చుకున్న 

వారు-పూజరి, గ్రామణి, పల్లె జనుడు 

గుజపు బేహారి - వీరికి కొండయంత 

యొడమెనిడి - శివాజీ రాయగడము చేరె ॥ 305 


జజయా శివాజీని తన మనుమని గూర్చి యడుగుట 


చ॥ 


తే॥గీ॥ 


కొడుకును కౌగిలించి కనుగోనల కారెడు న(శులాగి - “యె 

ట్టిడు నెటులైతి వెట్టుల శరించితి వాయవురంగ జేబు నె 

క్కడ మనుమండు? నా కెపుడు కన్నులలో కదలాడు బొట్టె -యె 
ట్లొడబడె నీ మనమ్మతని యొంటిగ వీడుచు నిట్లు రాకకున్‌”। 306 


అనుచు పలవించు జీజియా యంఘులంటి 
జరిగినట్టి వృత్తాంతము జనని హృదికి 
నాటునటుల చెప్పె శివాజి - నప్త శంభు 


మధుర విప్రుల యింటిలో మసలు విధము ॥ 307 
(క్రమించు = దాటు బూమె=మారువేసము 
(ఎగుచు=అనుసరించు మేళకము=సమూహము 


(బజడమె=ధనగము 
(నప్త=మనుమడు 


67 


తే॥గీ॥ 


చ॥ 


శివజి వెన్క రెండు నెలల వ్యవధిలోనె 

“శంభుజీ, కేశా పంతు, 'కృష్ణాజి జనని” 

ఎన్నొ తిప్పలు బడి దారి నెట్ల కేల 

కరుగుదెంచిరి 'రాయరీ? గడమునకును ॥ 308 


మధుర పురమ్ము వీడి గమమల్లన 'యుజ్ఞని” చేరినంత - వీ 
వధమున, 'తుర్శకార్యి” తమపై యనుమంగొని, “శంభు” జూపి, యే 
విధమున నీకనుంగునన? బిడ్డడటంచన పంతు, నాదు స 

న్నిధి నొక పుల్లె నానుడెరనిద్దరనందిని, ముక్తులైరటన్‌ ॥ 309 


శివజీని జయసింహుడే తప్పించెనని జౌరంగజేబు 


ఆగ్రహించుట 


ఆ॥వె॥ ఆగ్ర నగరమందు నాగహోదగుడై 


ఉ॥॥ 


తే॥గీ॥ 


రగులు చుండెను 'యవురంగజేబు” 
చేత చిక్కినట్టి 'శివజి మాయమగుట 
తన తల తొలగించు ననువు తోచి ॥ 310 


వెంటనె రామసింగుం పిలిపించుచు సన్నిధి కిట్టులాడె లా ల 
యంటునగాదె యా శివజి కంతటి ధైర్యమువచ్చి తారగన్‌ 
గొంటులు నీవు నీదుజనకుండును, వంచన చేసినారు - మీ 

వంటి కృతఘ్నులన్‌ కొలువు వారిగ చేర్చుట నాదె దోసమౌ” | 311 


అనుచు రామసింహు కొలువునపనయించి 

తొల్లి యిచ్చిన బిరుదముల్‌ తొలగ జేసి 

అన్ని జాగీర్లు మాన్యముల్‌ సున్న జేసి 

ధనము మానము రెంటికి దవ్వు జేసె ॥ 312 


గమము=ప్రయాణము; కార్మి=ఉద్యోగి; ఉజ్జని=ఉజ్జయని; అనుంగు= 


బంధువు; ఆను=తిను; పుల్లె=ఆకు, విస్తరి; ఎర=ఆహారము అనువు=విధము; 


(అంటు=స్నేహము; తారు=పాటిపోవుట; గొంటులు=దుష్టులు 


68 


చ॥ 


తే॥గీ॥ 


ena 


చ॥ 


అటు జయసింహుపైన తన యాగ్రహమున్‌ ప్రసరింప జేయుచున్‌ 
“కుటిలత చూపినావు తుద కో జయసింహ! శివాజి కీవు నెం 
తటి యుపకారమో తలచి యాతని నాకడ కంపినావు - మీ 
నటన మెటింగితంచు వెస నాతడు నూడని బాడె ముచ్చటుల్‌!॥ 313 


ఇపుడు నీ యధికృతిని తగ్గించు చుంటి 

వేగ దక్కను విడిచి నీ విటకు రమ్ము 

చూచుకొందమా పైనిక సొడ్డు లేవా 

యెన్నగ పరోక్షమందేల? యెదుట నిలుము”॥ 314 


అనెడు ములుకులట్టి “జారంగజేబు'ని 
మాటలకును మనసు తూటు వడియె 
కండ బలమె తప్ప, కౌటిల్యమెబుగని 
రాజపుత్రు గుండె గాజువాటి ॥ 315 


రాజా జయసింహుని పశ్చాత్తాపము 


“మానప్రాణములా జహాపనుని సామ్రాజ్యాభివృద్ధ్యర్థమై 
పాణంబొడ్డుచు మేము - హిందువులకున్‌ ప్రాణాంతకంబైన సు 
లా నాజ్ఞల్‌ తలదాల్సి వాని నెరవేర్చన్‌ సిద్దమై, బాధ్యతల్‌ 
పూనంజంకగలేదు -నిట్టి మాపయిని తామో పెన్‌-కృతఘ్నత్వమున్‌! 316 


చిలుకకు చెప్పినట్లు శివజీ' పలు మారులు చెప్పె, నీ మొగల్‌ 
ఛలకుని వీడి హిందువుల స్వామ్యము కల్గిన రాజ్యమొండు నె 
క్కొలుపగ - కాని దేశమునె కొల్లగొనన్దెగి సర్వ సంపదల్‌ 
వలతిగంజేసికొన్న నెజ, 'పాదుషి నెట్టు జయింప శక్యమౌ? ॥ 317 


(ఊడనిబాడెన్‌=పారిపోయెను 

(తూటువడు=దెబ్బతిను; గాజువాలఖు=మసకబారు 
(పాణము=పణము 

(వలతి=వశము; ఛలకుడు=మోసగాడు, నెక్కొల్లు=స్థాపించు; నెజి= నేర్చరి 


69 


ena 


చ॥ 


తే॥గీ॥ 


బుక్కెడు బువ్వ కోసమయి పోరెడివారికి హిందు - తుర్మలు 
న్నాక్కటె - క్షుత్సిపాసలవి యూఅడినప్పుడె తాము నెవ్వర 
న్నిక్క్మము జ్ఞప్తికిందగులు - నెవ్వరి నైనను తట్టిలేపి యే 

ప్రక్కన మీరు నిల్తురని ప్రశ్నను వేసిన చూపు 'తుందమున్‌ ॥ 318 


జాతి మతముల కయి లాతివారి నెదిర్చి 

పోరినారు రాజపుత్రు లెపుడు 

నైకమత్య మచట యగుపడనందున 

భంగపడుచు నరికి లొంగినారు ॥ 319 


తురకలు హైందవేభ్యులను - తుర్మమహీపులం హిందు సైనికుల్‌ 
పరువడింగొల్పుటన్‌ గనమె? పాపము! హైందవ జాతి దైన్యము 
న్నజగ గ్రహించి వారల మతాంతరులన్నొనరింత్రు-సొమ్మునున్‌ 
వెజిపును-బల్మి-యే వెరవు వీలగునో యవియెల్ల పన్నుచున్‌ 1320 


నిజమే, యెక్యతలేని కారణమునన్‌ యీ నాడు హిందూ స్వరా 
జ్యజనిన్‌ కన్నులంజూచు భాగ్యమును నోచన్‌ లేదు యీ హైందవీ 
(ప్రజలేనాడిది యాకృతింగొనునా నీపై యున్న దా భారమిం 

క జనాళింగదలింపుమో శివజి ! వీకన్‌ స్వేఛ్చకై పోరగన్‌॥ 321 


అస్తమించెను నా భవిష్యమ్ము నేడు 

రామ సింగు జీవితమును అవ్వయాయె 

చెనటి బెరంగజేబుని చేరి కొలిచి 

యిట్టులైతి మిల చరిత్ర హీనులముగ”॥ 322 


(తుందము=కడుపు 
(ఇభ్యులు=రాజులు; మహీపులు=రాజులు; పరువడి=శ్రద్ద; పన్నుఃవ్యూహలు 


రచించు; అఅ=లోపము 


(జని=పుట్టుక; వక=పట్టుదలు 


70 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మ॥ 


కం॥ 


రాజా జయసింగు నిర్యాణము 


అనుచు శివజీకి తనమనో వ్యధను తెలిపి 

యంబరేశుడు ఢిల్లీకి యరుగునపుడు 

నధ్వమధ్యము నందు “బుర్దానుపురి” ని 

స్వర్గ్ణతుండయ్యె వ్యధలన్ని సమసిపోవ ॥ 3283 


కౌరంగజేబు శివజీని బుజ్జగించుట 


పంజరమ్మున చిక్కిన పక్కియెగిరి 

పోవ 'బాద్ద' వ్యాధుడు మనో వ్యాధితోడ 

పెక్కు దినములు చింతించి వేరు దారి 

లేక తుదకు సయోధ్యకే మోకరిల్లె ॥ 324 


“జెరంగ్‌బాదు’కు పంపెనాత్మజుని షాహాదా “ముయజ్ఞమ్మునున్‌” 
పేరెంబెత్తెడి శూకలాశ్వము వలెన్నీడున్సెయింగల్లు వా 

డా రాజప్రతిహస్తకాధికృతి తోడన్దేరగానద్భుతా 

గారమ్మున్‌ వసురత్న శోభితమటన్‌ కల్పించె వాసార్ధమై 1325 


శివజీ కప్పుడు లేఖ బంపె యవురంగ్దేబుండు “ఓ వీరుడా! 
స్తవనీయంబగు నీదుధైర్యమున్‌ మెచ్చన్‌ మాటలే లేవు - నీ 

దవు ధీశక్తియు, యుక్తి, శౌర్యముల ముందస్మచ్చమూపాళిలో 
తవునంచొక్కడు గూడ నిల్వడని నిర్దంద్వమ్ముగా చెప్పెదన్‌ ॥ 326 
“రాజూ బిరుదముతో వి 

(భాజిత యశుంజేతునిను ప్రపంచమ్మెజుగన్‌ 


నీ జతను 'షాజాదా 
మౌజమో (ప్రాపగు నవాచి మహింబాలింపన్‌ ॥ 897 


(శూకలాశ్వము=అడవి గుట్జ్ణము; రాజ ప్రతిహస్తకాధిక్యతి=రాజ ప్రతి 


నిధిగా అధికారము) ఈడు=యవ్వనము 


71 


తే॥గీ॥ 


జౌరంగజేబు శంభాజీని ప్రశంసించుట 


పదిరెండేళ్ళ వయస్సెయైనను భవత్స్వచ్చందజుండైన “శం 

భు” దణా పెద్దల నేరితో నయిన తాంబోలున్‌ - నిను న్మించు వా 
డదిరా! వీని యవక్రవిక్రమపు ఛాయల్‌ చూచితిన్‌ సింగపుం 
గొదమట్లుండెను వాని ఠీవి సభికుల్‌ కొండాడగామత్సభన్‌॥ 328 


అనుచు మిపుడు శంభాజీని యైదువేల 

గుజపు దడమున కధిపుడై కొలువు నందు 

“రాజప్రతిి ముయజ్ఞము యువరాజు నాయ 

కత్వమునను” మన్సబుదారు కాగలండు॥। 329 


శివాజీ జారంగజేబు నామనస్యమునకు సంతోషించుట 
శంభాజీ షాజాదా మౌజము కొల్వులో చురుట కీ.శ.1668 


ena 


తే॥గీ॥ 


nd 


అంత శివజి తలచె 'యౌరంగజేబు'ని 

సౌమనస్య మొలుకు సరణి జూచి 

మారెనేమొ? కొంత యౌరంగజేబిషప్పు 

స్నేహబుద్ధి చూపె ద్రోహముడిగి ॥ 330 
పిదప మంత్రులను పిలిచి పెద్ద ప్రొద్దు 

మంతనము లాడెను విషయమంత చెప్పి 

దీని యౌగాములు పదే పదే తజచుచు 

మంచి దనిరి కొట్టకొసకమాత్యవరులు I 331 


కానీ జీజియ పుత్రు వైఖరికి నల్మంబూనె - “ఓహో శివా 

జీ! నీ కంటికి నెట్లుందోచు మనయీ చిన్నారి పన్నెండు నేం 

డ్లైనన్‌ నిండగ లేదు - శంభుకపుడే బెరంగబాద్‌ కొల్వులో 

న్హానే బాధ్యత మోసి చూపుననుచున్‌ భావించితో చెప్పుమా! ॥ 332 
పుట్టినపుడె తల్లి బుజ్జవ మెడలెను 

నెనిమిదేండ్ల కంబరేశుంగొలిచె 


(స్వఛ్చందజుడు=కుమారుడు; దణాపెద్దలు=సేనానాయకులు 
(అనుచుము=పంపుము; రాజప్రతి=రాజప్రతినిధి 


72 


end 


ఉ॥॥ 


ఉ॥॥ 


పది సమముల కాగి బందీగ మారెను 
ద్వాదశాబ్దుల కిక దక్కుటేదొ 1h 333 


అనుచు నస్రాబ్దులౌ యంబ యంబకములు 

కాంచియును, శివాజి యెదగట్టి పరచి 

ఆయి! హిందూ స్వతంత్ర రాజ్యార్ధమపుడు 

చిన్న శంభుని పెద్దను చేతు ననుచు ॥ 334 


శంభాజీ నపుడంపె నా శివజి షాజాదా “ము అజ్జమ్‌” విభున్‌ 
దంభాపేతుని, నూత్నయౌవన దశోత్సాహాంతరున్‌ - తద్వయో 
రంభ ప్రాకృత దైహికాను భవ సంరంభాత్ము - మైత్రీప్రియున్‌ 
శుంభత్రీ విజితేంద్ర వైభవయుతున్‌ చూడన్‌, కొల్వునంజేరగన్‌॥ 335 


ఆయువరాజు సౌధ సుషమాతిశయమ్మునకా స్వరాట్ముబే 
రాయతనమ్ములే నత శిరమ్ములు నౌననంజెప్పనేల, నిం 

కే యవులా నికాయ్యమున కీదృశమంచును - నుర్వి సర్వమం 

దే యిరవైన గాని కొరవేయగు పోల్పగ నా బవంతితో ॥ 336 


'ఫారశి దేశ చిత్రనవ వర్ణ విభాసిత రత్న కంబళ 

శ్రీరమణీయ కుట్టిమవిశిష్టము - కర్చురకుడ్యకాంతి వి 

స్మేర మనర్ధనైక మణి మేదుర పాదిక మద్భుతోన్నత 

ద్వార సమేత హర్మ ్యవిభవమ్మున కచ్చెరు 'వందె శంభుడున్‌”। 337 


ఏయెడ పొడగన్న హేమ, రౌప్య చిరత్న 
రత్నరచిత వస్తు రాశి మిసిమి 
ఏ చాయ చూచిన నికు శరాసన 
బాణ సన్నిభలైన పడతి పిండు 


(అంబకములు=కన్నులు; ఆయి=మురాటా భాషలో “అమ్మి కు 


సంబోధనము 


(స్వరాట్‌=-ఇంద్రుడు; ఆయతనము=ఇల్లు; అవి=ఇల్లు; నికాయ్యము= ఇల్లు; 


ఈద్యశము=సమానము 


73 


తే॥గీ॥ 


కం॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఏ తెన్ను కనుగొన్న నెన్నెన్నా వన్నెల 
చీనాంబరమ్ముల జిలుగు వెలుగు 
ఏ వంక తిలకింప నెదురగు మధు పూర్ణ 
స్వర్ణచషకముల జవర యులివు॥ 
నెట్టి కక్ష్యను వీక్షింప తట్టి పిలుచు 
షడ్రసోపేత పంచ భక్ష్యములగములు 
నృత్య గాన వినోద నిర్ణిద్ర మగుచు 
రేబవళ్ళును యువరాజు గృహముచెలగు I 338 
టోపీలు కుట్టి యమ్ముచు 
పాపఘ్ని 'కొరాను ప్రతులు వ్రాయుచు నెపుడున్‌ 
జాపసరముత్రిప్పుచు, “జిం 
దాపీర”ను 'బాద్లు కిట్టి తనయుడు కలిగెన్‌ ॥ 339 


అట్టి సుఖోపభోగ విషయాస్పదమౌ యువరాజు జీవిత 

మ్మెట్టెదురన్‌ కనుంగొనుచు నేమని యెంచెనొ శంభు బాలుడా 

చిట్టి మనంబునందు వికసించిన భావన లెట్టి వానా? యే 

దట్టు డెటుంగు-కేవలము ధాతయె తప్ప మనుష్య మాత్రులన్‌! 340 


ద్వాదశ వర్షప్రాయు డగు బాలుడునయ్యును “శంభు” నిత్యమున్‌ 
సాదనతో ఖళూరికను సాధన చేయుచు నైక యుద్ధవి 

ద్యాదర బుద్ధియె యొడలి దార్జ్యము పెంపొనరించుకొంచు తా 
మూదల యయ్యె పెద్దలకె, ముఖ్యముగా గడిదేర పోరులన్‌॥ 341 


ప్రాంశు శరీరయపష్టి - తను వర్ణము నీడగు తప్త శాతకుం 
భాంశువు తోడ - చూపటు ప్రభావితులయ్యెడు సుందరాస్య శీ 
తాంశుడు - మాంసలాపఘను - డాజిరిపూత్మర దుర్చిరీక్ష్యతి 
గ్మాంశుడు-శంభు తేజమును కన్నుల త్రావెద రెల్ల వారలున్‌॥ 342 


జిందాపీర్‌=మతధర్మ వేత్త (సాదన=నైపుణ్యము; ఖళూరిక=గరిడిశాల; 


మూదల=ఆదర్శము (ప్రాంశు=ఎత్తెన; యప్టి=శలాక; శాతకుంభము=బంగారము; 
చూపటు = ప్రేక్షకులు; శీతాంశుడు=చంద్రుడు; తిగ్మాంశుడు= సూర్యుడు 


74 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


పన్నెండేడుల లేత యీడుగల 'శంభాజీ'ని 'షాజాదు తా 
మన్నించున్‌ తనతో సమానునిగ సన్మెత్రిన్‌ ప్రదర్శించుచు 
న్నెన్నోమారులు వెంటకేగునపుడున్‌ వెన్వెంట గొంపోవు శం 

భు న్నత్యాదరమొప్ప-శంభుడిటులన్‌ ముఖ్యుండునయ్యె న్నటన్‌॥ 343 


క్రూర మృగముల వేటాడు కొజకు ముందు 

వేటలకు మత్తు మందు తిన్సించి - పిదప 

యెరగనుంచగ వాని భక్షించి మత్తు 

గొన్న మృగముల చంపుటే గొప్పవేట॥ 344 


ఇదిగని శంభుజీ యడిగె - “యిట్లు మృగమ్ముల మత్తిలంగ జే 

సి దునుము టేమి గొప్ప” యని - చెచ్చెజ రాట్సుతుడిట్లు వాకొనెన్‌ 
“ఇదియొక రాజనీతి - రిపు లేమరి యుండగ చేసి వారలన్‌ 
హదమొనరించుటే కుశలమౌ యొక పద్ధతి రాజ్య కాంక్షికిన్‌”॥। 345 


ఇప్పటిదాక శత్రు నెదిరించెడు పద్దతులందు వంచనన్‌ 

తప్పని, తప్పుగానిదను తార్మిక వాస్తవమవ్లు చెప్పెక 

న్విప్పుగ శంభుకా మొగలు వీరుడు - రాజతికమ్ము నందుయే 
తప్పుడు దారులైన యవి ధర్మము లౌనని గూడ తాననెన్‌ ॥ 346 


ఆర్జవము, నీతి, ధైర్య సాహసము లివియె 

వీర లక్షణములనుచు విశ్వసించు 

శంభు కౌరంగజేబు విజయ పరంప 

రల వెనుక గుట్టు మట్లిప్లు తెలివిడయ్యె ॥ 347 


శంభుజీని బంధించుటకు జొరంగబేబుకుట్ర - 
షాజాద మౌజము కుట్ర బహిర్గతము చేసి శివాజీని, 


తే॥గీ॥ 


శంభుజీని, ప్రతాపరావులను రక్షించుట 


ఇట్లు కాలమ్ము గడువ యున్నట్లె యుండి 
యొక్క నిశిని “మౌజము” తన యొద్దకపుడు 


(వెంట=వేట; వేట=క్రూరమ్యగములకు 'ఎరి గాంచు జంతువు) 


75 


రమ్మ” నుచు వార్తను ప్రతాపరావు గుజరు 
కంపె శంభుజీ దణికి వేగరుల చేత॥ 348 


తే॥గీ॥ తదుపరి ప్రతాప రావు కాతండుం జెప్పె 
“మజ్ఞనకుడు శివజిని, శంభాజిని మిము 
బంధితులంజేసి “గ్వాలియర్‌” బందిగముకు 
పంప నాజ్ఞలిడిన వార్త వచ్చెననుచు ॥ 849 


శా॥ కానీ నా చెలియైన శంభుని మిమున్‌ కాపాడగా నెంచితిన్‌ 
యీనాడే, యిపుడే హుటాహుటిగ మీరేగన్‌ వలెన్‌ రాయగడ్‌ 
సేనా వారము,నీవు జాగ్భతులునై చిన్నారి శంభాజికిన్‌ 
పైన మ్మందున యే యపాయములు దాపైనన్‌ నివారించుచున్‌”॥ 350 


తే॥గీ॥ అనుచు నార భావమున తానపటి కపుడె 
పరులెజబుంగనట్లౌారంగబాదు నుండి 
శంభుని ప్రతాపరావు రక్షణము నందు 
తక్షణమె పంపె షాజాదుదారుడగుచు ॥ 351 


'కారంగజేబు' చేసిన కుట్రకు ‘శివాజీ అగ్రహము 
చెందుట 


చ॥ జరిగిన దంతయున్‌ తెలిసి చండతరా(గ్రహ వీతి హోత్ర మం 
తరమును గాడ - శంభునకు తప్పిన ప్రాణప్రమాద గాధ - ని 
ర్భరమగు నూజట న్నిడగ - రక్కసుడా యవురంగ జేబు ము 
ష్మరత నెజుంగు నా శివజి కాదగు కార్యములెంచె నాపయిన్‌॥ 352 


చ॥ “తాలి జయసింగు మాధ్యమముతో తన 'నాగ్రికు నామతించియున్‌ 
కొలువున చిన్నబుచ్చి చెజకున్‌ సరిపోలెడు కాపువెట్టి నన్‌ 
వెలుపలికేగ నీక యటు పిమ్మట యాష్టనుకంపి - మాతృ భూ 
తలి కెడ సేయగా దలచె - దౌష్ట్రమనంగ నికేమి కావలెన్‌॥ 358 


తే॥గీ॥ పది శరత్తుల బుడుత 'శంభాజిని సయి 
తమ్ము - నదుపులో నుంచి, హైందవము తొలచి 


76 


nd 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తుజిక సర్దారుగా భారతోత్తరధర 
నాక కొలువు నీయ దలచె యీ యుక్కివుండు॥ 354 


ఆపై మేమునెదోయుపాయమున కారావాసమున్‌ బాయ - దా 

నే పన్నాగము తోడనో మము నిరోధింపంగ బూనెన్‌ - భవా 

స్‌ పాదమ్ముల నమ్ముకొంచు నెటులో నిర్మూలితాతంకతన్‌ 

మా పేరన్నడు గేసినాము - మరుజన్మంబెత్తినట్లన్నటుల్‌ ॥ 355 


మమ్ము నిగ్రహించు మార్గమ్ములే లేక 

సంధి చేసికొనియె శాంతుడగుచు 

నా స్వతంత్రత నెద నంగీకరించుచు 

“రాజు బిరుదిడె యవురంగజేబు॥ 356 


పుట్టుక తోడనే విసపు పుర్వగు వాడెటులైన మమ్ములన్‌ 

మట్టును బెట్టగా తగిన మార్గములన్‌ వెదుకాడుచుండి యి 
ప్పట్టున శంభు కశ్వపతి బాధ్యత నిచ్చిన యట్లె నిచ్చియున్‌ 
తుట్టతుదన్‌ వధింప నిటు ద్రోహపు నూహము చేసెనద్దిరా॥ 357 


ఆట కట్టయ్యె వానికీనాటి నుండి 

నా స్వతంత్రత కింకెట్టి నట్టు లేదు 

మొగలు పాలన మికపైన ముగిసినట్లె 

సలిపె దీనాటి నుండి నా జైత్రయాత్ర” 358 


శ్రీ శివాజీ జైత్ర యాత్ర 


“కొండన కోట” గెల్చె నడగొండ వలెన్‌ బలియైన తానజీ 

భండన భూమిలో నసులు బాసియు - తోరణ కోటలోగె - యా 
మెండున నెన్నా దుర్గముల మీద కషాయ పటధ్వజాళితో 

నిండిన నింగితోచె ననునిత్యమనస్తమితార్మ ధామతన్‌ ॥ 359 


(పర=భూము 
(నట్టు=ఆటంకము 
(మెండున=విధమును 


77 


తే॥గీ॥ 


కదలె కటకము “పన్సలా” గడము గెల్వ 
పటుతరాజిని గడమేమొ వశిత మయ్యె 
గాని భండన గాండీవి కనులు మూసె 
దణులలో కౌస్తుభమణి ప్రతాప రావు ॥ 360 


శ్రీ శివాజీ 'సూరతు'ను కొల్ల గొట్టుట (క్రీశ.జనవరి 1664) 


కం॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మొగలుల ప్రభుతకు నార్జిక 

ముగ, వాణిజ్యమందు మూల స్థానం 

బగు నగరము 'సూరతు పా 

తగలించిరి మొగి మరాటులర్థము గొనుచున్‌ ॥ 361 


ఆపై 'సాల్సెరు' కోట ముట్టగ మరాటానీకినుల్‌ వారల 

న్నాపంగన్‌ మొగలాయి సైన్యములపారానీక సామగ్రితో 

పై పడ్డన్‌ తుములాహవమ్ము జరిగెన్‌ పక్షద్వయమ్మందునన్‌ 

మోపౌ నష్టము సంభవించె శకటేభో ష్టాశ్వ సైన్వాదులన్‌ ॥ 362 
పీనుగు పెంటలై పడెను వేలముతో హయకుంజరోష్ట్రముల్‌ 
ప్రాణములన్‌ మిగుల్చుకొని పాణిరికొందరు భీత సైనికుల్‌ 

వేనకు వేల సైనికుల లెక్కదిగెన్‌ శతమాన సంఖ్యకున్‌ 

లోనుపడెన్‌ మరాటుల బలోద్ధతి కాగక '“సాల్సై రంతటన్‌ ॥ 363 


ఆరువేల గుజాలొంటె లసుర చయము 

శకటములు, తిండి దినుసులు, స్వర్ణ, రజత 

మణిమయ విభూషణాదిక మౌ యమూల్య 

వస్తు వితతి మరాటుల పరమునయ్యె ॥ 364 
“బగలాన్‌” సీమను కొండకొమ్ము నెలవై వాసించు “సాల్పేరు” కో 
ట గడింపన్‌ భయదాహవమ్మున మరాటా వీరులే జేతలై 
మిగిలున్నట్టి యనేక దుర్గలటులే మీదై ప్రతీచ్యబ్ధి తా 

కగ రాజ్యావధి విస్తరించిరి శివక్షాభృచ్చమూనాయకుల్‌ I 365 


(దణి=సేనాధిపతి (అనీకిని=సైన్యము; అనీకము=యుద్ధము 


(వేలము=సైన్యము) (దుర్గ=దుర్లము; మీదు=వశము అసురము=ఏనుగు(వై.ని 


78 


శ్రీ శివాజీ పట్టాభిషేకము - శ్రీ శంభాజీ యువరాజ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


పట్టము (క్రీశ.1674 జూన్‌ 6) 


రాయగడు” కోట పర్వతా(గమ్ము పైన 

కడు విశాలమౌ బయలులో కట్ట బడియె 

(గావ వప్ర కంధావాట కఠిన మగుచు 

రమ్య హర్య సభాట్టక రాజితముగ ॥ 366 


ఆ దినమందు రాయగడమందలి పౌరులె కాదు - సర్వ హిం 
దూదధి మేఖలన్‌ మనుచునున్న సనాతన ధర్మ నైష్టికుల్‌ 

మోదము నొందగా దగిన ముఖ్యముహూర్తము - నాడు శ్రీ శివుం 
డౌదలదాల్చె “ఛత్రపతి” యె, తత “హిందు స్వరాజ్య” భారమున్‌॥ 367 


అందలి రాట్సభా భవన మందము లొల్మ నలంకృతమ్మునై 
విందొనరింప (ప్రేక్షిజన వీక్షల కా సువిశాల శాలలో 

సుందరమౌ సమున్నతవిశుద్ద సువర్ణ వితర్దికోపరిన్‌ 

పొందగు దైవమందిరము పోలెడు కొప్రపు పైడి గద్దియన్‌ ॥ 368 


రత్న ముక్తాహార రాజి రాజితమైన 
“భగవా మెజుగు తలపాగ తోడ 
వెలదివెన్నెల లొల్ము వెలిపట్టు నంగీయు 
నటుత ముక్తావళి సరులతోడ 
గట్టిగా నడుముకు కట్టినధట్టిలో 
డాప్రక్క ఛురిక, ఖద్దముల తోడ 
చక్కగా తీర్చిన శృశ్ము కూర్చములతో 
చుజుకుగా కదలెడు చూపుతోడ ॥ 


కనుల తోనె జీజాంబ దీవనలు గురియ 

జ్యేష్ట పుత్రుడు శంభాజి చెంత నడువ 

గంధ సింధుర గంభీర గమన మొలుక 

నేగి శ్రీ శివాజీ యధిష్టించె గద్దె ॥ 369 


79 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


కాశి నుండి వచ్చి పురోధి 'గాగభట్టు” 

శాస్త్ర చోదిత పద్దతిన్‌ జరిపె 'యిష్టి 

తగినయాగమ మంత్ర తంత్రములతోడ 

శివుని యవభృథధ స్నాతుని చేసెనపుడు॥ 370 


శ్వేతచ్చత్రము నీడ “ఛత్రపతి” యై సింహాసనం బెక్కి “తా 
నేతదృవ్యముహూర్త కాంక్షియగుచున్‌ యిన్నాళ్ళు వేచెన్‌ - జన 
వ్రాతంబీపయి క్షతియాన్వయునిగా భావించి మన్నింత్రు భూ 
నేతల్‌ తన్నికసాటి భూపకునిగా నెంత్రంతరంగమ్ములన్‌” ॥ 371 


అని శివాజీ ప్రగాధమౌ తనివి తోడ 
“గాగ భట్టు” కు తగినన్ని కాన్మలిచ్చి 
విప్రసంతర్పణలు, ధేను వితతి సేవ 
లాది షోడశ దానములపుడొసంగె ॥ 372 


శ్రీ శివాజీ రాజ దండము - దాని విశిష్టత 


రాజత రాజ దండము కరమ్మున దాల్చి శివాజి - దానిపై 
రాజిలు పైడి గుబ్బపయి వ్రాయ బడెన్నొక పిల్లచేప - యా 
పై జళుకించు పెద్ద 'తిమి” వక్రము విప్పుగ - తక్కెడొండు - వి 
(భ్రాజిలు “ఓం? యటన్నలిపి - రాట్సరిపాలన తీరు తెల్పగన్‌ ॥ 3783 
పృథుక మత్స్యము బీద బిక్కిని తెల్పును 

రాజ ధర్మము వారి రక్షణమ్ము 
వివృత వక్ర తిమియు - పీడకులకు గుర్తు 

క్రితిపు ధర్మము - వారి శిక్షణమ్ము 
'తులి సూచిక యగు తులిత న్యాయమునగు 

(ప్రభువు ధర్మము సర్వ ప్రజల కిడగ 
“ఓం” లిపి చెప్పును నొక్కడే యఖీలాండ 

కోటి (బ్రహ్మండాధి రాట్టటంచు ॥ 


(రాజత=వెండితో చేయబడిన; జళుకించు=భయపెట్టు; తిమి= 


తిమంగిలము 


80 


తే॥గీ॥ 


సర్వతంత్ర స్వతంత్రుడా సౌర్వ భౌము 

చిహ్నమారాజదండము చేతబట్టి 

యన్య రాజులు దాల్ప భయపడుచుండ 

స్వేచ్చ, నిర్భయతను చూపె శివజి యొకడె ॥ 374 


శ్రీ శంభాజని యువరాజుగా పౌరులు 
ప్రశంసించుట 
పదునేడేడుల యౌవనుండయిన శంభాజీ - శివాజీకి తా 
సదృశుండౌను మరాట భూమి యువరాజై యేలగానంచు - స 
మ్ముదితాత్ముల్‌ ప్రజలెల్ల “జై యనుచు సంభూషింప జీజాంబయు 
న్నెదపొంగారెడు ప్రేమతో మనుమనిన్‌ దీవింప వెల్లెన్‌ సభన్‌॥ 375 


శ్రీ శివాజీ పట్టాభిషేక వార్త విని జౌరంగజేబు 


ena 


తే॥గీ॥ 


ఆగ్రహాదగ్రుడగుట 


శివజీ భారత పూతవార్థి తిమియోషిద్వారుపస్పర్శితా 

చ్చ వరాంగుండయి, గౌరఛత్రపతి” గా సర్వస్వతంత్రత్వయు 

క్ర విశిష్టమ్మగు పట్టధారియయి, ముక్తారాతి రాడ్మారణా 

త్త విపజ్ఞాలుడు నౌచు కూర్చొనియె భద్రాసంబున న్నంచునున్‌॥ 376 


వార్త చేరె కుటిల వర్తనుడౌ మొగ 

ల్విభుని చెవికి - వేగు లెజుకంజేయ 

మండిపడియె తనదు మౌళియే పడినట్లు 

శివజి మకుట ధారి యవుట తెలిసి ॥ 377 
“భారతమున కేకచ్చత్ర పతిని నేను 

గలుగ ఛత్రపతి” ననుచు పలుక నెవడు 

వీడు? కాడు, గుట్టలు నిండు బీడు నేల 


జాన బెత్తెడు! శివుడొక చక్రవర్తి ! ॥ 378 


(పూత=పవిత్రమైన; తిమియోషిత్‌=నది; వారుపన్చర్మితము=నీట 


స్నానము చేయబడిన; వరాంగము=శిరస్సు భద్రాసము=సింహాసనము 


(కాడు=అడవు 


81 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


అంతియగాక తాతంగుదునంచు ధరించెను రాజ దండ మా 
వంతయు భీతిలేక - యఖిలావని నేలు “అలంపనా” యొకం 
డంతటి గౌరవమ్మునకు నర్హుడు పూనగ రాజదండమే 

సుంతయొ నేల చెక్కగల క్షుద్రుడితండొక సౌర్వభౌముడా? ॥ 379 


అనుచు కనలుచు శివజీని యణచు కొజకు 

నానుపానులన్వేషించి యదను చూచి 

యనువు కుదిరిన శివు రాజ్యమాక్రమింప 

తటిని వేచియుండె కటఖాదకము పగిది ॥ 380 


జజాబాయి నిర్యాణము 


శివజి పట్టాభిషవమహోత్సవము జరిగి 
సరిగ పదునొకండు దినము లరిగి నంత 
రాజమాత జీజాబాయి ప్రమయ మొందె 
కొడుకు, కోడండ్రు మనుమలు కుమిలి పోవ॥ 381 


తల్లి లేని “శంభాజీ”ని యెల్ల లేని 

(ప్రేమ వెల్లిని తేల్చుచు పెంచె బామ్మ 

జీజియా మనుమని తన జీవమట్లు 

నేటి కతడు పదేడేండ్ల మేటి యయ్యె ॥ 382 


సుతుడు శివాజి కన్నకల సూన్ఫృతమయ్యెను - నేటికిన్‌ స్వతం 

త్రత గల హైందవీయమగు రాజ్యము నేర్చ్పడ, శౌర్యమున్‌ సమ 
రతగల యట్టి ఛత్రపతి రాజుగ యేల్పడి చేయగా, నధో 

నత శిరులౌచు శాత్రవులు నమత నేర్చి యణంగి యుండగన్‌ || 383 


తన పతియు న(గసుతుడును దౌల నుండ 

యొంటిగా కనీయు శివాజి యున్నతి కయి 

కష్టములనెన్నొ నోర్చియు కడకు గెల్చి 

జీజియా పండువయసున చేరె దివికి ॥ 384 


(కటఖాదకము=నక్క (ప్రమయము=అస్తమయము 


82 


“మహావీర శంభాజీ” భావ సంఘర్షణ 
తన తండ్రి శివాజీకి తనపైన ప్రేమ కలదా? లేదా? అనువిచికిత్స 


él అమ్మను చేరె బామ్మ - సవతమ్మలు నేవురు గూడ నెంతయున్‌ 
నెమ్మిని చూచుచుంద్రు తన నిప్పటికైనను సొంత బిడ్డగా 
యమ్మను విస్మరించునటు లాలు 'యశూ” సహితమ్ము బత్తి, నె 
య్యమ్ముల వర్తిలున్నయిన నంతర శూన్యము పాయదెన్నడున్‌॥ 385 

మ తనకున్‌ తొమ్మిది యేండ్ల పాయముననే తాకట్టుగా నంబరేం 
(దునకున్‌ నాటి “పురందరమ్ము' పణబంధోరీకృతార్హమ్ముగా 
ననుచారున్‌ పొనరించి యాయుకము నందర్దాంక పర్యాప్తమౌ 
ఘన కంఖాణ దళాధినాయకునిగా కావించి నారర్భకున్‌ 1 386 


తే॥గీ॥ అంత పిన్నతనము నందె యెంత మంది 
యెదువేల గుజ్జముల దళాధిపులయి 
కదన భూమిని నిల్వగా గలరు జగతి 
తండ్రి శివజి యీ మాత్రము తలపలేడె ! ॥ 387 


él ఆపయి ఆ(గి లోన 'చెజి యందున చిక్కువడంగ తండ్రియే 
యౌపయికమ్ముతో విపద నావల నెట్టుచు మారువెసముల్‌ 
నైపుణితో ధరించి శమనాశను గూతిచి పోవువేళ త 
న్నా పయనమ్మునన్‌ “మధురి యందునిచెన్‌ పితయొక్క డేగుచున్‌॥ 388 


తే॥గీ॥ ఉపరి తమయున్ని గుట్టుగా నుంచు కొజకు 
జబ్బుపడి శంభుడెడలె నంచఖీల దిశల 
వార్త చాటెను జనుల విశ్వాసము కయి 
యపర కర్మలు చేసె గంగౌాఘతటిని ॥ 389 


(పాయము=వయస్సు;: అంబరేంద్రుడు=రాజు జయసింహ; పణబంధము 
= బష్టందము; ఊరీకృ్యతము=అంగీకారము; ఆయుకము=పదివేలు; పర్మాప్తము= 
పరిమితి, నిష్పత్తి; కంఖాణము=గుఖ్దము 

(జపయికము=ఉపాయము; విపద=సంకటము; శమనాశ= దక్షిణదిక్కుు 

(ఎడలు=మరణించు 


83 


చ॥ 


ఉ॥॥ 


ena 


చ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఒక పితగా శివాజి మది యూహము లేయవి యైన - యాత్మర 
క్షకయి నిరంతరమ్ము కనుగల్లియు నుండుట మెలెగాని - యి 

ట్టి కరణి జీవయుక్తసుతు డీల్లెనటంచును వార్త చాటుటే 

రికి నయినన్‌ సహింపగల రీతియె? క్రూరము లౌర! రాడ్విధుల్‌॥ 390 


ఉన్నను, నూడినన్‌ సుతుడు - నొక్కటెయౌనొ! పితాజి భావనన్‌ 
మున్నుగ నాత్మ రక్షణమె ముఖ్యమునై మధురన్‌ ద్విజాతి యిం 
టన్నను నిల్చ్బ గూఢముగ, నందను దక్కడ రుగ్గుడైన -యా 
పన్నుడునైన రక్షణకు బాధ్యుడెవండని వప్త యెంచెనో?॥ 391 


తలచుకొన్న కొలది తలబరువెక్కును 

నుత్తరములు లేని యోచనముల 

తండ్రి తలపు తీరు తనకిప్పటికి గూడ 

యంతుబట్ట దొక్క యణువు నంత ॥ 392 


ఎనిమిది యేండ్ల పాయముననే బుడతన్తన నంబరేశుతో 

పనిచెను నాడె తానచట పంచ సహస్ర హయాధి నెతగన్‌ 

తన పసియీడు మీరు శిత నైపుణితో వహియించె బాధ్యతల్‌ 
వినుతి యొనర్చ పెద్దలె ప్రవీణుడితండని కార్య ధుర్యతన్‌ ॥ 3938 


ద్వాదశ హాయనుండనక తండ్రి తనన్నవురంగబాదుకు 

న్నాదను గట్టి చేసికొని యంపెను - నచ్చటి పాలకుండు షా 
జాదు 'ముయజ్జమున్‌ కొలువ - శైశవప్రాయ మటంచు జేజి న 
న్నాదు కొనంగ జూచెనయినన్‌ పిత యానతి రామబాణమే ॥ 394 


ఆయవురంగజేబు సుతుడైనీముయజ్ఞమ” సేత కల్మషుం 

డా యపదేశి పాదుషకు నాత్మజుడెట్టుల నయ్యె? తండ్రిగో 
మాయువు - సూను డెంతయు నమాయియు-మిత్రునిగా తనన్‌వయో 
స్థాయిని గూడ చూడక సదా సముదారత నాదరించె తాన్‌ ॥ 395 


(ద్విజాతి=బ్రాహ్మణుడు; రుగ్గుడు=వ్యాథి గ్రస్తుడు 
(ఆద=మనస్సు; రామబాణము=తిరుగులేనిది 
(అపదేశి=మాయగాడు; అమాయి=అమాయకుడు; గోమాయువు= నక్క 


84 


చ॥ 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఆబాల్యమ్ముగ నిట్లు తానెపుడు ప్రాయాతిక్రమమ్మైన వా 

యాబెట్టా పనులయ్యయానతి నవశ్యంబయ్యె చేయంగ, వి 
ద్యాబుద్దుల్‌ వికసింపచేసినదియున్నాతండ్రియే - లౌకికం 

బౌ బోధమ్మును పెంపు చేసినదియున్నా వప్తయే యెప్పుడున్‌ 1396 


పితయన తాదలంచునొక వేల్పుగయాతని మాట వేదమే 

పితరుని బాటలో నడచువేడ్మయె గాని మరొక్క భావమే 

మతిని జనింపదెప్పు స్వపమందయినన్‌ - తనపైన తండ్రియున్‌ 
సుతునిగ గాఢ వత్సలతచూపున? బాధ్యతగా తలంచునా?॥ 397 


తికమక పెట్టు యోచనలు తిక్కను రేపు మనమ్ము నందు -తం 
డ్రికి తనపైన గాఢమగు ప్రేమము నున్నదొ? లేదొ? యన్నశం 
కకు గురియైనమానసము - కమ్మటమై జ్వలియించుచుండ-శం 
భుకు నెదవిప్పి చెప్పుకొన భూమిని లేరెవరాంతరంగికుల్‌ ॥ 398 


“భారవి” బాటలోన తన భావనలున్‌ చనుచుండె నేమొ? యం 
చారయుచుండు నాత్మగతి “శంభుజి” - తండ్రికి యగ్ర సూనుడే 
గారముసేయ ముఖ్యుడగు గాదె? సుతున్‌ క్రమశిక్షణమ్ములో 

తీరిచి దిద్దగా తగిన తీరిదియేమొ యటంచు శాంతిలున్‌ ॥ 399 


“కిత్రరు మనమ్ము నందు తలపెట్టిదొ? నాపయి యన్న శంక సం 
తతమును శంభు లేత యెడదన్‌ ములుకై వెతపెట్టు చుండు - తా 
నతనికి య(గ సూనుడును, యౌరసుడున్‌, యువరాజటన్న స 

మృతి కలదా? మదీయ పితమానస మందని విస్మితుండునౌ॥ 400 


ఇట్లు శంభుతలపు లాటుపోట్ల వలెను 

క్రుంగి, పొంగుచు నుండియు గూడ నెపుడు 

వప్తయెడ భక్తి ప్రేమ భావనలె గాని 

క్షణ మయిన ప్రతికూల యోచనమె లేదు॥ 401 
పదియేడేండ్ర వయస్సు నన్లనియె వప్తన్‌ పట్టపున్రాజుగాం 
బదిలంబయ్యె స్వతంత్ర హైందవ ధరా భాగమ్ము నిర్వార్యమై 


బెట్టు=కరినము; బోధము=జ్ఞానము; వప్త=తండ్రి; కమ్మటము=కొలిమి 


85 


తే॥గీ॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


యదె, 'శంభాజి “శివాజి యౌరసుడటంచమ్మె తనన్‌ చూపుచున్‌ 


సద మందెల్లరునైక కంఠ్యముగ నుచ్చెర్నాదులై 'జేలిడన్‌ ॥ 


తనివి, గర్వమ్ము, భావి బాధ్యతల స్ప ఎహయు 
తండ్రి యెడల ప్రగాఢ కృతజ్ఞతయును 

నల్లి బిల్లిగ భావమ్ము లల్లు కొనుచు 

చిన్ని శంభాజి యెడదలో చెలగెనపుడు ॥ 


“జారంగజేబు” ప్రతీకారేచ్చ 


“రాజా” బిరుదముతోడ, శి 

వాజీ నౌరంగజేబవాక్ళారతప 

ధ్వీ జేతగ గుర్తించిన 

యోజనునటియించె కుటిల యోచన తోడన్‌ 


ఆ వెనుక తన కుమారుని 

పావుగంజేసికొని “శంభు” బంధింపంగన్‌ 

తావేసినట్టి యెత్తు వి 

తావిత యయ్యె “షహజాది దాక్షిణ్యముచే I 

ఆపై “ఛత్రపతిత్వ” పట్టధరుడై యాడంబరం బొప్ప తా 
నాపీయూపల సింహ పీఠిపయి యజ్ఞస్నాతుడై వేదమం 
త్రోపేతాశిష పూతుడౌచును సమస్తోర్వీ జనామోదయు 

క్తాపన్నాభినవద్విజత్వ యశుడై గ్రాలెన్‌ శివాజీ సభన్‌ ॥ 
ఆవైభవమ్ము వినుచును 

దావానలమట్లు నీర్ష్య దహియింప నెదన్‌ 


(తోవలు వెదకుచు నుండెను 
కావరి యౌరంగజేబు కారింప శివున్‌ ॥ 


402 


4083 


404 


405 


406 


407 


(అవాక్టారత ప్యథధ్వి=(అవాక్‌+భారత పృథ్వి) = దక్షిణభారత దేశము 


(పీయు=బంగారు; ఉపలము=రత్మము; ఆపన్ల=కలిగిను 
(కావరి=దుష్టుడు; కారించు=బాధించు 


86 


తే॥గీ॥ “హిందు దేశమునే తలక్రిందుంజేసి 
కాఫిరుల “దారులు హరబు” “మాఫిరాజేసి 
“దారులిన్లాము” గా మార్చ దలచు చుండ 
దాపురించె శివాజి “సైతాను” వోలె ॥ 408 


తే॥గీ॥ “బీజపూరు సుల్లా నొక పిల్లవాడు 
“తానిషా కుతుబ్బా” భోగ తత్పరుండు 
నిరువురును నొక దెబ్బకే యీల గరవ 
దక్కు “దక్కను” తనకని తలచు చుండ॥ 409 


కం॥ హిందూ స్వతంత్ర రాజ్యము 
నందరమునుంజూచు చుండ నవితతి వోలెన్‌ 
పొందించె నిర్భయుండయి 
పందలుగా జేసి మమ్ము పాలించునికన్‌ ॥ 410 


తే॥గీ॥ నుటుము చేసెద శివజీని తతిమి తఠిమి 
బూది చేసెద మహరాష్ట్ర భూమినంత 
చెల్లునే వీడు నౌరంగజేబు ముందు 
సామజము నెదుర్క్మొనబూను దోమయగును”॥ 411 


కం॥ అని తన యక్కస మంతయు 
పనిబూని శివాజిపైన ప్రకటించుచు, యో 
పని యీర్న్యానల మెదలో 
పొనలగ నౌరంగజేబు పొగులుచునుందెన్‌ ॥ 412 


(దారుల్లరబు=కాఫిరుల రాజ్యము; మాఫి=తొలగించు; దారులిన్లాము= 
ముస్లిముల రాజ్యము 

(అవితతి=గొట్టిలు) 

(అక్కసము=కోపము; పొనలు=మండు; పొగులు=వ్యధచెందు 


87 


అష్టప్రధాని వ్యవస్థపై శంభాజ అసహనము 


తే॥గీ॥ సుకరముగ సులభముగను సుస్ట్థిరముగ 
రాజ్యపాలనసాగు నేర్పాటు చేయ 
యధికృతి పరిషత్తు నొకటి య ష్ట్ర సంఖ్య 
గలప్రధానులతోడ నెక్కొలిపె శివజి ॥ 413 
సీ; _ పెద్ద ప్రధానిగా “పింగై మోరో పంతు” 
“పీష్వా యై చేయు సర్వేక్షణమ్ము 
“నీల్రొసోన్‌ దేవ” ను - నెజ, “మజుమ్హారుగా” 
యార్ధికామాత్యుడై యరయు “ములుగు” 
“అణ్ఞాజి” “'సర్నెవిస్‌” అన్ని శుల్మములకు 
సచివుడై 'వహులను' సంతరించు 
“హంబీర మోహితే” యఖిల సేనానియె 
“సర్‌నౌబతిన మొనన్‌ జతను పజచు॥ 


తే॥గీ॥ “వకియనెవిసిన దతోజి పంతు - నాంత 
రంగిక వ్యవహార శాఖాధిపతియు 
నారయ విదేశ వ్యాపృతులట, “దబీరు” 
గా “సుమంతు సోనోపంతు” [గ్రంధిహరుడు॥ 414 


తే॥గీ॥ న్యాయ శాఖకు “నీరజీ” వ్యాప్పతుండు 
(ప్రధిత “రఘునాథ రావుజీ” పండితుండు 
నగ్రపౌరోహితుండునై వ్యవహరించు 
నిటుల వెలయు నష్ట ప్రధాని వ్యవస్థ Il 415 


చ॥ తమతమ శాఖలందు వితతానుభవజ్ఞాలమాత్యులందరు 
న్నమల హృదంతరుల్‌ శివజి యాశయమైన స్వతంత్ర హిందు రా 


(పీష్వ=ప్రధానమంత్రి; నెఐి=చతురుడు; ములుగు=బొక్కనము; 
వహులు= లెక్కలు; మొన=సేన; వ్యాప్యతులు=వ్యవహారములు; గ్రంధిహరుడు= 
అమాత్ముడు 

(వ్యాప్యతుడు=మంత్ర 


88 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


జ్యమహిత సౌధ దార్జ్యమున కాదరువై నిలు నుక్కుకంబముల్‌ 
సమర కళాపటుల్‌ చణకజాభులు రాజ్యరథ ప్రచోదనన్‌ ॥ 416 


“ఉగ యభివృద్దియౌ కొలది యొప్పమి పెంపగు చుండె శంభుకున్‌ 
తగ దధికార మష్టక ప్రధానుల కందు ప్రజోపకర్తలై 

తెగువను చూపువారు మృగతృష్ణనుంబోలుదు రర్ధలోభమే 

యగపడు వారలందనుచు నప్పసమాత్మదలంచు నల్మమై॥ 417 


“పన్నులు దండు” శాఖ పరిపాలన సేసెడి మంత్రి “'యణ్ఞజీ 
విన్ననువొప్ప పేద, రయి భేదము నెంచక నైకరీతులన్‌ 

పన్నులు గుంజుటందు కఠినత్వము చూపుచు బిక్క సేద్యగాం 
డైన్ని విధాల వేడినను నీకొనడెన్నడు రాయితీ” లిడన్‌ ॥ 418 
“వతనుదార్లు”, “జమీందార్లు”, “పాటిలులు’ ను 

“దేశముఖులు” భూములపై నధికృతి గలిగి 

స్వేచ్చగా పన్నులంగొంచు పీడకులయి 

వర్తిలుచు నుండ్రి శివజి యేల్బడికి ముందు ॥ 419 


పండిన పండకున్న హలి వర్గము తిన్నను, పస్తులుండినన్‌ 
దండుచు పన్నులన్‌ పయిగ దండుగలన్‌ గొని మంచి, చెడ్డలే 
కుండ విలాస జీవితము కోసము నిండుగ నింపి బండరుల్‌ 
పిండిరి పేదకాపులను (పైతములట్లొనరించుచున్‌ దొరల్‌ ॥ 420 


ఇగ భూస్వాములు, పాళెగార్లు ప్రజకున్‌ స్వేష్టానుసారమ్ముగ 
న్నగచాట్లన్‌ కలిగించు పద్దతులకు న్నాటంకమున్‌ పెట్టగా 

తగు సన్నాహము చేసె శ్రీ శివుడమాత్యాళిన్‌ నియామించి వే 

రుగ శుల్మమ్ములు దండు శాఖనొకటిన్‌ రూపొందగాం జేయుచున్‌॥ 421 
కోడె వయస్సులో యువలకున్‌ సహజమ్మగు దూకుడెచ్చి నో 

నాడె విమర్శనాత్మకమునౌ పదజాలముతోడ మంత్రులన్‌ 


గాడగ వారిడెందములు - క్రచ్చటవారును శ్రీ శివాజికిన్‌ 
గోడునుచెప్పుకొన్న, విని, కోపము చెందెను శంభుజీపయిన్‌ ॥ 422 


(చణకజుడు=చాణక్కుడు; విన్ననవు=నేర్చు; రయి=ధనికుడు; బిక్క=పేదు 


89 


శా॥ తానెంతో మది విశ్వసించెడి యమాత్యాళిన్నలక్ష శ్రమ్ముగా 
లోనుంజేయును శంభు డిప్పుడిపుడే లోకమ్ములో పోకడల్‌ 
తానీక్షించుచు మంచి చెడ్డల విభేదమ్మున్‌ గ్రహింపంగ తా 
నానేటున్మనలేక, కల్పనములన్‌ నందించు నేకాకియె I 4283 


ఆ॥వె॥ వివిధ శాస్త్ర వితతి వేత్తృత నార్జించె 

నైక భాషలందు నైపుణిగనె 

యుద్ధ విద్యలందు సిద్దహస్తుండయ్యె 

అన్ని కళలయందు నారితేరె ॥ 424 
తేగీ॥ అని విచారించి శివాజి యాత్మజుపయి 

నలుక వీడి సాంత్వనపు పానలను నొడివి 

యాతనికి హితబోధ చేయంగ దలచె 


సమయమారసి తగు బుజ్జవమును చూపి ॥ 425 
శంభాజీ అమాత్యుల అవినీతి - హాలికుల దుస్థితిని 
గూర్చి విచారించుట 


él పన్నులు వేయుటందు గల పద్దతి గూర్చియు ప్రశ్నలేసె -యా 
పన్నులు నౌచు హాలికులు వచ్చిరి నేరుగ శంభు వద్దకే 
విన్నపముల్లొనర్ప-తమ వేదన తెల్పగ చుట్టు మూగినన్‌ 
(గన్నన వారి బాధలపకర్ష మొనర్చగ నెంచె శంభుడున్‌ ॥ 426 


చ॥ ఒక యువరాజుగా పితరు నొప్పము చెల్లెడు రాజ్యమందు న 
న్నికడల పాలనమ్మెటుల నిర్వహణంబగుచున్నదో కనన్‌ 
స్వకమగు పూచిపై తిరిగి - చారులు చేరగ వేయు వర్తమా 
నకలన నిక్క్మమున్నెజిగి నాయము గూర్చును పౌరపాలికిన్‌ ॥ 427 


él అట్టి యటాట్యమందె కనులార కనుంగొని భూ ప్రజాళీ యి 
కృట్టులుంబాగుగా నచటి కచ్చటె వారల కోర్మెలన్నియున్‌ 


(అపకర్షము=తొలగించు పానలు=మాటలు; నొడువు=చెప్పు 
(బప్టము=పాలన, అధికారము; స్వకము=స్వీయము) నేటు=మర్మము 


90 


నెట్టనందీర్చి వారలకు నెవ్వరు నెంతటి వారుగాని యే 
రట్టానరించినన్‌ తదపరాధుల కేయు కఠోర శిక్షలన్‌ ॥ 428 


శంభాజపై అపనిందారోపణము - శ్రీ శివాజీ నేర 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


విచారణ సేయుట 


నిరత ప్రజోపయుక్తకృతినిష్ణుడునౌచు (ప్రజాంత రంగము 
ల్లిరవుగనుండు శంభుపయి లేచె సమాజము నందు నాడికల్‌ 
శిరములనెత్తి - “నిత్యసుఖజీవనలాలసు డార్యలోకధి 

క్కృరణ పరాయణుండినెడు కల్లలు పొల్లులు శత్రు కల్పనల్‌॥ 429 


“అణ్ఞాజీ' యనుజాత్మజాత, పరకీయన్‌ “హంస”ంగామించి యా 
యన్నున్‌ స్వీయ గృహమ్మునందె నిలుపన్నాశించి నాడంచు శం 
భు న్నన్నెమ్ముగ నిందితున్‌ సలుపు దంభోల్లుంఠనంబయ్యెడన్‌ 
విన్నున్‌ తాకెడు కారుచిచ్చు పగిదిన్‌ పెట్రేగి “రాయర్లడిన్‌” ॥ 430 


నిక్క్మముంజూడ నావనిత నేయము నెంచుచు శంభుతోడ - తా 
మొక్కపుడిద్దరున్‌ కలిసి యొద్దిక నున్మిని బాల్యమందు - వే 

రొక్కరి ధర్మచారిణిగ నుండియు శంభుని పొందు గోర - నా 
తిక్కవదల్ప శంభు తగు తీరున నామెను మందలింపగన్‌ ॥ 431 


అందమున శంభు శరదిందు డగును గాక 

యతుల శౌర్య పార్గాత్మజుడగును గాక 

యౌచితి నెతిగి వర్తించు ప్రాజ్ఞుడతడు 

తత మహారాష్ట్ర భావి ఛత్రపతి యతడు ॥ 432 


విఫల (పేమాను రాగయై విప్రవనిత 
“హంసి త్యంబకరావు దేహజుని భార్య 


(అటాట్యము=పర్భ్యటనము; నెట్టన=అనివార్యముగా; రట్టు=ఆపదు 
(పరకీయ=అన్యకాంత; అన్ము=స్త్రీ; ఉల్లుంఠనము=అపనింద; విన్ను= 


ఆకాశము; అన్నము=అన్సాయము 


(నేయము=స్తేహము 


91 


విక్షతాత్మాఖిమానయై విడిచె తనువు 
శంభుపై నింద మరి కొంత సాంద్రమయ్యె ॥ 4383 


న్యాయ విచారణలు - 'శంభూజు' నిరపరాధిగా తేలుట 


ఉ॥॥ 


ఆపయి శ్రీ శివాజి సుతునంటిన నింద నెటింగి - శంభుపై 
మోపిన నేర మెంత నిజమో? మృషయో?తెలియంగ కొల్వుకున్‌ 
వ్యాష్పృతులందరన్నిలిచి వాస్తవ మెయ్యదొ నిగ్గు దేల్ప నా 

జ్ఞాపన చేయ - వారల విచారణ తేల్చెననింద్యుగా సుతున్‌ ॥ 434 


ఆర్దిక సచివుడు “అణ్జాజీదత్తో” “శంభూజీ"”పై 


అపనిందలు వేయుట 


ఇది యణ్గాజి, “తియంబకుందు) మరియున్‌ యింకెందరో మంతులే 
మదిలో శాత్రవమూని శంభుపయి యీ మాద్రిన్నబద్దంపు త 

ప్పిదమున్‌ మోపిరి - చెల్లి వంటి యొక సాధ్విన్‌ శీలమున్‌ మాపగా 
నుదియం జేసెను శంభు డంచు కలదొక్కో! నాల్మకున్‌ స్నావమున్‌ ॥ 435 


అణ్ఞాజ మతియు ఇతర మంత్రులు అవినీతిని 


తే॥గీ॥ 


శంభూజీ విమర్శించుట 


“అణ్జాజీయును వానితోడుగను భావైక్యమ్ము నున్నట్టి వా 

రెన్నో మార్గములన్‌ కరాయమును దారిన్‌ కొంత మళ్ళించుచున్‌ 
హెన్నుల్‌ బండరుంజేర్చు చుండ్రు - పరదేశోద్యోగులున్‌, దూతలున్‌ 
'మన్నెన్‌ మన్నన సేయనిచ్చు యులుపాల్‌, మాయమ్మగున్‌ వారిచే 436 


బుడతకీచులు రాజ్యభావుకము కొజకు 
నాంగ్ల సాంయాత్రికులు పణ్యమైర గొనగ 


(దేహజుడు=కుమారుడు 
(మంతులు=మంత్రులు; ఉదియచేయు= యత్తించు; స్మావము=నరము 
(మన్నాప్రభువు; ఉలుపాలు=కానుకలు 


92 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


యానతులయి యొసంగెడి యప్పనములు 
సొంతబండరువులంజేర్చు చుండ్రి వీరు ॥ 437 
“నీతిని, సూన్భతమ్మును, గణింపని వారధికారులైన ఆ 

నేతలు రాజ్యమున్‌ నడుపనేర్తురె? నిర్వికలాత్ములౌచు - స్వా 
ర్థాతురులెంచుచుంద్రు జనులందరు వారివలెన్‌ యనీతికిన్‌ 
ప్రాతలెయంచు - కామెరల వ్యాధితు లోకమె పచ్చనౌ గదా! | 438 
అష్ట(ప్రధానులైన ప్రభు నాదృతి పొందిన వారలైనను 

న్నిష్టము వచ్చినట్లు తమ నెవ్వరు నడ్జెడు వారులేనటుల్‌ 

నష్టము గూర్చ, టేని ద్రవిణంబిటులన్‌ గిలుబాడుచున్‌-మహో 
త్మృష్టమరాట రాజ్యరమ దీలువడున్‌ గద! నాటినాటికిన్‌” ॥ 439 


అని యువరాజుగా, శివజి యౌరసుగా, జిజియాంబ ముద్దు మ 
న్మనిగను నన్ని శాఖలను మంత్రులు, వారి సహాయ కార్యులున్‌ 
పనులొనరించుటందు తగు ప్రాజ్ఞులొ?లేక “విభూషప్రాయులో” 
కనుగొని గట్టి గింజ, తరకన్‌ తెలియన్‌ సలిపెన్‌ విచారణన్‌ ॥ 440 


ఆర్జవము లేని పనిదొంగ లైన వారి 

భరతమును బట్ట యువరాజు పట్టుబట్టె 

ప్రగడ లధికారులును కొయ్య బారిరపుడు 

శంభు సూటి ప్రశ్నలకువాక్షంభ మగుచు ॥ 441 


శంభూజ పై అపనిందలు పెచ్చరిల్లుట 


ఇదియిటులుండ శంభుజి పయిన్‌ సడియెంతయు పిచ్చలించె న 
న్నిదిశల నాతడెంతొ యవినీతుడు, దుర్వ శ్రసనుండు - చుట్టు నుం 
గదిసెడు మిత్రులందరునకార్యపరాత్ములె, వారి సంగతిన్‌ 

మెదలు నితండు నెప్పుడును-మేలము లాడును పూజ్యూలార్యులన్‌॥ 442 


(బుడతకీచులు=పోర్ష్టురీసులు; సాంయాత్రికులు=ఏడ వర్తకులు; 


భావుకము=సేమము; పణ్యము=వాణిజ్యము; ఇణరగొను=వర్ధిల్లు; అప్పనములు= 
శుల్కములు, కానుకలు) సడి=అపకీర్తి 


(ప్రాతలు=దాసులు, కామెరలు=పసిరికలు; లోకము=చూపు 
(ఆద్యతి=ఆదరణ; గిలుబాడు=దొంగిలించు; బీలువడు=బలహీనమగు 


93 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఆతడు విలాస పురుషుడు 

నీతియు, నియమమును లేదు నెలతల పట్లన్‌ 

ద్యూత కరులతో తిరుగున్‌ 

వాతన్‌ ప్రల్లదములురియు భాషించు నెడన్‌॥ 443 


అనియట్లేవియొ లేని వున్నవియు సత్యంబో? యసత్యంబొ? భూ 
జన వక్రంబులంమూత లేమిని, యవాచ్యమ్ముల్‌ (ప్రజానీకమా 

డిన శంభాజి విరోధులున్‌ చెవుల దండెల్‌ (మోగెనన్నట్లుగా 
ననవద్యోల్లసమొప్ప నాడిరి జయాత్తాఖర్వగర్వమ్ముతో Il 444 


శంభాజీ మనస్తత్వము - నేపథ్యము 


నిప్పు లేనిదే పొగరాదనెడు విధాన 
శంభుశీలమ్ముపై రేగు శంకలకును 
కొంత నేపథ్యమున్నను వింతగాదు 
శంభు రిపులకు నది పెద్ద సాకునయ్యె ॥ 445 


పసి తనమందె తల్లి యొడి బాసిన శంభుని జేజి జీజియా 
ప్రసవనవీన కందళము భాతిని పెంచి పదేడుయేండ్ల వా 

ని సుమశరోపమున్‌ కనుల నిండుగ జూచి గతించె బామ్మ - ఆ 
ముసిమి ప్రగాఢమౌ కతన ముగ్ధత వీడదు వాని నెప్పుడున్‌ ॥ 446 


ప్రేమ తలమున్నలై యున్మి పెంకెతనము 

మమత నిస్సీమమై యున్మి మంకుతనము 

బామ్మ నేర్పిన సూన్ఫత వర్తనమ్ము 

వప్త శౌర్యము, శంభు రూపమ్ముగొనియె Il 447 
(వాతన్‌=నోటి నుండి, ప్రల్లదములు=పరుషోక్తులు, భాషించు=మాట్లాడు, 


౧m 


నెలత=సీ 
చ 


(వక్తము=నోరు; ఉల్లసము=సంతోషము; దండె=వ్‌ణ, ఆడు=నాట్యము 


చేయు, పలుకు 


(ముసిమి=ప్రేము 


94 


ఉ॥॥ 


చ॥ 


చ॥ 


end 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆతడు సాహితీ సమర ప్రాంగణ నిస్తుల చక్రవర్తి - ని 

ర్వాత ప్రదేశ నిశ్చల ప్రభా ప్రతి భాసిత దీపకందళం 
బాతనిలక్ష్యశుద్ధి - భిదురాహతి నైనను తూలనట్టి దా 
చేతినిశాతహేతీ - రణ సింహుడు - శంభుని శీలమిట్టిదౌ॥ 448 


అతడవురంగబాదున “ముయజ్ఞము” కొల్వున నైదు వేల హ 

ర్యత తతి నాయకుండగుచు నా షహజాదుకు పిల్ల నేస్తమై 
ప్రతిముఖమందు కన్గానియె - పాలకు లెంత విలాస భోగ పూ 
రితసుఖజీవ నాస్వదన లీనమనస్ముంలునై చరింతురో ॥ 449 
“మొగలు జహాపనాసుతుని మోమున మాత్రమె వ్రాసి యుండెనా! 
జగమున కల్లు సర్వ విధ సౌఖ్యములందున ముని తేలగా 
పొగడుదు రెల్లరున్‌ పితను మోగలు భూపుని మించు వానిగా 
తగడె తదౌరసుండటుల తానును భోగములాస్వదింపగన్‌ ॥ 450 


వేట యనిన రాజ విహిత కర్తవ్యంబు 

చుజుకు గల్లు పల్ము సూనృతంబు 

నాట పాట లనిన యౌవన సహజంబు 

నేల తప్పుందలప నిట్టి నదత”౫| 451 


అనియొక సాహసాంకమగు నట్టి విశృంఖల భావవీచి లే 

చెను యువశంభు హృజ్ఞలధి చివ్వున నిక్కెడు కోడె నాగమై 

“మును పలుమార్లు తాపఠనముం బొనరించిన గ్రంథజాలమం 
దునగలదే? సుఖానుభవ దూరత రాజులకున్‌ విధించుచున్‌”। 452 


శంభు తలపులు నీరీతి సాగుచుండె 

స్వీయ వృత్తము తా సమీక్షించు కొనుచు 

హేతువులు జనులకు వివరించుటవలె 

కాని సుతుగూర్చి పిత వేరుగా దలంచె ॥ 453 


అట్టు లొకవేళ శంభాజి యౌవనంపు 

మంపు వలన తలవని తలంపున నొక 

కొన్ని తలవంపెతెచ్చెడి కొంటెపనులు 

చేసి యున్నను అవి దౌష్ట్ర చిహ్నలగునె? ॥ 454 


(హర్యతము=గుట్జ్ణము; ప్రతిముఖము=సమక్షము “పితి అనగా శివాజీ 


95 


చ॥ 


చ॥ 


శంభాజీ ప్రవర్తనపై శ్రీ శివాజీ అసంతృప్తి 


జనపతి రాజ్య పాలనము చక్కగ సాగుట కన్ని వేళల 

న్ననువగు సూచనల్‌ యొసగు నష్టప్రధానుల పైన శంకతో 

కని, కననట్లు నుండదగు గాని కొజంతలు చిన్న వుండినన్‌ 
చనులను శల్యముల్‌ వెదకు చాడ్పున తీవ్ర పరీక్ష యొప్పునే॥ 455 


“అణ్ఞాజీ' యన నంత యేలిదము చేయంజెల్లునే శంభుకున్‌ 
పన్నుల్‌ దండుచు, దండి దండ కవిలెల్‌ వాయించు వాడంచు - సం 
యన్నాగారి యనంగ రేగుచును “పన్హాలా” గడంబున్‌ గొనెన్‌ 
కన్నాకౌను దణాయ లందతనికా? కాలుష్య మంటించుటల్‌ ॥ 456 


అణ్ఞాజ దత్తో మన క్లేశము 


తనపై శంభుకు కంఠదఘ్నమగు కోధంబున్న నిక్కంబెజుం 

గును నజ్ఞాజి - కుమార ప్రాయుని వెవో కోణంగి చేష్టల్లటం 

చును నిన్నాళ్ళునుపేక్షంజేసె - తననే క్షోదిష్టుగా నెంచి రే 

గెను లోపమ్ముల నెత్తి జూపుచు తనన్‌ కీనాశుడంచాడుచున్‌॥ 457 


ఇక పయి శంభు బాలిశ ప్రవృత్తిని నోర్చుట దుష్మరమ్ము - లే 
డికినిలలేచుటే పరుగు లెత్తుట యన్నటులుండె - క్రొత్త బిచ్చగా 
నికి యెజుకౌనె ప్రొద్దు? - విధి నిర్వహణమ్మన పిల్లయాటలా? 
సుకరమె రాజ్యపాలనము? శూలముపై యొనరించు సామగున్‌॥ 458 


అణ్ఞాజ తదితరామాత్యులు 'శివాజీ' కడకేగి తమ 


మ॥ 


యిబ్బందులు చెప్పుకొనుట 


అపుడణ్ఞాజియు తోడుగా నితర శాఖామాత్యులన్‌ గూడి, ఛ 


త్రపతి న్గాసియు చెప్పిరిట్లు - “తమ మీదన్‌ శంభుజీ శంకతో 


( పతి=రాజు 
(సంయత్‌+నాగారి=రణసింహుడు; కన్నాకు=శ్రేష్టుడు 
(క్షోదిష్టుడు=అల్పుడు; కీనాశుడు=లోభి 


96 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నపరాధమ్ములు మోపి చేయు పనులన్నాపించు - డీపైన మీ 
రెపరీక్షించుచు తప్పు కల్లినను దండింపందగున్‌ మమ్ములన్‌॥। 459 
ఇవియే మేము లిఖించు దండ కవిలెల్లెల్లప్లు నాయ వ్యయా 

ది విశేషమ్ములు నిందు పొందుపడు నిర్దిష్ట క్రమంబొప్పగన్‌ 
అవిరామమ్ముగ రాజ్యకార్యములకై యర్ధంబు వెచ్చమ్మునౌ 

తవు రీతిన్‌ పలు దారులన్‌ కరములన్‌ దండంగ నేరమ్మొకో?॥ 460 


విడిముడిపట్టు నుండి తగు వేతనముల్లిడు కట్టుబాటు చే 

గడమున లోనయుండు నధికారులకున్‌ పనివారి కాపయిన్‌ 

విడిగ గడమ్ములన్నిటిని వీడక కాచెడు నెల్ల సేనకు 

న్నుడుగక సంగరాశ్వకరి యూధము మేపగ వెచ్చ మెచ్చెడిన్‌!॥ 461 


పన్నులు దండు చుండ నది పాపము- సైరికులెల్ల పేదలే 
యన్నను - వారికిన్‌ మనము నక్కజలెప్పుడు తీర్చు చుండమే 
దున్నుట కెద్దులన్‌ మరియు దుంతలు - పాడికి గేదెలాలు - నీ 
రెన్నడు నిల్వయుండ కడలింబలె చెర్వులు కాల్వ లేర్చుచున్‌ 1 462 


ఎరువు లిచ్చుచు భూసార మెచ్చు కొజకు 

పంచు చుంటిమి ధాన్యము వజపు లందు 

హాలికుడె నిజమగు రాజ్య పాలకుడని 

కృషికు సేమమే ప్రభుని రక్షించుననుచు ॥ 463 


అధికముగ పన్నులను పిండి హాలికులను 

(పైతములంజేయు అధికార భూతములగు 

“వతనుదార్హి 'జమీందార్హి “పాటిలు'లకు 

కోరలంబీక, నిరసు విషాహులైరి ॥ 464 


(ఆకించు=అడ్డగించు 
(విడిముడిపట్టు=కోశాగారము; వెఛచ్చము=వ్యయము 
(దుంతలు=దున్నలు; ఆలు=ఆవులు, ఏర్షు=నిర్మించు 
(వఅపు=కాటకము 

(నిరసు=ప్రాణరహితమైన; విషాహులు=పాములు 


97 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


చ॥ 


చ॥ 


తరముల నుండి యీ 'వతనుదారులు' వెండి “జమీనుదార్తు' ని 
షృరుణులునై కృషీవలుల కాజీయ వెట్టుచు దండు పన్నులన్‌ 

పరి పరిపోషణమ్ము కొక పాలిడి తక్కిన సొమ్ము నొక్కుచున్‌ 
సురపతి భోగమెంత? యనుచొప్పుననొప్పుదురెమ్మెకాండ్రు నై॥ 465 


మీదు యానతి చొప్పున మేము నడతు 

మీజనాభ్యుదయ పథక రాజి యెల్ల 

మీరు రచియించినదె రాజ! మేమవెల్ల 

కార్య రూపమునం బెట్టు కార్మికులము I 466 


తమ పరిపాలనారథమతంద్రముగాం జనుచుండ రథ్యమ 

ధ్యమున ప్రతీపమౌ స్థితుల కాశ్రయ మీయక ముందుకేగ స 
క్రమమగు యాన సౌఖ్యమున కాకరమౌ మితిలేని సొమ్ము - రా 
జ్యమెపుడు స్వేఛ్చగామనగ నక్నజియెనది రొక్కమే (ప్రభూ! ॥ 467 


శంభుజి పాత్ర యిట్లె కొనసాగినచో యధికారు లెట్టి ప్రా 
రంభములే యొనర్పరు నిరస్తకుతూహలులై - యరాతి సం 
రంభము నడ్డుచున్‌ ప్రభుత రక్షణకున్‌ రణరంగమందు ను 
జ్ఞ్రంభణ చూపలేని బలహీనులు నయ్యెదరో శివప్రభూ॥। 468 


శ్రీ శివాజీ మంత్రుల నూరడించుట 


అని మనవింబొనర్చు తన యాథ్రిత కార్యుల పార జూచి - “మీ 
రనినవియెల్ల గణ్యమగు నంశములే - శివజీ ప్రభుత్వమే 

మనునది మిమ్ము బోంట్ల బుధ మంత్రబలమ్మున సుమ్మి యిట్లు మీ 
మనముల నొవ్వంజేసిన యమాయకు శంభుని మందలించెదన్‌”| 469 


అనెడు శివాజి మాటలకు నాత్మల నెంతయు పొంగి ప్రెగ్గడల్‌ 
చనిరి నిజాలయమ్ములకు శాంత మనస్సులు నౌచు నింక కం 

టి నలుసు, కాలి ముల్లు వలె నెవ్వను గూర్చడు శంభు పీడ బా 
సిన - తమచేతలద్దు కొని చిక్కులు పెట్టెడు వారు లేరిలన్‌ ॥ 470 


(పరి=సేన; ఎమ్మెకాడు=విలాన పురుషుడు 
(కార్యులు=అధికార్లు) 


98 


శ్రీ శివాజీ శంభాజ విషయమై పశ్చాత్తాప పడుట 


ఉ॥॥ 


చ॥ 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


“ఊఅట లేని పాలనము యొత్తడిచే యువరాజు శంభుతో 
తీతికగా ప్రియమ్మున సదేశముం జేర్చుచు సల్లపింపుచున్‌ 
దారకు డెట్టులుండెను పదారు శరత్తుల యౌవనుండు నం 
చారయనైతి - నేడతని యాచరణే నలుపొటెటింగితిన్‌ ॥ 471 


నిజమొ? యబద్దమో? తనదు నెత్తినబడ్డ దిసంతు గూర్చి శం 
భుజి కెజుక య్యెనో? వినుట పోలదొ? కాని తదీయ వర్తనన్‌ 
నిజము యథాప్రకారముగనె గతిమారక యున్నయట్లు త 
న్నిజులను చూడ బోధపడు నేల? “కడెమ్మును చూడ అద్దమున్‌”॥ 472 


జేజియు లేదు నేడతని చేష్టల నారసి బుద్ధి చెప్పగన్‌ 

రాజుగ నాదు బాధ్యతల రాయిడిలో నరయంగలేను శం 

భాజిని - తానె స్వీయమగు వర్తనమున్‌ సరిదిద్దు కొంచు నే 
యోజ చరింపయుక్త మగునో యువరాజుగ తానె యెంచెడిన్‌! 473 


అతడొక యాతతాయి యను నాడిక పెక్కురు నమ్ము చుండగా 
కతమెదియో యెటుంగ బడకాప్తుల హృద్వధ హెచ్చుచుండె - పం 
డితుడు, కవీశుడున్‌, సమర నిర్దళి తాఖీల శాత్రవుండు సం 
తతజనతోపకారమతి - తానిటు లౌటు మరాట కొచ్చెమౌ॥ 474 


వాని వలగొని తిరిగాడు వంది జనులె 

మంచి చెడుల నెడద విచారించ కుండ 

శంభు జేసెడి ప్రతి పని శాఘ్యమనుచు 

అతని యపకీర్తి కాశ్రయమైరి నిట్లు! 475 


(దారకుడు=కొడుకు (దినంతు=నింద; పోలు=వీలుపడు; నిజము= 


పద్దతి; నిజుడు=స్నేహితుడు; కడెము=కడియము 


(జేజ=బామ్మ 
(ఆతతాయి=తుంటరి; ఆడిక=అపనింద; బచ్చెము=నష్టము 


99 


తే॥గీ॥ 


“అదె పులి యనంగ యిదె తోక” యనెడి జనుల 

వర్తనమ్మును తప్పును పట్టలేము 

పాలక కుటుంబ సభ్యుల వర్తనమ్ము 

జనుల కాదర్శ ప్రాయమై సాగవలయు” ॥ 476 


శ్రీ శివాజీ భవిష్యత్మార్యా చరణ నిర్ణయించుట 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


అనుచు తలచి శివాజి హృదంతరమున 

నిశ్చిత కరణీయమ్మెదో నిర్ణయించె 

భావి కార్యాచరణముకై పన్నుగడల 

గూర్చి మంత్రులతో గూడి చర్చచేసె ॥ 477 


కొనిరి మరాటి నేలంగల కోటలనెల్లను సైన్య శక్తితో 

నణగ మొగల్‌ విజృంభణము నప్పటికిన్‌ సడిసేయకుండ - ద 
క్రిణమున 'జింజి, 'వేలురు? లజేయము లిప్పటిదాక - ప్రాగ్గిశాం 
బునిధి తటమ్మునంగలుగు ప్రోలులు గెల్చుటయున్‌ సశేషమౌ॥ 478 


అపుడు దక్షిణాశాజైత్ర యాత్రకు 'దళ 

పతిగి “హంబీర రావుమోహితె” యు, మరియు 

ప్రగడ లశ్వ, కరి, వృషభ పాలకులును 

అన్ని వృత్తుల వారు తోడైరింజనగ॥। 479 


తన పరోక్షము నందు బాధ్యత వహించి 

రాజ్య రక్షణ సేయు భారమ్ము నంత 

“సోయరాబాయి” తనదు ద్వితీయ భార్య 

పైనిడె - ప్రగడలు, దణులు పని వినంగ ॥ 480 


శ్రీ శివాజి శంభు భార్య “యశూబాయితో” శంభుని 


తే॥గీ॥ 


గూర్చి చర్చించుట 


స్నుష “యశస్విని” “శంభు” పాలుషినింబిల్చి 
ఓ! యశూ! నేను కర్ణాట కోర్వికిపుడు 


100 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


జైత్ర యాత్రార్ధమై యేగ సమయమయ్యె 
రాజ్యభార మీపై “నోయరా” వహించు॥ 481 


ఎబుగు దీవు నీపతి సబామెన్ని దేండ్ల 

నుండి - ధీరోద్దతుడు తొల్త నుండి యతడు 

జతనములయందు నోర్వడు జాగు నోగు 

నసహనమనునదే వాని యవగుణమ్ము॥ 482 


వీరుడును, పండితుడును, కవీశ్వరుండు 

దేశ భక్తియు రాజ భక్తియు నెడంద 

దందడించును - పితృ భక్తి యందు నద్వి 

తీయుడు మద(గసుతుడు - సందియము లేదు॥ 483 


జేజి 'జిజాంబి లేదిపుడు చేరగ దీయుచు బుజ్జగింపగా 

నేజను చుంటి దూరముగ నెంతవడిన్‌ మగుడంగ నానా? శం 
భాజి వయోనుజమ్మగు సబామునకున్‌ దమయిత్రివౌచు - నీ 
వేజుమి! యోర్మిమై నిలువరించు వలంతివి-వాని దూకుడున్‌! 484 
సహన శీలియె శంభుజీ సంచరింప 

ఈమపహారాష్ట్ర భువికగు - హీరభూష 

పెంకె తనమున విచ్చల విడిగ రేగ 

యది మరాటా విభవ చరమాంకమగును॥। 485 


శ్రీ శివాజి శంభు దంపతులను, శంభు అత్తవారిల్లు 


తే॥గీ॥ 


శృంగారపూరునకు పంపుట 
చేరుడింక మీరిపుడు శృంగారపురము 
నీదు పుట్టినిల్లే గద! రాదు కొజిత 
యమ్మ, నాన్నలనెజి పునరను భవమ్ము 
నీకు - జామాతనాపేర్మి నెగడు పతికి॥ 486 


(స్నుష=కోడలు; పాలుషి=భార్యు 
(వడి=సమయము; సబాము=స్వభావము; దమయిత్రి=అదుపులో 


నుంచునదిు  యకూరభూష=వజ్రభూషణము; నెఖి=ప్రేము 


101 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అచట నుండియె శంభాజి యరయుచుండు 

రత్న గిరి మండలము నందు రాజ్య కార్య 

ములను - నచటి రాజోద్యోగ బలగమింక 

నతనికి విధేయమగుచు తదాజ్ఞ మెలగు ॥ 487 


మామ ప్రబోధ మందె 'యశు’ మానస మందొలసెన్‌ “పినత్తయే” 
యీమెయి మామ పల్ముటకు హేతువటంచును - శంభు గూడ గా 
రాముల పాలు హెచ్చి “తకరారు” లకున్‌ దిగె మంత్రి పాళితో 
నేమియనంగ వీలుపడ దింటను బైటను పోరు హెచ్చుటన్‌॥ 488 


తలను వంచి యా లేత కోడలు వచించె 

“వల్లె మామ! నీ యానతి యల్లై దాట 

మట్లె నా భర్తయును భవదాజ్ఞ మీరి 

యెట్టి యారంభములు తల బెట్టడింక” I 489 
అని వయస్సున కడు చిన్నదయ్యు శ్వశురు 

స్వాంతమందు రేగెడి యలజడి నెలింగి 

సాధు పేశల భాషల సాంత్వపరిచె 

నమ్మకముతో నతడు పయనమ్ము గాగ॥ 490 


తండ్రి నిర్ణయమును వినిన శంభాజీ కోపావేశము 


చ॥ 


తే॥గీ॥ 


జరిగిన దంతయున్‌ వినిన శంభుని గుండియ యగ్నిగుండమై 
యెరియగ - నగ్ని గోళముల యేపున కన్నులు జేవురింపగ 
న్నెరుకను కోలుపోయినటు లేదియు తోచక కొంతసేపు తా 
నరయుచు శూన్యమున్‌ పిదప యారసె వాస్తవ మూరడిల్లుచున్‌॥ 491 


“తండ్రి పట్టాభిషవ మహోత్సవము నాడు 

“ఛత్రపతి” పిత క్షాత్ర తేజమ్ము గనుచు 

“బాల ఛత్రపతి” గ నన్ను ప్రజలు పొగడ 

నెంత యుప్పొంగితినొ! యదియిట్టులగునె ॥ 492 


(బలయు=స్ఫురించు; పినత్త=సోయరాబాయి; తకరారు=ఏవాదము 
(ఆరంభములు=ప్రయత్త్సములు 


102 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గే॥ 


తే॥గీ॥ 


నత్త గీ|| 


* 


నాకు చెప్పక దక్కను పైకిబోవ 

వ్యూహమెప్పుడు రచియించెనో పితాజి 

వీజిడిగ నెంచెనను - తన వెంట బోవు 

బిరుదు నైనను నాకు కల్పింపలేదు ॥ 493 


తనయునిగా ననున్‌ జనయితర్శిలితో కనునో కనండొ? దో 
షిని యొనరించి నా విమల శీలమునే కలుషమ్మటంచు, క 
ల్పనలొక కొన్నియల్లి తమ పబ్బములన్‌ గడుపంగ నీతి మా 
లిన ప్రెగడల్‌ వచించు మృషలే మది నమ్ముచు నాదెతప్పనెన్‌ ॥ 494 


సవతి తల్లి “సోయర బాయి” చెవుల నూదు 

కల్లబొల్లి మాటలకి తాకట్టు బడెనొ! 

లేక యవినీతి పరులైన (పైగడల కప 

టోక్తులకె తండ్రి తనచెవి యొగ్గి నాడొ ॥ 495 


రాయగడమును వీడ 'దురాయి” చేసి 

యత్తవారింట యల్లెము నారగింప 

నంపిరితనను యిల్లటపల్లుని గను 

నెట్టి వాడను? నేనిట్లు వెట్టినైతి”॥ 496 


అనుచు నిర్దలాగాధ జీర్ణాంధ్వధోత 

ల పతితుండైన యట్లు - నిర్జన, నిరధ్వ 

గహన మధ్యిక గహ్వర గర్భ సంస్థి 

తునిగను తనను తానెంచు కొనియె నపుడు॥ 497 


(నీళ్ళు లేని పాత బావి అడుగున పడిపోయినట్లు గను, దారీ, తెన్నూ 


లేని దట్టమైన అడవి మధ్య గుహలో, నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉన్నట్లు గను 
తనను తాను భావించాడు 


103 


శ్రీ శివాజీ తాను రాజధానిలో లేని సమయమున అచటి 
అధికారమును మంత్రులకు, అధికారులకు పంచుట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


రాయగడుకుదగ్గిగధి కారమ్ము “మోరొ 

పంతు” - “పన్లలా? యామ్య “కర్వారు' వరకు 

యధికృతము 'అణ్జదత్తు - రాయగడు పాల 

నము 'రఘుజి సోమనాధు” వంతనియె శివజి ॥ 498 


ఛత్రపతి శివాజీ యౌరస ప్రతిష్ట 

జ్యేష్ట సుతుడు శంభాజీకె చెందియుండ 

రాజధాని రాయగడుకు రాజ పుత్రు 

నే దవులనుంచుటందేమి నీతి గలదొ? ॥ 499 


రాణువకు నేత “హంబీర రావు మోహి 

తే” వెజగుపడె శివరాజు తీర్పు జూచి 

తాను సోయరాబాయి సోదరుడునయ్యు 

ననుగు మేనల్లునిగ శంభునాదరించు॥ 500 


పతి చెవినిల్లు గట్టుకొని పాడిన పాటగ “సోయరా” సప 

త్ని తనయుపైన చెప్పిన యనేకములౌ వ్యతిరేక వార్తలన్‌ 

సతతము తప్పులెన్ని తముంసంకట పెట్టెడు శంభుగూర్చి మం 

త్రి తతి వచించు వక్కణలు శ్రీ శివజీని కలంచుచుండొగిన్‌॥ 501 


అంతెగాక స్వకాంత యేకాంతమందు 

వింత సూచన కావించె - వెంట శంభు 

జీని తోకొని పోయి దక్షిణ సుయాణ 

మప్పుడతని కొంకణ మందె యజ్ఞగింప I 502 


(ఉదక్‌+దిక్‌+అధికారము ఉదగ్దిగధికారము=ఉత్తరపు దిశపైన 


అధికారము; యామ్మ=దక్షిణము; అధిక్యతి=అధికారము 


(సుయాణము=దండయాత్ర; అజ్జగించు=వదలివేయు 


104 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


'శంభాజీ'పై వచ్చు నేరారోపణలకు 
శివాజీ తీవ్ర హృదయ వేదన 


“తనను అవతార మూర్తిగా తలచు శంభు 
నగ్ర సూనుని, నౌరసు నట్లు చేయ 

తాను మరియొక జన్మమ్ము దాల్చ వలయు 
తన బహిప్రాణమగు శంభు’ దారకుండు॥ 


కానీ శంభుజి యిప్పుడీ స్థితిని యొకృండౌచు నావృద్ద మం 
శ్రానీకమ్ము నెదుర్శొనంగలుగు సమ్యగ్రీతి రాణ్ణీతివి 

ద్యా నైపుణ్యము లేని వాడనుచు రాడ్డానిన్‌ వసింపంగ తా 
నా నిర్హర్హణ మోర్వలేడు గనుకన్‌ తప్పించి తచ్చోటికిన్‌ Il 


కాన యప్పటి వరకు శృంగార పురము 
చేరి యట నున్మియే సమీచీన పథము 
రత్నపురి మండల పరిపాలనము నందు 
స్వ ప్రతిభంజూపి వృద్ధికన్సజిచు గాక” ॥ 


503 


504 


505 


శంభాజీ పై సవతి తల్లి “నయరా” విద్వేష కారణము 


చ॥ 


చ॥ 


రెండేడ్లప్పుడె మాత్రయోగమను దుర్దిష్టమ్ము పాలౌ నపో 
గండున్‌ జేజి జిజాంబ యక్కున కడున్‌గారాముతో పెద్దమ 
న్మండంచు న్మదియంగబట్టి తనకా నప్పే ప్రపంచమ్మునం 


చుండన్‌ శంభుజి వృద్ది పొందుచును కైశోర్య స్టితిం దాటగన్‌ ॥ 506 


తన నటు జేజియున్‌, సవతి తల్లులు నార్గురు జ్యేష్ట సూనుడం 


చును కడు బుజ్జవమ్ముననుచూచుచునుండిరి -సోయరాంబయున్‌ 


(దారకుడు=కుమారుడు) (దుర్దిష్టము=దురదృష్టము) 
(నిర్థ ర్షణము=రాపిడి 


(మాత్య+అయోగము=తల్లి యెడబాటు; అపోగండుడు=బాలుడు; నప్త= 
మనుమడు; కైశోర్యస్థితి=బాల్య దశ, జేజిపితామహి 


105 


చ॥ 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మనమున యెట్టి భేదమును మచ్చున కైనను లేక సొంత బి 
డ్దనిగను ముద్దు సేయుచును దగ్గర దీయుచు నుండె ప్రేమతో॥ 507 


తనకొక పట్టి పుట్టినను తగ్గని (పైమముతోడ శంభునిన్‌ 

తన తొలి పుత్రుడన్నటులె తన్పునజూచుచు నుండె - జంటగా 
తనయులు నాటలన్‌ మునుగ దగ్గరగా గనువారు “రామల 
క్షణులని” మెచ్చ “సోయర” యమంద ముదమ్మును పొందునెప్పుడున్‌॥ 508 


పెరుగుచునున్న శంభునకు పెండిలియయ్యెను, పిన్న నాటనే 
బరువగు బాధ్యతల్‌ శిరముపైబడె పెద్ద కుమారుడౌట - ము 
మృ్మరముగ నన్య ప్రాంతముల “మన్సబుదారు”గ చేసె కొల్వులన్‌ 
గజచెను శాస్త్ర విద్యలను - కాకలు తీజిను శస్త్ర విద్యలన్‌ ॥ 509 


చదువును, సంతయున్‌, సమర శాస్త్రము నేర్చుట యెల్ల వారికిం 
పాదవెడు వార్తయే - యతని పోకడలందున మార్చు వచ్చె న 
న్నదియె - గృహమ్మునన్‌, బయట నర్మిలి శంభుని జూచు వారికిన్‌ 
విదితము గాని చిక్కుముడి - నెవ్వగ పెంచెను బాంధవాళికిన్‌॥ 510 


“సచివుల్‌ లంచములన్‌ గ్రహింతురనునా” “శంభాజి” - యవ్వారిలో 
నచురంబైనది విత్త శాఖ సచివువైనట్టి యణ్ఞాజి పా 

(త్ర - చురం జేయును సొమ్ము-దండకవిలెల్‌ వ్రాయించి లెక్కల్‌ వెలా 
రుచు-నాయంకెల మర్మమున్‌ తెలియలేరొక్కండునున్‌ భూమిపై॥ 511 


రాజకోశమునకు పంపు రిని కొంత 

స్వీయ కోశములకు చేర్చి పిదప - తక్కు 

రొక్నమునె చేర్చెదరు టీని బొక్కసముకు 

గణన ౩క్కదు యీ లోటు కడితములను॥। 512 


ప్రగడ లందరు యీ త్రోవ పట్టు వారె 

యెంతయో కొంత లాభము సొంతమునకు 

లేనిదే చేతురే సేవ రేబవళ్ళు 

వయసుననుభవ మవినీతి వర్ధనములు॥ 518 


(6=ధనము; బొక్కసము=ఖజానా; కడితము=లెక్కల పుస్తకము 


106 


చ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


ఇది యటులుండ 'హంసి యను నింతి, వివాహిత “అజ్ఞిజీ” కనీ 
య దుహిత-శంభుతో కలిసి యాడెను, పాడెను బాల్యమందున 
న్నిదిగెను (ప్రేమ శంభుపయి-యిప్పుడు కోరెను శంభు కూటమి 
న్నిది తగదంచు శంభుడన-నీల్గెను కూపములోన దూకుచున్‌॥ 514 
ఇదియొక సాకుగా గొనుచు-“హనుడు నాయనుజాత్మ జాతయౌ 
సుదతిని పాడు చేసె తన సోదరి తుల్యను నన్య కాంతని 

ట్లదయత నాత్మ హత్యకును నాయమపాల్పడె నింతకన్న ఘో 

ర దురిత మేమి యుండును ధరన్నని “శంభుని' తిట్టె “నజ్ఞయున్‌'॥। 515 


“తన నవినీతి వర్తనుగ దారుణ రీతి విమర్శ చేసి - భూ 

జననుతి పాత్రుడౌ తనకు చౌర్యము నెత్తిన మోపె 'శంభుదు 
రృనుడత డీమరాట ధర ఛత్రపతైనను నింక తద్విజృం 

భణమును నాపుశక్తిగల వారమె? దిక్కిక మాకు మృత్యువే”॥ 516 


అనుచు “శివాజి? భూపవరు నగ్రసతీమణి యైన “సోయరా”ం 
బనుంగనబోయి చెప్పెనిటు ప్రక్కల నెవ్వరు లేని యవ్లు -“శం 
భుని పయి నిందలన్‌ వినుచు నుంటివి నీవును - పౌరులట్టి వా 
నిని యువరాజుగా దలపనేల? భవత్సుతుడుండ ప్రభ్విణీ! ॥ 517 


“పదుగురిలోనదుర్యశము పాలయినట్టి నృశంసుకెట్లు రా 

ట్పదవి నొసంగజెల్లు ?- గుణవంతుడునీ సుతుడైన రామరా 
జుదయ విభాకర (ప్రతిముడుర్వికి నూతన కాంతి నీయగా 

నొదవె మరాట వారి కొక యూతమునౌచు పురోభివృద్ధికిన్‌”॥॥ 518 


అనుచొక స్వార్థ బీజమును 'నణ్జజి నాటెను సోయరా” యెదన్‌ 
మునుముగ యోచనాజలధిమున్లెను “సోయర”-“జెను-శంభుపై 
గణనకు మీరు నేరముల గంపలు మోపిరి మంత్రులెల్ల - నా 
తనయుడు రామరాజుపయి తద్దయునమ్మకముంచి రెల్లరున్‌”॥। 519 


(కనీయుడు=తమ్ముడు; దుహిత=కూతురు; కూటమ=కలయిక; ఈల్లు= 


చనిపోవు; కూపము=బావు 


107 


తే॥గీ॥ 


ఉ॥॥ 


మ॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


అనితలంచుచు 'సోయరా యంత వరకు 

శంభుపై నెంతొ (ప్రేమ వాత్సల్యములను 

కలది యయ్యు - తన సుతున కతడు 'స్పర్ధి 

యనెడు తలపు మొదటిసారి యామెకొదవె॥ 520 


ఆపయి శంభుడన్న సవతమ్మకు గిట్టని వాడునయ్యె - తా 

బైపయి కెంతొ కూర్మి వెలువర్చుచు - భావి మరాట నేతగా 
యాపె నిజాత్మజున్‌ నిలుపు యత్నము సేయగ “అణ్ఞదత్తు” తా 

నే పురికొల్ప - రాయగడుకే యెడసేయగనెంచె శంభునిన్‌ ॥ 521 
శివజీ పట్టము దాల్బువేళ సభలో “జేజే” నినాదమ్ములన్‌ 

స్తవమున్‌ చేసిరి శంభుజీని యువరాజంచున్‌ జనుల్‌ ప్రేమతో 
నవమానమ్మున మోము నెజ్జవడె నా యణ్ఞాజి కా సోయరా 
కివమయ్యెన్నెద శంభుజీని పొగడన్‌ యెల్ల ప్రజల్‌ తత్సభన్‌॥ 522 


సమయము మించి పోవునని సారెకు నజ్జజి, మంత్రి పాళి - నే 
రములను శంభుపైన శివరాజుకు చెప్పుచు నుండ - సోయరా 
ప్రమదయు వీలు జూచుకొని భర్తకు శంభుని శీలమందు లో 
పములను నెత్తి చూపు సుతుపై పితకూరిమి డిందుసేయగన్‌॥ 523 


స్వజుని భావినేతను చేయ జతన పడుచు 

నాటి కైక దశరధు డెందమును కలత 

పెట్టినట్లు, శివాజి కిప్పట్టి నెవ్వ 

కలుగ చేసెను 'సోయరా' కాంతగూడ॥ 524 


శ్రీ శివాజీ దక్తిణాశా జైత్ర యాత్ర 


అనికి శివుండనీకినుల నాయితమున్‌ పొనరించి సాగె ద 
క్షిణ దిశ కన్నిటన్‌ మొదట క్షీణబలమ్మగు భీజపూరు నా 
దును తరియించి ముందు చనుడున్‌ పరి పాతిక వేల యాళ్చ్వికుల్‌ 
వెనుకొని మంది నల్వదియు వేలును రాం గనవచ్చె కొండలున్‌॥ 525 


(ఇవము=మంచు 
(పరి=సేన; మంది=కాల్చలము 


108 


తే॥గీ॥ అది “యనంత గిరి శ్రేణి - యందె “మూసి” 
నది జనించి “హైద్రాబాదు” నాదుకొనును 
త్రాగుటకును - సాగునకు నుదక మొసంగి 
స్నాన పానములట నయ్యె సైన్యములకు ॥ 526 


తే॥।గీ॥ అచ్చటును వీడి మునుముందు కరుగునపుడు 
నెన్నొయూళ్ళు, పురములు తరించ వలసె 
కనిన యంత మేరను సుభిక్షముగ నుండె 
పాడి పంటలతో (ప్రతి వీడు గూడ ॥ 527 


తే॥గీ॥ ప్రక్కకుం జూచి చూడని పగిది సేన 
సాగు చుండెనే గాని యెచటను గూడ 
ఘోర విధ్వంసనాకృత్య కారులైన 
కజటు లొక్కరు లేరు యీ కటక మందు ॥ 528 
చ॥ దినుసులు విల్చినన్‌ ధనమిదే గొనుడంచును నిచ్చువారె - యా 
లను, మగనాలులంగని తొలంగుచు దవ్వుగ గౌరవమ్ముతో 
చనియెడునట్టి సత్వగుణశాలురె - దేవగృహమ్ములంగనన్‌ 
వినమితులౌచు (మొక్కెడివినీతులె - వేరుగ నుండి రీ భటుల్‌॥ 529 


శ్రీ శివాజీ సైన్యము సత్పవర్తనకు జనులు ఆనందించుట 


మ॥ ఇది యా “ఆదిలుషాహి సేని, 'మొగలాయీ మూకి యున్గాదు - ప్ర 
ల్లదులా బంట్లనివార్యులై తొడరి పౌరావాసముల్‌ చొచ్చి సం 
పదలన్‌ బలిని కొల్లగొట్టి, వనితా భర్త్యవ్రతాహర్తలై 
మొదవుల్‌ బోనముగాగ, కోవెలల నిర్మూలించిరా పాలసుల్‌ ॥ 530 


(కఅటి=దుర్శ్మార్లుడు; కటకము=సేను 

(దినుసులు=సరుకులు; విల్లు=కొను; ఆలు=ఆవులు; మగనాలులు= 
వివాహితలైన స్త్రీలు 

(ప్రల్లదులు=దుష్టులు; భర్త్యవ్రతము=పాతివ్రత్సము; పాలసుడు=దుష్టుడు 


109 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


nd 


తే॥గీ॥ 


అని జనులెల్ల వారలకు నారతు లెత్తెడివారు, (ప్రీతితో 

కొనుడని యన్ని వస్తువులు కోరకయే కొని వచ్చియిచ్చు వా 

రును, “గతమందు యీ తెరువులో పయనించిన బంట్లు మీ 
యనువున మంచిగోరు సుజనావళి కాదని” పల్మువారలే nn 531 


ప్రథమ హైందవ సామ్రాజ్య ప్రభువరుండు 

శ్రీ శివాజి సైన్యములో సుశీలురైన 

వారికే తప్ప చోటు తుటారులకట 

నొక రవంత యైనను నెపుడుండ బోదు ॥ 532 


పరసతులన్‌ స్వమాతలను భావముతో గనువారు - సొంతయ 
కృజలకు వస్తువుల్‌ కొనిన [గ్రక్కున పైకము నిచ్చు వారలున్‌ 
తెరువున యేమతాలయము దృష్టికి వచ్చిన గౌరవించు వా 
రరయడెవండు నీ విధుల నాతడు వధ్యుడు రాజు నాజ్ఞమై॥ 588 


ఇది శివజీ మతమ్మెద నెటింగిన వారికి నెల్ల తెల్లమే 

మొదటి దురమ్ము నుండి తన మూకలకెల్ల శివప్రభుండు తా 
విదితమొనర్చె నేరయిన భిన్న మతావమతింబొనర్చినన్‌ 

ముదితల కాసపడ్డ, ధనముల్గొన జూచిన వధ్యులంచునున్‌॥ 534 


“అబులు హసను” హైదరాబాదు సుల్తాను 

మల్మలందున 'షియి మార్గచరుడు 

భిన్న మతములనిన భేద భావము లేక 

యందర నొకరీతి నరయు సముడు ॥ 535 


అతనికి ప్రధాన మంత్రి 'మాదన్ను యనెడు 

విప్రడతని తమ్ముడచట విత్తమంత్రి 

యైన “అక్కన్న, తదనుజుడట శతఘ్ని 

దళపతి 'విస్సన్ను, సుల్తాను గొలువ ॥ 536 


(తుటారి=తుంటరి 
(మల్కలు=తురుష్కులు; సముడు=సాధువు 


110 


తే॥గీ॥ 


వీరి తంబి “మృత్యుంజయా” భీఖ్యదనరు 

నతడు నచటి కొల్వున నున్నతాధికారి 

(భ్రాతలు నలువురు స్వపుత్ర పౌత్రికముగ 

బాంధవులగూడి కొల్తు నవాబు కొదిగి॥ 537 


శీ శివాజీకి హైదరాబాదులో ఘన స్వాగతము 


ఉ॥॥ 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


మాదన లక్క్మనల్‌ పెరిమమై తన నచ్చట స్వాగతింపగా 

హైదరబాదు రాజ్య సుషమాతిశయమ్మును కన్నులార తా 

సోదర యుగ్మమున్‌ కలిసి చూచెను - ప్రోన్నత హర్మ్య భర్మరు 
క్మేదుర వైభవమ్ము - పురికిన్‌ మణి భూషను “చార్మినారునున్‌॥ 538 


శృంగాటకములం జనగా 

తుంగావసధా[గ్ర సంస్థితోత్సల నయనల్‌ 

పొంగెడి ప్రేమను చల్లిరి 

బంగరు సేసలువిరులు శివాజి శిరముపై ॥ 589 


వీడటే కడు పిన్న యీడున “యాదిల్చ 
కోట లెన్నింటినో గొన్న ప్రోడ 
వీడటే పులి గోళ్ళతోడ నష్టలు ఖాను 
నుదరమ్ము జీల్చిన యుక్కలుండు 
వీడటే ఢిల్లీశు ప్రియ మాతులు షయిస్త 
ఖానుని వేళ్ళ జక్కడచిన కలి 
వీడటే ఢిల్లీశు వెట్టి వానిని జేసి 
“ఆగ్రా చెజను వీడి నట్టి జాణ॥ 


వీడటే “ఛత్రపతి” యను బిరుదు దాల్చి 

ప్రథమ హిందూ స్వతంత్ర సామ్రాజ్యమునకు 

స్వర్ణ పీఠికా రోహియౌ చక్రవర్తి 

నోచినామిట్టి శివజీని చూచు కృతము ॥ 540 


అని తనవైపు చూపుచును నచ్చెరు వంద జనమ్ము లెల్ల - సా 
గెను నగరావలోకన చికీర్నుడు నై శిబికాధిరూఢధుడై 


111 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


తనబడి మాదనక్కనలు తామును రాందురగాధి రూఢులై 
చని సులతాను భవ్యమణి సౌధము చేరెను మెల్లమెల్లనన్‌॥ 541 


గాఢ పరిరంభణమ్మున గౌరవించె 

హైదరాబాద్నవాబు స్నేహమ్ము మెజయ 

భాషణలు భుజాభోజన భాజనముగ 

జరిగె తృప్తిగా నుభయ పక్షమ్ములకును Il 542 


తనకు ధనమ్మొసంగి సులతాను రణవ్యయ మేదినన్‌ - శివా 

జి నిరత జాగరూకతను సేనలతో నటు బీజపూరు వా 

రి నిటు మొగల్బలమ్ములను రెంటినెదుర్శొనుచున్‌ కుతుబ్బ ధా 
రుణికిక దండయాత్ర గొవరున్నెడ సేయ నొడంబడెన్నటన్‌ ॥ 542 
పిదప కర్ణాట భూమిలో బీజపూరు 

వారి రాజ్యభాగములపై బవరమునకు 

పయనమయ్యెను హైదరాబాదు నుండి 

శ్రీ శివాజి ప్రగాఢ జిఘృక్షతోడ ॥ 544 


శ్రీ శివాజీ శ్రీ శెలక్షేత్ర దర్శనము 


మో way 


జాలము లేక ముందునకు సాగుచు “హైదరబాదు” నుండి - క 
ల్లోలిని “కృష్ణు నల్లమలలో ప్రవహించెడు లోయపైన శ్రీ 


శెలము, మల్లికార్లునుని 'సంజను నెక్కొని యున్న శంకరు 
న్‌ లగ జ లు 


న్నౌల వెలుంగుచున్న జగదంబయునౌ భ్రమరాంబ జూచుచున్‌॥ 545 


తొమ్మిది దినములట భక్తితోడ మల్లి 

కార్జున, భమరాంబల కరుణపడయ 

నైక విధ సమర్చనలు తదేక నిష్ట 

సలిపిభవ్య గోపుర మొండు నిలిపెనచట॥ 546 
శ్రీశెల మందు నేడును 

ఆ శివజీ పేర భవ్యమౌ గోపురము 


(భుజాభోజనము=మృష్టాన్ష్నము] 
(కల్లోలిని=నది; జెలన్‌=ఆ ప్రక్క గొవరు=సంకటము 


1112 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ena 


న్నీశుని భక్తులు దృగమృత 

ప్రాశనముగ జూతు రఖిల పాపహరమ్మున్‌ ॥ 
అట్లు భ్రమరాంబికా మల్లికార్డునకరు 
ణామృతాభిషిక్తుడయి యానంద మొంది 
యా జగత్సితరుల సెలవంది సాగె 

“జింజి కోటజయింపగ శ్రీ శివాజి! 


శ్రీ శివాజీ 'జంజకోట' ముట్టడి 


మూడు కొండల నొక్కటే ముడిగ వేయ 
కరిన శిలలను పేర్చి పక్షములు గూర్చి 
యిెదు చదరపు కోసులాయమ్ముగల 

నేల చుట్టును దుర్గమ్ము నిలిపిరచట ॥ 
ప్రత్యగాశ “కృష్ణగిరియు, 'రాజగిరి యు 
నగ్నికోణ దిశంగల “చాంద్రాయణ గిరి 
త్రిగిరుల కలుపు జాతి భిత్తికనుకట్టి 
జింజి దుర్గము నేర్పాటు చేసినారు ॥ 


పేరిచి రాలు మధ్య మను వేయుచు కట్టినకోటగోడలే 


మేరకు నిల్చి యోర్చు యెడమీయక తాకు శతఘ్నిగోళ ఘా 


తోరునిఘర్షమాజినని యోజనతో యిపుడున్న కోటనే 


మారుపు చేసి మంచి బలమైన విధమ్ముగ దిద్దనెంచుచున్‌॥ 


చెక్కినట్టి కఠిన శిలలను పేర్పించి 
గారమెత్తి చక్క గదియ హత్తి 
నింగినంటునట్లు నిర్మించి రప్పుడు 
భంజితారి వర్ష చెంజి దుర్గ॥ 


(పక్షములు=గోడలు; నిల్చిరి=కట్టిరి 


(ప్రత్యగాశ=పడమటిదిక్కు;అగ్షికోణదిశ=ఆద్నేయ దిక్కు 


(మను=మన్ను: నిఘర్నము=జత్తిడి) 


547 


545 


549 


550 


551 


5532 


113 


తే॥గీ॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


na 


ఉ॥॥ 


ఆదిలుషహ రాజ్యమున దుర్గాధిపతిగ 
“జింజికోట” బాలించు 'నసీరు’ ఖాను 
చుట్టు ముట్టిన వైరులం జూచి జడిసి 
కాలికిని బుద్ది చెప్పెను గడము విడిచి ॥ 


తుంగ, చంగ, శృంగ సంఘముతో నింగి 
నంటు బహు గహన వనావృతమ్ము 

సహ్య శైల పంక్తి సాటియే రావిట 

చిట్టడవుల పొట్టి “జింజి” గట్లు! 

తన దణి “ప్రతాపరావు - విన్మణి యగు “రఘు 
పండితుడు - తోడుగావెంట నుండ శివజి 
భీకర గ్రాహ పూర్ణ గభీర ఖేయ 

మాది రక్షణయగు కోట నరయ దలచె ॥ 


జింజి కోటలోపల, కనుల్‌ చెదరు నట్లు 
కూటములు, చతుశ్శాలలు,కోష్టములును 
ధాన్య కోశములు నమలోదాశయములు 
పెక్కు యంతస్టుల యవలు లెక్క మీటు ॥ 


జింజికోటపైకి చెచ్చెజనెక్కుచు 
అన్నివైపుల తనివార జూచి 

గడము లోపల పలు కట్టడముల శిల్ప 
కౌశలమునకు వెజగంది - మెచ్చె ॥ 


553 


ర్‌ర4 


ర్‌ర్‌రి 


556 


55% 


“సెంచి' గడమ్ము జూచి శివజీ మది నూహము చేసె - స్వర్ద్భుగా 


శాంచల వేలపై ద్విషదజయ్యము నౌనిది “రాయగద్‌ సమ 
మ్మంచు గణింతు యామిదిశ కబ్టివణిగ్వ వ్రవహారమెల్ల సా 
గించుట కద్దు యుండదిక నిచ్చటి తూరుపు తీరమంతటన్‌॥ 


55రి 


(గట్ల్టు=కొండలు) (దజణి=సేనాని; విన్మణి=విద్వాంసుడు; గ్రాహము= 
మొసలి; ఖేయము= అగడ్తు (ఉదాశయము=జలాశయము; అవి=ఇల్లు 

(స్వర్ద క్‌+ఆశ=ఇంద్రుని దిక్కు = తూర్పు; ద్విషదజయ్యము=శత్రుల 
కజేయమైనది; యామిదిశ=దక్షిణదిశు 


114 


చ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


పడమర, తూర్పు తీరములపై నధికారము నాకె కల్గిన 

న్నడగును నింక నశ్వముల 'నాదిలుషా’ కొనుగోలు సేత, యె 
ప్పుడును “అరేబియా” ప్రభృతి భూముల నుండి - హయాళి లేనిదే 
తొడరదు గెల్పు పోరులను-దుర్చలు 'డాదిలుషా’ మృతాహియౌ॥ 559 


తూరుపు, పశ్చిమాశలను తోయధి వేలలు వశ్యమైనచో 

తోరముగా వణిజ్యయును తొట్టుకొనున్‌ మలయా”, “మలక ప్రాం 
తేరను దక్షిణమ్మున - నుదీచిని వంగధరన్‌ స్ప ఎ్రశించి-బే 

హారము పైన శుల్మముల యాయము నింపును రాజ్యకోశమున్‌॥ 560 


చేతికి చిక్కె జింజి, కడు చిత్రముగా శ్రమలేక - దానికి 

న్నాతస దిక్కునన్‌ వెలయునట్టి మహోపలదుర్ల 'వెల్లురే” 

రీతి వశమ్మగున్‌ శ్రమము లేనటులంచును డాయంబోవ ముం 
దాతత తోయ పూర్ణమకరాలయ కేయము దర్శనం బిడెన్‌ ॥ 561 
దంభోళ్యాహతి యార్తవ స్ప ఎ్రుకమునౌ దార్ధ్యమ్ముతో దుర్గసం 
స్తంభార్షాశ్మవినిర్మితమ్మునగు కంధావాటముల్‌ వ(ప్రము 
ల్లంభోభృత్పధమంటు (కొక్కకములున్నట్టాలికల్‌, కుడ్యముల్‌ 
కుంభివ్రాతము త్రోపునోర్చు-రిరి శంకుల్‌ గల్టుబోర్తల్పులన్‌!। 562 
“వెల్లురి” కోట యుద్దతి నవేక్షణచేయ నభేద్యమంచునం 
దెల్లమరాట యోధుల మదిన్‌ స్ఫురియింపగ - గట్టిపూన్మి హె 
చ్చిల్లగ ముట్టడిన్‌ దళము సేయుచునుండె మరాట దండు - ఆ 
“ఖిల్లికునేత “సిద్దిమలి కెక్కటి “యబ్బులుఖాను” పోరులన్‌ ॥ 5683 


(వేల=తీరము; తొట్టుకొను=అభివృద్ధిచెందు; ఉదీచి=ఉత్తరదిక్కు; 


వంగధర=బెంగాలు రా ప్రము 


(ఆతసదిక్కు=వాయవ్యము; ఖేయము=అగడ్తు 
(దంభోళ్యాహతి=పిడుగుదెబ్బ; ఆర్తవస్పృశము=పూల తాకిడి; రిరి=ఇత్తడి; 


బోర్తల్టు=కోట ద్వారము 


(దళము=గట్టి; ఎక్కటి=యోధుడు 


115 


తే॥గీ॥ అట్లు '“వెల్లూరి” ముట్టడి యడరుచుండ 
శివజి కన్నియో వార్తలు చెవిని బడియె 
“'షాహజాద్‌ ముయజ్జము తన జననింజూడ 
వచ్చియుండెను నౌరంగబాదుకనుచు॥। 564 


తే॥గీ॥ దక్కనుకు “సుబేదారు” పదమ్ము నంది 
వచ్చిన 'దిలేరు ఖాను పోబడియు దెలిసె 
“మౌజము” 'దిలేరు ఖానుల మధ్య నెపుడు 
పచ్చగడ్డిని వేసిన భగ్గుమనును ॥ 565 


కం॥ _ జెరంగజేబు పన్నిక 
లౌరా! యని పించు నతని కాత్మజులైనన్‌ 
దూరగులె నమ్మకమునకు 
హీరకునొకని నియమించె - “హ్రీ”విడి సుతుపై ॥ 566 


తే॥గీ॥ కుతుబుషాహి రాజ్యము నందు గూఢముగను 

బాలురను షండులుగ పరివర్తనమ్ము 

చేసి - 'యరబు), 'ఫారశి, 'తుర్మి దేశములకు 

పంపి యాదాయ మార్జించు వార్త వినియె ॥ 567 
కం॥ అది విని శివాజి కోపము 

నెదనేర్చ పలికె - తొలుతటి నియమము బడి ని 

చ్చెదనన్నను - “నాదిలుషా 

హి” దుర్గములిపుడు “కుతుబ్బ” కీయనటంచున్‌ ॥ 568 


తే॥గీ॥ ఈ'దిలేర్థాను” పన్నెండు నేండ్ల క్రింద 
రాజ జయసింగుతో గూడి రణము నందు 
గొనె పురందరు గడము నా వెనుక సంధి 
నియమమును బట్టి శంభుడుండెను 'గిరవు గ ॥ 569 


(హీరకుడు=గూఢచారి; హ్రీ=లజ్ఞ) 
(షండులు=నపుంసకులు 
(గిరవు=తాకట్టు) 


116 


తే॥గీ॥ 


ఉ॥॥ 


కం॥ 


కం॥ 


ఉ॥॥ 


చెఅకు 


అని గతస్మృతులు తలచి కొనుచు శివజి 
“బాద్న పన్నకములు విష పన్నగములు 
దక్షిణావని నంతయు భక్షణమ్ము 

సేయ నేవియో యొత్తులు వేయుననుచు ॥ 


'వేలురు’ కోట లోబడుట వ్రేకనయై నడపింప కోల్తల 
'న్నాలముసేతి “సబ్బవిసు? నంసముపైనిడి యాశ్వికాళితో 
వాలు జిగీష పైకొనగ వైళమ దక్షిణదేశ మార్గమం 
దాలము లేక సాగె నట ద్రావిడభూవిభవమ్ము జూచుచున్‌॥ 


కావేరీ జలసిక్త భూములట ముక్కారున్‌ ఫలింపన్‌ - కృషా 
ణా వాసమ్ములు శోభిలున్‌ బహుళ సస్యానీక సంపత్తితో 
ప్రోవుంగట్టుచు నారికేళ, కదళీ, మోదాఖ్య, శాలీక్షులున్‌ 
యే వైపుంగనభూరి గోపురములన్‌ ప్రేక్ష్యాళి కన్విందునాౌ ॥ 


తంజాపురి మందలమం 

దుంజనునపు డెటుగనినను తోచు పలుమనో 
రంజక దృశ్యములారయ 

నంజను త్రిప్పక మరాటు లరిగిరి వేగన్‌ ॥ 


“గడిలము” నది యొడ్గునగల 

గడము “తిరువడి” దొర “షేరుఖాన్‌లోడీ? ము 
ట్టెడు మారాటుల గని, త్వర 

పడుచుపలాయన మొనర్చె వారువము పయిన్‌ ॥ 


పాటిడు వాని పట్టుకొని “పంద! యికెక్కడ బోయె దీవు - నీ 
శూరత చూపి పోరుమటు చొప్పడదేని గడమ్ము నిమ్ము - వే 
రేరహి యుక్తులన్‌ తలతువేని, భవత్తనుజుండునిప్తు మాదు గు 


570 


571 


572 


573 


574 


య్యారమునం గలండన భయంపడి లొంగెను “లోడి” (గక్కునన్‌॥ 575 


(పన్నకము=వ్యూాహము; పన్నగము=పాము 


(కృషాణుడు=హాలికుడు; మోదాఖ్యము=మామిడి; శాలి=వరి; ఇక్షువు= 


(గుయ్యారము=చెఅసాలు 


117 


చ॥ 


చ॥ 


ఆ|॥ఎె॥ 


end 


తే॥గీ॥ 


ఈ విధి దక్షిశోర్విగల యేబది కోటలు చేంబడంగ - “వి 

ద్రావిత సత్వుడై యడగి దక్కను వైపిక చూడగల్లునే 

యేవగనైన యాదిలుష, యెప్పటి కైన” నటంచు శ్రీ శివా 

జీ వికచాంతరంగుడయి చేరదలంచె, స్వరాజధానికిన్‌॥ 576 


మొగలువిభుండు నిందనుక మోపెను చూపును నాష్టనుక్షితి 
న్నిగపయి తాను చూపు మరలించును దక్కను పైకి - దానితో 
సెగలిట రేగు - ముందుగ (గసింపగ బూను మరాట భూమి - యే 
వగనిక నూజిడంజనదు-భండనమొండె శరణ్య మీపయిన్‌॥ 577 


అటుల మరాట భూమి పయి కాహవమున్‌ ప్రకటించి వాదుషా 
కటిని బిగించి దూకినను - (గ్రక్కునమేమును ద్రావిడావనిన్‌ 
పటుతర దుర్గలం జొజుచు పాయగవచ్చు పరాజయమ్ము - తా 
నెటుల నొకే తతిన్‌ పెనగ నేర్చును నుత్తర దక్షిణమ్ములన్‌॥ 578 


బలగమెంత యున్న పలు భాగములు చేసి 

యొక్క సమయ మంది పెక్కు చోట్ల 

సమరమునకు దిగుచు జయము నాశించుట 

జూద మాడునట్టి చొప్పుగాదె॥ 579 


రాయగడము వీడి యాయెను నొక్కేడు 

తీరె చాల మట్టు ధ్యేయమిచట 

'వెల్లురు” గడ మొకటభేద్యమై నిల్చెను 

కాలగతిని యదియు కేల బడును॥ 580 
అనుచు క్రమ్మటి, శివజి రాయగడమునకు 

కోల్లలయు సాగె వెల్లూరి కోటపైన 


నిక మరాట కోటలను సుద్భఢముంజేసి 
భావి యుద్ధములకు సిద్ద పదం దలంచె ॥ 581 


(కోల్తల=ముట్టడిి 


118 


మహావీర శంభాజ కొంకణ భూమిలోని 
శృంగారపూరు ప్రవేశము 


తే॥గీ॥ “శంభుజీ 'యశూబాయితో జనయితాజ్ఞ 
శిరమునందాల్సి కొంకణు సీమ యందు 
“రత్నగిరి మండలోపపురమ్మునైన 
యట్టి 'శృంగారపూరుకు నరిగి యుండె ॥ 582 


వీర శంభాజీ “మల్లఖంబ్‌” పోటీలోపాల్లొని, 
తన శరీర పటుత్వము ప్రదర్శించుట 


తే॥గీ॥ నున్నగానున్న “యొడిసె మానును నిలువగ 
బెట్టి - యేరండ తైలము విడువకుండ 
ధారగాపోసి తడుపుచు - దానిపైకి 
ప్రాకి,సాము చేయుట గొప్ప 'పగ్గాయంద్రు॥ 583 


తే॥గీ॥ షోడశ శరద్వయస్ముడు, సుందరుండు 
సక్రమ ఖళూరిక స్థిర సంధి బంధ 
పటుతరాపఘనుడు శంభు బాలు - సాము 
నందు తనపగ్గె చూపంగ నరిగె నటకు ॥ 584 


శా॥ సాలప్రాంశుడు మాంసలాంసుడగు నా శంభాజి హేలాగతి 
న్నాలోకించుచు నిట్టరాడు, కటి బద్దార్గోరుకుండౌచు -నా 
తైలం బోడెడు కంబ మెక్కియది యాధారమ్ముగా నూనుచున్‌ 
గాలిందేలగ మేను, పశ్చయములన్‌ కావించె విన్యాసమున్‌ ॥ 585 


ఏరండతైలము=-ఆముదము; పగ్దె=ప్రజ్ఞ 

(ఖళూరిక=వ్యాయమము; అపఘనము=-అవయవము 

(సాలప్రాంశుడు=పొడుగరి; మాంనలాంనుడు=బలిష్ట దేహుడు; 
అర్జోరుకము=చెడ్డీ; పత్‌+శయములు=పశ్చయములు=కాళ్ళు చేతులు 


119 


కం॥ 


కం॥ 


గిజ్టున “మల్లఖంబ” మొక కేంద్రముగా గొని కాలు సేతులన్‌ 
బిథ్టుగ నూదిపట్టి మెయి వ్రేలగనంతరమందు - ప్రేక్షకుల్‌ 
యలజ్బుల నెత్తి చూడ, నసియాడుచు చుట్టును చేసె సాదనన్‌ 

వెల్టిగ 'జేలు కొట్ట ప్రజ, విన్నను వొప్పగ శంభుడయ్యెడన్‌ ॥ 586 


అలకల్లాడగ హేమపట్ట తులితమ్మా ఫాల భాగమ్మునన్‌ 
మెలికల్టీరుచు కోడెనాగులనగా మేకండలొప్పార - గో 
రులకుంజిక్కెడు నూగు మీసములతో రూపాభిభూతాంగజో 
త్సలరాడిం[ద్రజుడైన శంభుగని మోదంబందిరచ్చో జనుల్‌ ॥ 587 


శ్రీ 'శంభాజి' కవితా, పాండిత్య వైభవములు 


యోధుడే గాదు - శంభాజి యుత్తమకవి 

నైక భాషలలో రచనము లొనర్చె 

నతడు “వ్రజభాషలో వ్రాసినట్టి కృతియె 

“నఖశిఖి యనగ బుధవందనార్హమయ్యె॥ 583 
ఆ కృతిలో వ్రాసెను 'రా 

ధాకృష్ణు” ప్రణయ కథ నతి రమ్య ఫణితి “రా 

ధా కైశ్యము”ను గుటిచి ప్ర 

త్యేకముగా వర్ణించి శంభు డెల్లరు పొగడన్‌ ॥ 589 


శంభాజీ వర్ణించిన రాధా దేవి కైశ్య శోభ 


“మునిమాపు వేళలో వినువీధి పరగెడు 
నసితాభ్రముల వన్నె నతకరించి 

ముప్పేట యల్లిక నొప్పి మూపున వేణి 
కాలాహి వలె యాడ కటిని దాటి 


(అంతరము=ఆకాశము; అటబ్టు=మెడ; అసియాడు=వ్రేలాడు; సాదన= 


సాము; విన్ననువు=నైపుణ్యము 


(రూపాభి భూతాంగ. . . .=రూపాతి శయముచే పరిభవింపబడిన 


మన్మధ, చంద్ర, జయంతులు కైశ్యము=కేశపాశము 


120 


పట్టు దారపు గుంపు పసమీరు జడకొస 
యాదోక కొనకుచ్చు నపహసింప 
జంబూ ఫలాగ్రస్థ బంభర భంగియి 
ధూమ మేచక వర్ణ ధామ మొలయ ॥ 


తే॥గీ॥ నిరులు కురియు రాధ కురుల సిరులు జూచి 
కృష్ణుడను “నోప్రియా!” నీదుకేశ భరము 
కమ్మ కస్తురి వలపులుక్రమ్ము కొనగ 
నీడ నిడు నాకు యీ యెండ వేడి దొలచి”॥। 590 


తే॥గీ॥ ఇట్టి వర్ణనములతో ఇంపు గొలిపి 
“నఖశిఖ” కృతిని నింపుచు నఖ శిఖమ్ము 
వ్రాసె శంభాజి శృంగారరసము నింపి 
వ్రజవిహారి గుతిచి వజ భాషయందె ॥ 591 


కం॥ “బుధ భూషణమిను కృతిని -వి 
బుధ భాష న్నాలిఖించె - భూపతి ధర్మం 
బధి కార్య మాత్య, యోధ చ 
య ధర్మమును - భృత్య ధర్మమాదిగ చెప్పన్‌ ॥ 592 


తే॥గీ॥ పరగె, శృంగారపురము కాపురము నందె 
(గ్రంథ రచన శంభాజి లేఖనము నుండి 
యంతరంగాను భూతిని యక్షరముగ 
నక్షరీకరించెను, కవి యగుట చేత ॥ 593 


తే॥।గీ॥ అత్తయును, భార్య రసవతి యందు నుండి 
పర్య వేక్షించుచుండిరి పాచనమును 
రత్న మండలాధి పతిగ, నూత్నముగను 
వచ్చినట్టి శంభునింగొల్బు భటుల కొటికు ॥ 594 


తే॥గీ॥ తమసుబేదారెవండొ నూతనుడు కాదు 
ఛత్రపతి శివాజి సుతుడౌ శంభురాజె 


విబుధ భావ=నంస్కృతము; ఆలిఖించు=రచించు; రసవతి=వంట ఇల్లు; 
పాచనము=వంట 


121 


nd 


ఉ॥॥ 


తే॥గీ॥ 


కం॥ 


యని యెతీగి సంతసమ్మున నతనింజూడ 
వచ్చిరి కృషీవలులు జాత్ర పరుసబోలి॥ 595 


కడు దూరమ్మగు నూళ్ళనుండియు తురంగారూఢులై, యెద్దుయె 
క్కుడులంగూర్చొని, పాదచారులయి, కన్మోర్మెన్‌ శివాజీ సుతున్‌ 
గడమై వచ్చిరి తెల్ల యొల్లియలతో, కచ్చోపసంవ్యానముల్‌ 

తొడి, కార్చుల్‌ తమ గోడు చెప్పుకొని యెంతో కొంత మేలొందగన్‌॥ 596 


వీర శంభాజీ హాలిక పక్షపాతము 


సాదరముగం జూచి సేదువ కాండ్రను 

సేమమడిగి వారుసేదదీర 

చాంద్ర లవణములను జత యొనర్చినచల్ల 

యందజేసె మట్టి యటికలందు॥ 597 


“ఓ యువరాజ!” మాకిపుడు యూరట కల్లెను మిమ్ము జూచి మీ 
నాయన - మా శివ ప్రభుడు - నాడు దమించె జమీను దారులన్‌ 
నాయముందప్పి యాయముల నందుచు భోగ విలాస మగ్నులై 
చేయు దురాగతమ్ములను, షేధ మొనర్చుచు కాచె మమ్ములన్‌॥ 598 


కాని యీనాడువారల కన్న ఘనులు 

ఆర్థిక వ్యవహార శాఖాధిపతులు 

మమ్ము పీడించి పన్నులిమ్మడిగ గొంద్రు 

ముల్లుందీసి కొట్టడచిన మోస్తరయ్యె॥ 599 
అతి వృష్టి, యనావృష్టియు 

మితిలేని తెగుళ్ళ బాధ (మింగెను పైర్లన్‌ 

జత పడవు యెరువు లదనున 


'రతీబు’ లేక పసి చిక్కె - ర యెట వచ్చున్‌ ॥ 600 


(జాత్రపరుస=తైర్దికుల సమూహము 
(కచ్తోప నంవ్యానములు= కచ్చి పంచెలు; బల్లియ=తలపాగాలు; 


గడము=గుంపు; కార్ష్నులు=సేద్యగాండ్రు, తొడి=తొడిగి; ఎక్కుడులు=బండ్లు 


(చాంద్రము=అల్లము, చల్ల=మజ్జైగు (షేధము=నిషధము 
(రతీబు=పశుగ్రాసము; ౨=ధనముూ 


122 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


ఉ॥॥ 


ఇది యటులుండ మా పయికి యెప్పుడు వత్తురొ? గుర్తెఖుంగ లే 
మదయత పాడి పంటలను మట్టము సేయుచు - స్త్రీల, పిల్లలన్‌ 
బెదరక నెత్తుకేగుచును ల వృద్దులంజంపుచు, సొమ్ముదోచుచుం 
డుదు రబిసీనియాి మలక, లుక్కివు లందరు సిద్ది” గోత్రజుల్‌”॥ 601 


హలికులు నట్లు చెప్పు నుడులందున వాస్తవమున్‌ గ్రహించుచున్‌ 
కలతను పొంది శంభు ప్రతికారముతోపక తత్సమస్యకున్‌ 
బలమగునమ్మకమ్ము తన పైగల హేతువు చేత యింతద 

వ్వలయక వచ్చినారు కృషకాళి యటంచును వారితో ననెన్‌॥ 602 


“ఇప్పుడే యధికారులకేను వినుతు 

కమ్మ వ్రాసి పంపింతును - కమ్మతీండ్ర 

కష్ట నష్టములను యలక్ష్యమ్ము జేసి 

పన్నులెక్కువ లాగుట పాపమనుచు” ॥ 603 
ఎన్నొ నెపములు చూపించి పన్నులేసి 

యనువుగా వాని రాబట్టు చణకజుండు 

బోడితలకు మోకాలికి ముడులు వేయు 

రాజకీయ చతురుడు “అణ్ఞాజి దత్తు” ॥ 604 


అడిగినను వార లెప్పుడు 

నుడుగక ప్రత్యుత్తరమ్ము నొసగెద రొకటే 

వడువున నుండెడు నుదడుగులం 

“బడుగుల యభివృద్దికేము బద్దులమనుచున్‌”॥ 605 


పన్నులు వేయుటందు యెటువంటి యనీతియు లేదు కర్షకా 
పన్నములన్‌ గ్రహించి తగు పద్దతులన్‌ సహకారమిచ్చి నా 
మెన్నియొ బీళ్ళు సాగుబడి కిమ్ముగంజేయగ కృష్ణి సాధనల్‌ 
దున్నుటకున్‌ పశూత్మరము-తోయపు కుల్యలు, గత్త, బీజముల్‌॥ 606 


(కమ్మతీండ్రు=కర్షకులు) మట్టముసేయు=నాశనముచేయు 
(కృష్టిసాధనలు=వ్యవసాయ పనిముట్లు; గత్త=ఎరువు; బీజములు= 


విత్తనములు 


123 


తే॥గీ॥ 


ena 


తే॥గీ॥ 


ఇట్టి ప్రత్యుత్తర మమాత్యు లిత్తురనుచు 

ముందె యూహించె - (ప్రగడల చంద మెపుడొ 

తెలిసి యుండుటచే - వారి తీరులందు 

మార్పు యూహించ లేదు - శంభాజి యెపుడు! 607 


(శ్రమకోర్చి చెమటోడ్చి జనత యాకలి తీర్చ 
మన్నుహోన్నుగ మార్చు మాంత్రికుండు 
మోకాళ్ళు దాటని ముదుక పంచెను దాల్చి 
యిలకు పట్టు వలువ లిచ్చు దాత 
యత్యనావృష్టుల యత్యయమును గెల్చి 
మరువు తరిగ మార్చు కజుదులాడు 
తాను యంబలి త్రాగి మేనుడయ్యని వారి 
కమృతాశన మొసంగు హాలికమణి॥। 


అట్టి వారి నోట అహి ఫేనముంబోయు 

రీతిపన్నులొడుచు నీతి తగునె? 

పాడి పశువు నుండి పాలు దండిగ గోరి 

పొదుగు చెండునట్టి విధముగాదె !॥ 608 


ప్రభుత యునికికి యూత కంబములు నైన 

హాలికులనెరియించుట హాని యనుచు 

తనదు పరిపాలనమున “రత్నగిరి” పుడమి 

శంభు హలికాభీవృద్ది లక్ష్యముగంనేలె Il 609 


'వీర శంభాజు శృంగారపురమున ఒంటరి తనమును 


చ॥ 


అనుభవించుట 


తనకిట లేరు వేరెవరెదన్‌ ముడివిప్పి యధేష్టరీతి భా 
షణములొనర్చ - లో పొడము సంతసమైనను, బాధయైన పై 


కనుటకు, నాప్తు లౌహితుల యాశయముల్జెలియన్‌ మరెట్టి చిం 
తనలను పాలుపంచు కొనునట్టి వయస్యులు నాపురమ్మునన్‌॥ 610 


(హమొన్ను=బంగారము; మరువు=ఊషరక్షేత్రము; తరి=మాగాణి; 
కటుదులాడు= నేర్చరి; అహిఫేనము=విషము; చెండు=కోయు 


124 


మహావీర శంభాజీ, కవికలశుల పునసృమాగమము 


కం॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


మధురా పురమున మును వి 

(ప్రధిష్ణ మున తాను వారి బాలుర నొకడౌ 

విధమున నుండగ నక్కడ 

బుధుండు “కలశుడు” కనోజి బొమ్మడు “సచిగాన్‌॥ 611 


అట్టి నిగూఢ వాస సమయమ్మున నెంతొ సుదూర దేశమం 
దెట్టులొ మైత్రి యేర్చడెను ధీమణి యైన కనోజి విప్రుడున్‌ 

దిట్టరి శాస్త్ర శస్త్రముల తీర్చున నేర్చున - బాల శంభుకున్‌ 
పట్టగుచెల్మి యాకలశపండితుతో కలిగెన్‌ యదృచ్చమై ॥ 612 


చుజుకుదనమ్ము నుట్టిపడు చూపులతో విశిఖాగ్రతీక్ష ధీ 

గరిమను చూపు ఖా మచ కమ శరీర విలాస “*కఖయున్‌ 
పరగెడు శంభుడా కలశ పండితు మానస మాది వీక్షనే 

పతిగొనె - క్షాత్రతేజము రవంతయు తగ్గని వర్తనమ్మునన్‌ ॥ 613 


సమలు పదిహేడు గడచెను శంభునిగని 

మధురలో విడి పోయిన మైత్రిందలచి 

కలశుడిప్పుడు యువ శంభుంగలియ దలచె 

వింశతి సమ(ప్రాయు - మరాట వీరవరుని ॥ 614 


మొదలిడె పైన ముజ్జయిని భూమిని వీడుచు వారువమ్ముపై 
తదుపరి దారిలో కనియె తౌర్యపు పాలన మందు దేశమె 

ట్లదవద పాలునై చెడెనొ! యంతయుగగ్గుల కాడునై జనుల్‌ 
మెదలుచు నుండిరో-బడుగు మేనులతో నడపీన్లులట్లుగన్‌ 1 615 


అనయమును ప్రబోధించును 
పనివడ జెరంగజేబు పడవాలులకున్‌ 


(విప్రధిష్టము=బ్రాహ్మణ గృహము; బొమ్మడు=బ్రాహ్మణుడు; సచి= 


(పటిగొను=కొల్లగొను) తౌర్య్యపు=తురకలదైన 


125 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మన “ఇస్తామున” కాఫిరు 

లనెట్లయిన చంపుటను “హలాలను” సూక్తిన్‌॥ 

జగదమునం బ్రదుక “ఘాజీ” 

లగుదురు - దోరిన “షహీదు” లగుచును దివిలో 

సొగయుదు రనంతముగ - న 

ట్లగుటను యుద్ధమ్మె చేయుడని పురి కొల్పున్‌॥ 

ఊళ్ళకు యూళ్ళనే యూచముట్టుగ దోచి 
కొంపలన్నియు దరి కొల్పినారు 

గుడులన్ని నేలనుంబడగూల్చి మణి, భర్మ 
రౌప్య నిధులను కొల్లాడి నారు 

పంట పొలములన్ని పాడజ జేయుచు 
నేలి కజవును సృష్టించినారు 

పశు సమూహములను విశసన మొనరించి 
సేద్యమున్‌, పాడిని చెజిచినారు ॥ 


కన్యలని, సతులని విచక్షణయె లేక 

స్త్రీల నీలువు గోల్పోవం జేసినారు 

బలిమి హైందవ ధర్మము బాయజేసి 

మలక లెందరిమతమునో మార్చినారు ॥ 
దారి పొడుగున యిటు వంటి ఘోరములను 
చూచి నిర్విణ్దుడై కలశుండు కనలె 
యెప్పుడెవ్వరిచే భారతేల కిట్టి 
కష్టములనుండి నిషృతి కలుగుననుచు॥ 


616 


617 


618 


619 


(కాఫిరు=ఇన్లాము'ను విశ్వసించని వాడు; 'హలాలు=అనుమతింప 
బడినది 
(ఘాజీ=గొప్ప వీరుడు; షహీదు=మృతవీరుడు; దోరు=మరణించు; 
నొగయు=సుఖించు 
(దరికొల్తుట=కాల్హుట, భర్మ=బంగారము; రౌప్యము=వెండి; కొల్లాడు= 
దోచుకొను; పాడటు=చెడిపోవు; పలి=క్యత్రిమమైన; విశననము=చంపుట; 
ఈలువు=మానము 


126 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


'కాన్యకుబ్దము” నుండి 'కొంకణము' వరకు 
కుదరమెక్కి బోవ నడుము చదరమయ్యె 
సింధు, కానన, పర్వత శృంగ, కటక 
కంటకమయ దేశము నెల్ల కడచి కడచి ॥ 


కదకు చేరె కలశుడు శృంగారపురము 

పథ పరి(శ్రాంతుడై ధూళి పైనింగ్రమ్మ 

కురులు చెదరి యుడుపులు తుత్తుజఖు గొనంగ 
కొత్త యాగంతుంగని యారెకులు నరగొని।॥। 


వలగొనుచు నతనిని వార్వమ్ముతో పాటు 
శంభు సముఖమునకు సరగ వచ్చు 
నటుల వెన్నడికొని యా పైనయాతని 
గుతిచి తమ యనుమను నెజుకచేయ ॥ 


పది సమలుగడచెను - పరస్పరము చూచు 
కొని - యిపు డిరువురికి పోల్మి కొంత మారె 
ఇరువదేడుల యువరాజు నిపుడు శంభు 
పాఢధవయసున కలశుండు పరిణతమతి।। 


ఒకరినొకరు గుర్తించిన యుత్తరక్ష 
ణమున సాగె సంభాషలనంతముగను 
ముందిరువురి యోగక్షేమములరసికొని 
అవల రాజ్యచర్చోత్సుకు లైరి వారు ॥ 


వింటివా శంభు! నీ వెపుడు మధుర వీడి 
వచ్చితివో, తదుపరి సమీప 

కాలమునందె మొగలుసేన లౌరంగ 
జేబు నానతిని విజృంభీతులయి 


(కుదరము=గుఖ్దము; కటకము=బోయు 


620 


621 


622 


623 


624 


(తుత్తుఖుగొను=-మాయు; ఆరెకులు=రక్షక భటులుఅరగొను=శంకించు 


(అనుమ=అనుమానము 


127 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


మలకల పూజ్యరమ్దాను పర్వమునాడె 
మధురాపురి పయిని ప్రధనమునకు 
పూనుచు శ్రీకృష్ణ పుణ్యాయతనమును 
కొల్లగొట్టి పిదప కూల్చి వైచి ॥ 
యడ్డగించిన వారల నడచి వేసి 
యాస్థలమునందు తమ ప్రార్థనాలయమును 
కట్టు కొనిరి శాశ్వతముగ “కన్నయ” కట 
నిలువ నీడయె లేకుండ తొలగబెట్టి ॥| 625 


ముప్పది లక్షల రూకలు 

కొప్పరముగ వెచ్చబెట్టి గుడి కట్టించెన్‌ 

గొప్పగ రుద్ర ప్రతాపుడు 

తప్పుడు మలకలును దాని ధ్వంసించిరయా ! ॥ 626 
అనినన్‌ శంభుజి జేవుఖింప కను లిట్లాడెన్‌ “బుధాగ్రేసరా! 
యనయుల్‌ మల్మలు చేయు దుండగములన్నాకట్టగా హైందవుల్‌ 
మునుకోన్నేరరె? రుద్రసింహుని భటుల్‌ బుందేలు లేమైరి? యి 
ట్లనిరుద్దమ్ముగసాగు చుండ వలెనే? యౌరంగజేబ్‌ దౌష్ట ప్రముల్‌ొ॥ 627 


అనిన కలశుడునగి “యమాయకుడ వోయి 

శంభు” సాయుధులగు వారి జృంభణమ్ము 

నాపదుర్చలుల్‌ పౌరుల కలవియగునె 

కత్తికిన్‌ కత్తి యెపుడు ప్రత్యుత్తరమ్ము ” 628 


హిందూరాజాలలో అనైక్యత 


కత్తికి కత్తి, కన్నునకు కన్నని సాయుధమైన సైన్యమా 

యత్తమునై బరిన్‌ దిగక నాగునె దుష్ట తురుష్మధాటి - తా 

మిత్తజి పొత్తులన్‌ వదలి యీసుమెయిన్లమలోన తామె భూ 
భృత్తులు 'హైందవుల్‌ పగలు పెంచుకొనన్‌ యెవడాపుమ్లేచ్చులన్‌?॥ 629 


(కన్ష్నయఃశ్రీ కృష్ణుడు 


128 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మనల నైక్యత లేమియె మల్మల కుసి 

యొకడె జెరంగజేబు హిందూర్వికంత 

బాద్న - మనకెవ్లు రాజులు పల్లె కొకడు 

“కేంద్ర” ప్రభుత లేమిని మనకెపుడు నోగె ॥ 630 


అపుడుకలశుడు మనసులో ననుకొనెనిటు 

“నగ్గి రేగంగ గాలి తోడైన యట్లు 

శివజితోపాటు శంభాజి ప్రవులపైన 

దూకినను - వారి జృంభణ కాకయున్నె?॥ 631 


శివజీ శంభుని గూడి యప్పుడపుడా జ్యేష్టాత్మజో ద్రేకము 
న్నవరోధించుచు - చాకచక్యమును లౌక్యమ్మున్‌ ప్రదర్శింపగా 

తవు సందర్భములందు - దుందుడుకు వృత్తంబున్నడంగించు కం 
దువ నేర్పించిన - వారికెంత పని హిందూరాజ్య నిర్మాణమున్‌” ॥ 632 


కవికలశు - శంభాజల సంభాషణము 


“'షాహజాదు మౌజము” తన జననిం జూడ 

వచ్చియుండెను 'యౌరంగబాదు కనుచు 

కలశుడు తెలిపె, శంభాజి కంత వరకు 

బయటి వార్తలు తెలియుట బ్రాతియయ్యె ॥ 633 


తనప్రాణమ్ములు కాచినట్టి “షహజాదా” పేరు విన్నంత శం 
భునకున్‌ జ్ఞప్తికి వచ్చె - “దుష్టుడు మొగల్‌ భూనేత “జెరంగజే 
బునకున్‌ మానవతా ప్రపూర్ణుడగు నీ పుణ్యుండు “మౌజమ్మె”టుల్‌ 
తనుజుండయ్యె” నటంచు విస్మితుడునౌ తత్మాల సందర్భముల్‌॥ 634 


(ఓఉగు=నష్టము 

(ప్లవులు=శత్రువులు; ఆక=అడ్డుు సందర్భము=సంఘటన 
(కందువః=నేర్చు; తవు=తగు 

(బ్రాతి=అరుదు 


129 


తే॥గీ॥ మరియు “దక్కన్‌ సుబేదారు” మణియము గొని 
వచ్చెను “దిలేరుఖానుడన్‌” వార్త తెలిసె 
తనను జయసింగు 'కాహి) గా నునిచినపుడు 
శంభు “పులిబిడ్డ' యని ఖాను చాలమెచ్చె ॥ 635 


షాహజాదు మోజము తన తండ్రిని పద భ్రష్టుని 
చేయుటకు పన్నాగము పన్నెనని కలశుడు చెప్పుట 


తే॥గీ॥ ఇంత కన్నను వింత వృత్తాంత మొకటి 
కలశు తెలిపెనది - యపాయ కరము కరము 
“షాహజాద” “మౌజము తన జనకు తీరు 
తో విభేదించి యెదిరింప దొరకొనె” నని ॥ 636 


కం తన నెదిరించెడు వారలు 
స్వనందనులనైన పాదుషా శిక్షించున్‌ 
పనుచును “గ్వాలియరు” 'చెజుక 
ట నల్ల మందిచ్చి చంపుటకు బందీలన్‌ ॥ 637 


él ఆయువరాజు వచ్చె తన యాత్మ పితన్‌ పదవీచ్యుతుండుగా 
చేయుచు - నెమ్మిగద్దెపయి చేరగ భావి మొగల్విభుండు నై 
సాయము కోరనేడిటకు శంభుని - మున్నెయెటింగి యున్మి తా 
నాయవురంగ బాదున తదద్భుత శౌర్యము పిన్న నాటనే ॥ 6338 


చ॥ ఇది వినినంత శంభునకు నిందెదియో నొక కుట్ర యున్నటుల్‌ 
యెదకును తోచె - యాతలపునే పయికిన్‌ కలశుండునున్‌ వినన్‌ 
విదితము చేసె - యీ మొగలు వీటికి క్రొత్తయె? యౌరసత్వపు 
న్నదవదలిందు యొడ్ల తగులాటమనన్‌ శలభాగ్ని చందమౌ ॥ 639 


(ఆహి=-పూఛు) మణియము=అధికారము 
(జడ్లు=ఇతరులు; తగులాటము=జోక్యము; శలభాగ్మిచందము=మిడుత 
అగ్నిలో ప్రవేశించుటు 


130 


చ॥ 


తే॥గీ॥ 


తరముల నుండి రాజపద తర్పకు లెవ్వరు గాని - పాపమం 
చరగొనకుండ గద్దెపయి సంస్థితులౌటయె లక్ష్యమంచు - నె 

వ్వరు తమ కడ్డు వచ్చుటకు పాయను గల్గిన నట్టివారు - సో 
దరులును, సొంత బిడ్డలును, తండ్రియునైనను చంపలేదొకో। 640 


ఇంత యెందుకు? మనకండ్ల యెదుటలేడె? 

స్వయము బెరంగబేబు రాజ్యాశతోడ 

యన్న దమ్ములను వధించె - నయ్యనింట 

కట్టివైచె, నగ్రస్వజుంకారంనుంచె॥ 641 


ఈ రాజ్యాశకు లొంగినట్టి మనుజుండెవ్వాడుగానీ యిటుల్‌ 
ఘోరమ్ముల్‌ పొనరించు - నిప్పుడు నెదోకుట్రన్నానర్చంగ నె 
వ్వారో వేచిన రీతి దోచు మన కావంతైన జోక్యమ్యు నిం 

దేరీతిన్‌ వలదెప్పు - వైరి మనలన్నింట్రమ్ముకున్‌ నెట్టినన్‌! 642 


'వీర శంభాజు తన తండ్రి 'శివాజి తనను కర్ణాటక 
జైత్ర యాత్రకు వెంటకొని పోలేదని విచారించుట 


తే॥గీ॥ ఛత్రపతికి నౌరసుడగు “శంభు” నేడు 
రత్నగిరి సుబేదారుగా రాజ్యమందు 
కొంకణమ్మున నొక ప్రక్క కొదిగె యుండె 
తండ్రి కన్నడ భువిని యుద్దము లొనర్చ ॥ 643 
చ॥ ఇది తనమానసమ్ము నెపుడేర్చుచు నుండె తుషాగ్ని చందమై 
కొదలును నేమి లేవు తనకున్‌ - జనకుండు తనన్‌ త్యజించియే 
కదనము సేయ వెళ్ళి గద! కన్నడ భూమికి - నంతె గాకతా 
నెదనను జ్యేష్ట పుత్రుడనకే యెడంజేసెను రాజధానికిన్‌ ॥ 644 
(పదము=పదవి; తర్షకులు=పిపాసులు; పాయ=అవకాశము; అరగొను= 
సందేహించు 


(అగ్ర స్వజుడు=పెద్ద కొడుకు (ఇంట్రము=ఇలుకున బెట్టుటు 
(తుషాగ్మి=-కుమ్ము; కొదలు=లోపములు; ఎడసేయు=దూరము చేయు 


131 


చ॥ 


కం॥ 


ఉ॥॥ 


వికలమనస్ముడై తలపు వేడి శమించుటకన్న యట్లు - యిం 
టికికడుదవ్వుకేగ కురుటిన్నధిరోహణచేసి పల్లమే 

యక వెనుపైన వట్టిగనె యశ్వదరద్విదుడౌట - యేగుచు 

న్నొక కొటికన్‌ కనెన్‌ యచట యోలిగ నానక నాదముల్‌ వినెన్‌!॥ 645 


దుందుభి నాదము శంభు నె 

డందన్నుప్పొంగ జేయు - ఢమరుక నాదం 

బిందు కళాధర తాండవ 

సందర్భమునందు మోయు చాయగం దోపన్‌॥ 646 


ఈశునపైన భక్తి తమ కెప్పుడు వంశ పరంపరాగత 

మ్మీశియు నింటి వేల్పు - పితకిడ్డ యభిఖ్యయు నామెనామమే 
యీశుని గూర్చి తాను విలిఖించెను మున్ఫుధ భూషణమ్ము”-స్వ 
ర్వేశుల భాష యందు సవరించిన కావ్యములోన భక్తిమై ॥ 647 


మహావీర శంభాజు' రచించిన “బుధభూషణము” 


ఉ॥॥ 


ఆ|॥ఎె॥ 


లోని ఈశ్వరుని స్తవము 


“ఆతడు సింహసన్నిభుడు - నర్ధశశాంకలసద్వరాంగుడున్‌ 

భూతి విలిప్తదేహి -నభమున్‌,భువింగాచునుఫాలదృక్కుతో 
శీతనగాత్మజాత సతి- స్నేహము స్నిగ్ధము పెన్మిటన్న - నీ 

కేతన మా హిమాద్రి-పదికేలుల చూపరి- శ్రీదు మత్రుడున్‌॥ 648 
జోత లిడుదునట్టి శూలికి, శంభుకు 

దేవ దేవుడాది దేవునకును 

చిన్న తనము నందు జేజి చెప్పుచు నుండె 

యడిగినప్పుడెల్ల హరుని గూర్చి ॥ 649 


(కురుటి=గుట్జ్ణము; పల్లము=జీను; దరద్విదుడు=జహృదయ మెటిగిన 


వాడు; కొటిక=పల్లె; ఆనకము=తప్టెటు 


(ఈశి=పార్వతి; స్వర్‌+వేశులు=దేవతలు; (సంస్కృతము దేవతలభాష 
(వరాంగము=శిరము; నీకేతనము=వసతి; చూపరి=అందగాడు; 


శ్రీదుడు=కుబేరుడు (జోతలు=నమస్కారములు; జేజి=పితామహి 


132 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


శౌ॥॥ 


ఈశుడె శక్తి - యీజగము లెల్లను నాట్యము చేయు నీశుతో 
పేశల సౌమనస్యములు విచ్చిన- నండము వ్రచ్చి జీవి యా 
కాశముంజూచినన్‌ తొలిగ- కాండము కొమ్మకు నాకు మొల్చిన 
న్నాశలుపండి ధాత్రి కను నర్భకమున్‌-శివతాండవాంకముల్‌॥ 650 


ఈశుడె - దీపకీల ప్రసరించు తమోపహమైన వెల్లులో 

శైశిరశీత మోర్వ శిఖిజాపెడు జిహ్వల దాలి వేడి 

ప్రాశన సిద్దికై రగులు వంట ప్రొయిల్‌ కలిగించు 'కాకిలో 

ఆశర రూపియౌచును సహాయ మొనర్చు సమస్త సృష్టికిన్‌ ॥ 651 


శివతాండవము 


ఆపరమేశుడే కుపితుడై నృతి యాడెడు రుద్ర తాండవం 
బాపెడు శక్తి లేదెచట- భర్గజటాస్రము లుద్దమించుచున్‌ 
ఊపెడు చర్నకోలలటు - ద్యోడుగణమ్ముల నేలరాల్పగన్‌ 
తాపగ నేల పాదముల తాకిడికిన్‌ జగముల్‌ వడంకెడున్‌ ॥ 652 


హరుడె కోపించి ఫాలాక్షి తెరచెనేని 

ప్రళయ వహి కీలలు రేగివార్థిచయము 

నంటుకొనంజేయు నీరమ్ము నావిరవగ 

శివుడె కర్త, భర్తయు, హర్త సృష్టికల్ల I 653 


హోలహల భక్షణము 


క్షీరాబ్టిన్‌ మధియించి యందుగల నిక్షేపమ్ములన్‌ పొంద త 
త్పారమ్మందు సురాసురావళికి మంధానమ్ము మంధాగమై 

బోర ప్రాకుడుమన్నె వాసుకిని త్రిప్పుత్రాడుగా చిల్మ హా 
హారావంబులు రేగె దుగ్ధనిధిలో హాలాహలం బొట్టగన్‌ I 654 


(పేశల=నుకుమారమైన; సౌమనన్యములు=వూలు; ధాత్రి=తల్లి; 


అర్థ్ధకము=శిశువు; అంకము=గుర్తు) ఆశరుడు=అడ్నిదేవుడు 


(నృతి=నాట్యము; అస్రములు=కేశములు; ఉధ్గమించు=పైకిలేచు; 


భోడు(భ+ఉడు=ఆకాశము నందలి నక్షత్రములు; తాపగ= గట్టిగాతాకుటు 


(పారము=బడ్డు; మంధానము=కవ్వము; మంధాగము=మందర 


పర్వతము; బోరప్రాకుడు మన్నాపాములకు రాజు; ఒట్టగన్‌=పుట్టగా 


133 


కం॥ 


చ॥ 


కం॥ 


end 


చ॥ 


చుక్షైన చాలు హహలం 

బొక్కుమ్మడి జగము లెల్ల బూడిద చేయున్‌ 

వెక్కసమై గరళాగ్నులు 

దిక్కులనలమె - త్రిజగములుదీనత నొందన్‌ ॥ 655 


అడలి సురాసురుల్‌ మునులు నన్నిజగమ్ముల భూత సంఘముల్‌ 
మృడునికి మొక్కి దేవ! కనుమీవిపదుద్ధతి-నీదు సృష్టియే 

పిడికెడు బూడిదై మిగులువేళ తటస్థము నయ్యె నీవె యీ 

యిడుమ - దొలంచగాకలుగు నెక్కటి వంచును సంస్తుతింపగన్‌॥ 656 


ప్రళఠయాభ్ర ప్రతిమాన కాళిమముతో వ్యాపించి హాలాహలం 
బళుకం జేయుచు సర్వ జీవులను నిర్వార్యంబునై చేతనన్‌ 
తొలగంజేయుచు నుండ, శంకరుడు కోధోద్వేగుడై క్షేళమున్‌ 
తలమందున్నొక 'యుండిగా మలిచి మింగన్‌ నిర్వికారాత్ముడై ॥ 657 


అదిగని గ్రక్కున యంబిక 

యదిమెను తన భర్త గళము - నాపుచు విషమున్‌ 
“మదనారికుక్షింజేరిన 

సదమదమొనరించు గరము సర్గము ననుచున్‌” ॥ 658 
అగ్గి ముద్ద వంటి హాలాహలమ్మును 

గళమునందె నిలుపు కారణమున 

నల్లనయ్య శివుని గల్లమ్ము నందుచే 

“నీలకంఠు డనగనెగడు భవుడు ॥ 659 
భువనములన్ని మాడి మసి ప్రోవులునై పడగన్‌ గరార్చులన్‌ 

తవిలి సమస్త లోకముల దాం పరిరక్షణ సేయ - ముందుగా 


(అడవ=భయపడి; యిడుమ=కష్టము; ఎక్కటి=వరుడు 
(అళుకు=భయపడు; నిర్వార్భ్యము=ఆపరానిది;చేతన=స్ప్రృహ; క్ష్వేళము= 


విషము తలము=అరచేయి; సదమదమొనరించు=నశింపజేయు 


(గరము=విషము సర్ల్దము=స్యష్టి 
(గల్లము=గొంతు 


134 


తే॥గీ॥ 


nd 


తే॥గీ॥ 


మివులుచు వేల్పులందరికి - (మింగె విషాగ్నిని వేల్పుబువ్వటుల్‌ 
శివునిల దేవదేవుడని చెప్పుట కింకను శంకయుండునే ॥ 660 


శంభు సాహస గాధ యీ సరణినుండ 

కృష్ణ పరమాత్మ కథ నాలకించినపుడు 

తలచు కొలదిని యేదియో కలతరేగె 

శంభు లేయెదం బాల్యంపు స్మరణ వలన ॥ 661 


శ్రీకృష్ణ జననము 


“పుట్టిన వెంటనే జనని మోమయినన్‌ గనకుండ పెన్టడిన్‌ 

పుట్టికం పొత్తులన్‌ నిదురపోయెడు పట్టినిమోచుకొంచు తాం 
గట్టులు రెండుందన్ని వడిగా ప్రవహించు కళింద వాహినిన్‌ 
నెట్టుచు రెండు పాయలుగ నేగెను యా వసుదేవుడద్దరే ॥ 662 


ఆది శేషుడప్పుడాత పత్రముంబట్టె 

వర్షధారలకును ఫణులు విప్పి 

కీచు రాళ్ళు గూడ కిక్కురు మనలేదు 

మూకలయ్యె సర్వ లోకములును ॥ 663 


ఘోషము నందు కుక్కలును కుక్కిన పేనుల వోలె నుండె, నా 
శేషశయాను రాకకయి చిత్తములుబ్బగ వేచియుండె, సం 
తోషముమీరగోగణము - దుప్పటు లన్మునిగుం డ్రిబ్రేలు - ని 

ర్గోష యశోదం జేర్చి కొమరున్‌ వసుదేవుడు నేగె 'మాయితో || 664 
మరల పంద్రెండు నేండ్లకు మధుర చేరి 

కంస విధ్వంసియై శౌరి కారయందు 

చిరము (మైగ్గినపితరులు స్వేచ్చనాంద 

మొదటి సారిగ వారల మోములుగనె ॥ 665 


(గరార్చిఏషాగ్ని తవిలి=పూని; మివులుచు=దాటు; వేల్పుబువ్వ= అమృతము 
(జడి=జోరువాన; పుట్టిక=బుట్టి;పట్టి=కొడుకు; కళిందవాహిని:యమున; 


అదరే=అరరాత్తిు 
ద థల 


(ఘోషము=గొల్లపల్లె; వ్రేలు=గోపకులు; నిర్జోష=అమాయిక; మాయ= 


యశోదకు జన్మించిన మాయు 


135 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అట్టె వారికి తమపట్టి పుట్టగానె 

తమకు దూరమ్ము నాచు నందకుల మందు 
పెరిగి యిన్నేళ్ళకు మరల తిరిగి వచ్చె 
పోయినదనుకొనిన నిధి పొందినట్లు” ॥ 


ఇట్లు శ్రీ కృష్ణలీలలు నెద తలంచి 

జేజి జీజియా చెప్పగ చిన్ననాడు 

విన్న ప్రాచీనగాధల నన్ని మరల 
తరచుచుండ నెదో నవ స్ఫురణకలిగె ॥ 


శ్రీ శంభాజీ గత సృృతుల యంతర్మధనము 


తాను తల్లి మోమును చూచి తనుచు చెప్ప 
గాదు రెండేడ్ల పసిబిడ్డ గాన యపుడు 
తల్లి గతియింప జేజియు వెల్లి గొనెడు 
(ప్రేమతోండ తనను పెంచి పెద్దజేసె ॥ 


ఏడెనిమిదేండ్ల ప్రాయాననేగ వలసె 
నంబరేశుని కొలువుకు 'నాహి” క్రింద 
మరల పండడైండు నేడుల తరుణ మందు 
వప్తకు, తనకు “ఆగ్రి నిర్భంధమయ్యె I 


పితరుడె యేదొ యెత్తుగడ వేసి చెబిన్‌ కడచేసి “ఆగ్రి భూ 
మితిని యతిక్రమించి చని మేద్చరుపన్‌ కనువారిందారిలో 
యతివర వేషధారులయి యధ్వములంజను చుండి మధ్యలో 
కొతుకక నొంటిగా మధురకున్ననిచెన్తన నెంతొ గుట్టుగన్‌॥ 


జనకు డారాయగడము”కు చనెడు వరకు 
దారిలోనేరికి మలికితమ్ము లేని 

పయన మాటంకములురాని పగిదినాగ 
తననువిదనాడె నట తండ్రి దారి నడుమ॥ 


కాని బాలుడు వీడు నేకరణి నన్య 
దేశమున నతర్శితముగ (ప్రవేశమైన 


666 


667 


668 


669 


670 


671 


136 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


నోర్వ గలడె తానచ్చట నొంటి మనగ 
నంచు తర్మించినే? క్షణమైన తండ్రి 672 


అదియుగాక తామిద్దరు పథికులైన 

జనులు శంకింతురనుచును జనకుడపుడు 

చాటె శంభాజి కాలగోచరుడు నయ్యె 

బాటనడుమ యాన (శమ వలన ననుచు ॥ 673 


ఇంగను బలమగు నమ్మక 

ముంగలిగించుటకు తండ్రి ముచ్చట దీరన్‌ 

సాంగముగా పరకర్శను 

గంగా తీరమునం జేసె గాదిలి సుతుకున్‌॥ 674 


రాజ నీతియు నాత్మ సంరక్షణమును 

కలిసి తండ్రి చే యట్టి జాగ్రత్త కలుగు 

పనులంజేయించి యుండిన బాగెగాని 

బుడుతనికి యెట్లు యీపనుల్‌ బోధపడును?॥ 675 
తనకావశ్యక మయ్యె నా పిదపపద్నాల్లేండ్ల ప్రాయమ్ము నం 

దున ఢిల్లీ యువరాట్‌ 'ముయజ్జ్ఞము” కడన్నుద్యోగియై యశ్వరా 
ట్పదవి న్నాయవురంగబాదునను నిల్వన్నప్టై “పాదా తనన్‌ 
తుదముట్టింప దలంప 'షాహదయొతన్నోమెన్‌ దయాసాంద్రుడై॥ 676 


ఆ'ముయజ్జ్ఞము కు తనెంతొ యప్పువడియె 

హనువు తప్పించి నిడె పునర్దనువు తనకు 

నేడతండె కోరెను తన తోడు పాటు 

పితరునిన్దించి తా ఢిల్లి పీఠమెక్క ॥ 677 


తన నొక పుట్ట చెండు వలె తన్నుచు నట్టిటు నాటలోని వే 

ద్మనను భవించు మాడ్మి యిట కానగ వచ్చును గాని- జ్యేష్ట పు 
త్రునిపయి చూపగా దగిన తోరపు బాధ్యత కానరాదు - యీ 
పనులను మంచికే యనుచు బాలకుడెట్లు తలంప సాధ్యమౌ? 678 


(అతర్కితము=హఠాత్తుగా; తర్మించు=ఆలోచించు 
(హనువు=హత్య; జనువు=జన్మము 


137 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


మందలింపగ తన పితన్‌ మాత జీజ 

యాంబ లేదిపుడా సవతాలు గలదు 

సవతి కొడుకుపై తనకు వాత్సల్యమున్నె? 

వీలు చూచి చాడీలను వినుచు గాక॥ 679 


నిప్పున నేయి వోయు వగ నిత్యము నిక్కము దాచు ట్రెగ్గడల్‌ 
యెప్పుడు తండ్రి వీనులను నిల్లును గట్టుక చెప్పుచుందు రే 
తప్పుడు మాటలో తగు నిదర్శనముల్‌ యణువంత లేని వా 
చెప్పుడు మాటలే జనకు చేతలకుందగు హేతువాయెనా? ॥ 680 


జనకు డా కన్నడ భువిని జైత్రయాత్ర 

కై వెడలి యట వత్సరకాలముండి 

మరలి రాయగడము చేరి మాసములకు 

మాసములె గడచియు, సుతున్మరచినాడు॥ 681 


తనపై కొపమొ?యంత కెక్కుడగు సాంద్రమ్మైన నిర్లక్ష్యమో? 
జనకుండైనను తప్పులివ్యయని నిస్సంకోచమౌ మాటలా 

డిన సందర్భము గుర్తులేదుతనతో డెప్పున్‌ గతమ్మందు - నె 

డును మాటాడుట లేదు-దూరముంచుటయొ నాడున్నేడు కన్ఫట్టెడున్‌॥ 682 


తప్పులు మోపి తప్పుకొని తాము వినోదము చూతమన్న వా 
రెప్పటికైన వారి గుణహీనత నల్వురిలో బయల్పడన్‌ 

తప్పక నెట్టి శిక్షకయినన్‌ తలవంచుట తప్పదింక - తా 
నిప్పుడమిన్‌ ప్రశస్తిగాను - నీతి పరుండుగ- ధర్మవీరుగా॥ 683 


లోకులాడెడు మాటలలోన తోచు 

నికము, కల్ల తేర్చగ పితనేరడయ్యె 

“శంభుజీ యను తనకున్న సంజ్ఞ వలన 

తానొ, గర్భణ గరళము నాన వలసె ॥ 684 


(నికము=నిజము 


138 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


త॥గీ॥ 


ఉ॥॥ 


మహావీర “శంభూజి” ప్రతిజ్ఞ 


“లోకద్రోహి” హలాహలమ్ము నొకటే గ్రుక్కన్‌ గొనెన్‌ శంభుడే 
వైకల్యమ్మునుపొందకుండ- జగతిన్‌ పాలింప ప్రాగ్రీతిగా 

నాకోవన్‌ యువరాజు శంభుడు నపేతాధారనిందా విషో 
ద్రేకమ్మున్నడగించి ధీరమతియై రెక్కొల్పు హిందూ క్షితిన్‌ ॥ 685 


తన యగపాటును గని నగు నెలవంక 
డంబంబునడచు 'హేరంబు” నంశ 
కొమరు ప్రాయము నందె యమరసైన్యములకు 
నాయంకుడైన 'షాణ్మాతు” రాంశ 
లంకేశు పతనము క్షింకాళి చే సంభ 
విల్లునని శపించు “భృంగి” యంశ 
జగములగాపాడ క్షణమాలసింపక 
హాహలమ్మును మింగు “హరుని” యంశ॥ 


భువన భాందములను మోయు భవుని మోయు 

తందరెరుగక చరియించు “నంది యంశ 

యన్ని యంశలు తననిప్పు డావహించి 

“హిందురాజ్య రక్షకు” తనన్‌ ముందునడపు ॥ 686 


పుట్టినపుడె కృష్ణుడు తల్లి పొడను గనక 

యద్దరేతిరి వ్రేపల్లె నధిగమించి 

కన్న తల్లిని మజపించు గార మొలయ 

మనిచిన యశోదనే తన మాయయమునిచె ॥ 687 


అడుగడుగునకు నాపదలడర జేసి 

కృష్ణుందునుమ కంసుడు నసహిష్టుడగుచు 

నెన్ని యెత్తులు వేసిన సున్నజేసి 

కృష్ణుడే మాతులుం గంసు గీట డంచె ॥ 688 
బన్నము లెన్నియైన చను బాలను (గోలు వయస్సు నుండి ఆ 
వెన్నుడు చూపినట్టి కడు విస్మితి గూర్చెడు లీల లెన్నియో 


139 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కన్నయదృష్ట మప్పు సమకాలికులందరి కబ్బె - నేటికిన్‌ 
విన్నయొడల్‌ గగుర్చును - యవిష్టుగదావినె జేజి చెప్పగన్‌ ॥ 689 


ఆ మహాదేవుడప్లు లోకావనార్ధ 

మెట్లు హాలహలము నాహరించి నాడొ ! 

బాల శౌరి విపత్సరం పరలు దాటి 

యెటు జగద్దురువయ్యె - తానటులెయగును ॥ 690 


ముధకారాదిక శంభుజీబ్రదుకు - మున్ముందున్దలజ్ఞాలయె 
ప్రధనమ్మందున తండ్రి జూడ నరులన్‌ భంజించి హిందూస్వతం 
త్రధరా ప్రాభవ సంప్రతిష్టకును మూలంబౌ పితాజీప్రయ 

త్న ధురావాహిగ శంభుడేచు, మొగలుల్‌ త్రస్తాత్ములై పాజగన్‌ ॥ 691 


అటు సాల్దెనిటు చోళమండలముదీచ్యాగస్తి దిగ్మధ్య భూ 

తట మందంతట యున్న కోటలపయిన్‌ దర్పించి కాషాయ రు 
కృటముల్‌ ప్రేంకణమాడ ఛత్రపతియొప్పమ్మెల్లెడన్‌ చెల్ల న 

చ్చట నాదిల్న మొగ[ల్పభుత్వము లికన్‌ స్తంభించు నిర్వీర్యమై 1 692 
ఈ మహారాష్ట్ర రాజ్యౌరసేడ్య పదవి 

కేవలము శివాజి సుతానుభావముననె 

దక్క రాదతని స్టెర్య, ధైర్య, శౌర్య 

ముల వలన దక్కిననె శంభు మోదమందు ॥ 693 
హైందవ స్వరాజ్యమ్ము నిస్స్పంద మగుచు 

నిలచి యభివృద్ధి పథమున నెగడ వలయు 

శంభుజీ ధ్యేయ మాకార్య సాధనమ్మె 

బ్రదికి యున్నను లేక న్నిష్పాణుడైన” ॥ 694 


(వఏస్మితి=ఆశ్చర్యము; యవిష్ణువు=బాలుడు) ముధా=వ్యథా 
(ధురావాహి=బరువును మోయువాడు; ఏచు=విజ్యంభించయు 
(ఉటిచి=ఉత్తరము; ఆగస్తి=దక్షిణము; రుక్‌=కాంతి; ప్రేంకణము= 


నాట్యము; ఒప్పము=అధికారము 


140 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


“మహావీర శంభుజికి పుత్రికా జననము 


శంభు పత్ని 'యశూబాయి' జనని యయ్యె 
తొట్టతొలి కాన్పు నందు కూతురిని గనుచు 
భోసలేకుల దైవము, 'పురహరప్రి 

యి యెడ భక్తితోడ “భవాని” యభిదనిడిరి ॥ 
శృంగారించిరి కొమరుగ 

శృంగార పురమ్ము నూత్న శోభలొలుక - ను 
ప్పొంగిరి “శంభు, 'యశూ లు 
త్సంగమునన్‌ ముద్దు లొలుకు తనయను గనుచున్‌ ॥ 
శ్రీ శివాజి యెజిగె తన జ్యేష్ట సుతుడు 

తండ్రి యయ్యె - తానిప్పు పితామహుడని 
యయ్యు నాతడు నెలల పర్యంత మ(గ 
సుతుని పల్మరింపగ లేదు - చూడలేదు ॥ 


695 


696 


697 


శ్రీ శివాజి యింత వరకు మాతామహుడు మాత్రమే అయ్యాడు - 


ఇపుడు తొలిసారిగా పితామహుడయ్యాడు 


శ్రీ శివాజీ ఆరు నెలల తర్వాత శంభాజని మందలించుచు లేఖ పంపుట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అట్టులుండగ నొకనాడు ననుచరుండు 
లేకలను రెండు శ్రీ శంభుజీ కొసంగె 
కమ్మయొకటి పిత - “దిలేరుఖాను” నొకటి 
పంపిరి, తొలుత చదివెను వప్తలేఖ I 
అగ్గిపై జల్లు నాజ్యమ్మునట్లు నుపరి 

లేఖ పంపె సుతుని మందలించుటకును 
“పన్నులందండు సచివుల పైన వెసి 
నావభాండములను వారనైతికులని” ॥ 


ఉత్సంగము=బడి; వప్త = తండ్రి 


698 


699 


141 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“బాలుడ వీవు - నీయనుభవమ్మును చిన్నది - పిల్లకాకి “యుం 
డేలు” ప్రఘాతము న్నెజుగునే యను నట్లుగ, నీయపక్వతా 
వాలములైన యోచనలపారప్రశాసన కార్య దక్షధీ 

శాలు రమాత్యులందున దొసంగులు చూపగ సాహసించునే॥ 700 


శుల్మములె ప్రధానాయము క్షోణిపులకు 

నాదిలుషహాను, మొగలుల నాపగలుగు 

సైన్య పోషణకెంత వెచ్చమ్ము నగునొ? 

నీదు బాలిశ బుద్ధి గణింపలదు ॥ 701 


నీ విపుదెఖుగ వలె రాజ నీతిలోని 

మివుల సూక్షాంశములను,, ధార్మిక రహస్య 

ములను, “సజ్జను” గదమునగల మహర్షి 

శ్రీ సమర్ధ రాందాసజీ చెంత వినుము” ॥ I 702 


అనుచు "తండ్రి పంపిన పురోణిని పఠించి 

యెట్లు స్పందింప వలయునో యొజుక లేక 

పితరు యెదలోని తలపుల విధము నందు 

కీలకమెజుంగ జాలక ఖీన్నుడగుచు ॥ 703 


పుత్రుని పల్మరించుటకు బుద్ధియెపుట్టక పోయినన్‌ సరే 

పౌత్రిని చూడ వచ్చు తల పైనీను పుట్టగ లేదె తండ్రికిన్‌ 

పత్రము పంపినాడొకటి నారు నెలల్‌ గతియింప నివ్విధిన్‌ 

క్షత్రియ ధర్మమింత కటుకమ్మె? -పితాత్మజ బంధమాలమా?॥ 704 


సుతుని యేణ్జ్ఞర్ధమైనను చూడరాడు 

ఆరు నెలలు హే తిని గన నరుగు దేడు 

తన పితాజి యెడదలోతు ధాత యొకడె 

యెజుగునేమొ? నాకది ప్రవల్షికయె సుమ్ము ॥ 705 


అ పోయిన దేమి? పి పిత్రాజ్ఞ మంచి 
“సజ్ఞని గదముకునుంబోయి “సాధు వర్యు 
శ్రీ 'సమర్ధ రాందాసజీ చెంత యెంతొ 
కొంత శిక్షణందిన లగ్గగునని యెంచి ॥ 706 


(కటుకము=చేదు; ఆలము=అసత్యము, అనాదృ్యతము 
(ప్రవల్సిక=గూఢ కావ్యము పురోజణీ=లేఖ; మంచి=గౌరవించి 


142 


శ్రీ శంభాజీకి దిలేరు భాను ఆదర పూర్వక మైన లేఖ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


వ్రాయుట 


పిదప రెండవ లేఖను విప్పి చదువ 

దానిలో దిలేర్థాను వాత్సల్య మొలుక 

తనను పులిబిడ్డ' యనుచు పేర్మొని లిఖించె 

“రమ్ము! sows మా మొగల్‌ రాజుగొలళి ॥ 707 


రాయగడమ్ములోనగల (ప్రగ్గడలందరు నీ విరోధులే 

నీయభివృద్ధి నడ్డుటకు నిత్యము నీదుసపత్నిమాతయే 

మాయలు పన్నుచున్నయది మంత్రులంజుట్టును చేర్చి కొంచు నీ 
కీయుబు సెన్నడో తెలిసి యేమియు చేయనెజుంగకుంటివే ॥ 708 


రాయగడమున నీకున్న రాయిడులను 

నటులె యిల్లట పల్లునివైన తెజిగు 

నెబుగుచుంటి చారులవల్ల యెపటికపుడె 

దోమ కుత్తుకంజొచ్చె సింధురవరమ్ము Il 709 


బైల యువరాజనెడు పల్లకీల (మోత 

మూల ముణుగంగ యీగల (మోత యింట 

ఎట్టు లొప్పితి వోయి? యీ హీనదశను 

కొదమ సింగమవే నీవు కదనమందు ॥ 710 


ఇప్పుడైనను మించి పోయినది లేదు 

రమ్ము - మొగలు కొల్వునంజేర - రాజి బిరుద 

మేడు వేలతురగముల యేల్బడి గొని 

ధనికుడౌ వతన్గారువై మనుము కుట్టి Il TE 


నీ పిత కన్నడమ్మునకనిన్‌ యొనరింపగ నేగు చుండి - బా 
హాపటు శక్తిలో నభినవార్షునజాున్నిను దూరముంచె - యే 
పాపము నీయెడం గలదు? భార్య యొనర్చిన దుష్ట బోధయున్‌ 

ఆ పిశునుల్‌ ప్రధానులెపుడాడెడు కల్లల చేతనే గదా! ॥ 712 


143 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


గడచె యేణ్ఞర్ధమా రాయగడము చేరి 

నీదు పిత - యొక్కదినమైన నిన్ను పల్మ 
రింప - నీ తొలి బిడ్డను రిక్కవేసి 

చీబుటకు తీరలేదట చిత్ర మౌర ! ॥ 
రాయగడము పన్నెండు జిల్లాల తోడ 
రాజరామునకిచ్చెడు యోజనమ్ము 

“బింజి” దుర్గమ్ముతో నవాచీన దిశను 

కలుగు రాజ్యమ్ము నీ కీయ కట్టడయ్యె I 

స్తీ కన్న నెక్కువయ్యెను 

నీకు న్వెమాత్రుడగు కనీయుడు స్థాయిన్‌ 
నీకిదిసమ్మత మగునే 

యాకోణము నుండి గూడ యరయుము శంభూ ॥ 
తండ్రి, కొడుకుల మధ్య - సోదరుల నడుమ 
రాజకీయము లందు వైరస్యముండు 

రావణ, విభీషణుల కధనీ వెబుగుదు 
ధర్మజుడు చంపె మామ మద్రాధి పతిని ॥ 


గొప్ప సరదారుగా మొగల్‌ క్షోణిపునకు 
మనసు రంజింప చేయుచు మసలు దేని 
ఎంత ఎత్తుకు నీ స్థాయి యేగగలదొ? 
నేను సైతము నూహించ లేను శంభు” ॥ 


అనుచు వ్రాసిన లేఖ సారాంశ మరసి 

తురక యౌ దిలేర్థాను హిందూ పురాణ 
వైషయిక పరిజ్ఞానమటబ్రమ్ము గొలుప 

యులక కాదుర! యీ “వృద్ద మలకి యనుచు ॥ 


7183 


714 


715 


716 


717 


718 


(యోజనము=ప్రణాళిక; అవాచీనము=దక్షిణము;కట్టడి=యేర్హాటు 


(వైమాత్రుడు=సవతి తల్లి కొడుకు; కనీయుడు=తమ్ముడు) 


(ఉలక=తేలిక; మలక=తురుష్కుడు 


144 


చ॥ తెజచిన పుస్తకమ్మువలె తెల్లమునాయె మరాట రాజ్యపు 
న్తైజిగు సవిస్తరమ్ముగను - దిగ్భమమౌ మొగలాయి వారివే 
గరుల నియామకమ్మరయ - కాంతురు జాడలు నీటిపైన -నే 
తురు విరచింప గాడుపున తోరపు చేర్లను - వీరలల్పులే 1719 


కం॥  అనుకొనుచు నబ్రమందుచు 
తనివియు, తడబాటు, శంక,తగినంత భయ 
మును, బిడియము పెనగొనగా 
మనమున నొక తీర్పు లేమి మథన పడంగన్‌ ॥ 720 


కం॥ విద్యావతి శంభుని సతి 
సద్యముగ నెలీంగెలేఖ సారాంశమ్మున్‌ 
వేద్యము ముందేపతి మతి 
హృద్యోక్తుల తోడ శంభుకితమును చెప్పెన్‌ ॥ 721 


'మహావీరి శంభాజీకి భార్య యశూబాయి హితబోధ 


శా॥ ఆర్యా! మల్మ దిలేరు ఖాన్ప్సలుకు లేఖాంశమ్ములున్‌ - మీదు నాం 
తర్యమ్మున్‌ సరిపోయినట్టివిగచింతన్దేతు నేనిష్పు -మీ 
చర్యల్‌ యింతకు ముందె తండ్రికి జుగుప్పన్నూర్చ - మా యత్తయున్‌ 
క్రౌర్యంబూనును మీ పయిన్‌-స్వసుతునకున్‌ రాజ్యాధికారమ్మిడన్‌॥ 722 


తే॥గీ॥ వ్యక్తి చుట్టును ముండ్ల కంపలను పరచి 
ననల సెజ్జగ భావించి నడవమన్న 
చందమొప్ప - మీ చుట్టును సంకటములె 
కల్పనము చేసి - మీ నేర్పు కాంచ నెంత్రు ॥ 728 


(వేగరులు=గూఢ చారులు; నియామకమ్ము=వ్యవన్థ; చేర్లు=త్రాళ్ళు; 
నేతురు=నేర్తురు 

(సద్యము=వెంటనే; ఇతము=హితము 

(ననలసెజ్జ=పూలపాన్సు 


145 


కం  ఇదియె పరీక్షా సమయము 
పద పదమున వలయు నెంతొ భద్రము - కనుచ 
న్నిదిశలు ననపాయములని 
విదితమ్మైన మొనకడుగు వేయుటలగ్గా ॥ 


తే॥గీ॥ పితరుడేది కోరెనా? హైందవీయ రాజ్య 
సాధనము - దానిని వదలి, స్వాభిమాన 
మనుచు, తురకల గలియుట మంచి యగునె? 
యోచనము చేసి - చేయుము యోజనమును ॥ 


తే॥గీ॥ ఆడుదానిని, నీకు నధ్యూఢ నగుదు 
నీదు తొలిబిడ్డకును తల్లినిపుడు - వినుము 
మంచియో! చెడ్డయో! నాదు మాట సుంత 
చనుము సజ్జనగడము - యోగిని గనంగ” ॥ 


తే॥గీ॥ అనెడు భార్య బోధన, పితరాను శిష్ట 
(ప్రైరణమునిచ్చె శంభాజి వెడలుటకును 
ముందు సజ్జన దుర్గ నాముష్మిక వరు 
చెంత రాజనీతి గజచు చింతనమున ॥ 
తే॥గీ॥ కదలె శంభాజి సజ్జన గడముంజేర 
ఐదు వందల యాళ్వికులనుసరింప 
కాని నాటికే సజ్జన గదమునుండి 
యోగి కొల్లాపురికి చన్న యూసు దెలిసి ॥ 


తే॥గీ॥ రెండు నెలలాగె నచట త్రిదండి కొజకు 
నయ్యు శ్రీ రామదాసజీ యైపు లేక 
శంభు యోచనోన్మంధిత స్వాంతు డగుచు 
చేరె కృష్ణ, వేణ్లాసంగ తీర భువిని ॥ 


(యోచనము=ఆలోచన; యోజనము=వ్యూహముు 
(ఆధ్యూఢ=మొదటి భార్య 
(అనుశిష్టి=బోధనము; దుర్గ=గడము 


(ఊసు=వార్తు (ఐపు=జాడ; త్రిదండి=సన్యాసి 


146 


ఆ॥వె॥ ముందె తలచినాడొ? మొగలులంజేరగా 


కాక హరికమైన కాయమౌనొ? 
కృష్ణ వేణ్ణ సంగ ఘట్టమునకు రాగ 
వీర శంభు మనసు మారిపోయె ॥ 780 


కం॥ ముందుగ దిలేరు ఖానుడు 
సందేశము పంపె “కృష్ణు సరిదుదగాశం 
జెందిన తటమున చేరిన 
కొందరు సైనికులు శంభుంగొనివత్రనుచున్‌ I 731 
“కీర శంభాజ” మొగలుల శిబరమునకు చేరుట 
క్రీశ.1678 
él “మాహులి” “కృష్ణవేణ్లూనద మంగళ సంగమ తీర్ధ మందునన్‌ 
గాహనముంబొనర్చి యురగాభరణున్‌ జగదంబ గొల్బు స 
న్నాహముతోడ వచ్చి యట నర యొనర్చుచు శంభు డొంటిగా 
వాహము గూడ లేక ఘనవాహినింజొచ్చుచు యీదె యుక్కునన్‌॥ 732 
కం॥ వెను వెంటనె 'ఖేలోజీ 
దణి, మిగిలిన రక్షక్షభట దళమా శంభున్‌ 
మునుకొని వెనుకకు మరలిం 
ప నెంతయు జతనమొనర్చి ఫలమటథి మరలన్‌ ॥ 7383 
చ॥ మొగలుల రాజ్య భాగమునమోపి పదమ్ములు యా శంభుడప్పు తా 
నిగ మరలన్నటంచు పయికెత్తి కరమ్మును నూపి చెప్పె - స్వా 
నుగులగు నంగ రక్షకుల నూరడు డంచును - నింతలోపలన్‌ 
మొగలుభటుల్‌ తురంగమము మూపున కూర్చొన బెట్టి రాతనిన్‌॥ 734 
(హరికము=హఠాత్తుగా; కాయము=నిర్ణయము; సంగము=నటి 
సంగమము 


(సరిదుదగాశ(సరిత్‌+ ఉదక్‌+ఆశు= నదికి ఉత్తరపు దిక్కును 
(గాహనము=స్నానము; ఉరగాభరణుడు= ఈశ్వరుడు; వాహము= 


గంబ్బ్ఞవుు) (దణి=సేనానాయకండం; ఆరెకంలు=అంగ రళక్షకంలు; 
జతనము=యత్నము; ఫలమటి=ఫలములేకు 


147 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


కం॥ 


క్రమ్మటిను నిరాశ మెయి మరాట దళము 
చేరె శంభాజియును బహదూరు గడము 
నట “*దిలేరుఖానుని” వైభవాతి శయము 
కాంచి కనులార శంభుదక్కజము నొందె ॥ 


మరికొన్ని దినములకు శం 

భు రెండవ రమణ “దుర్గబాయి” ముదమున మగనిన్‌ 
దరి జేర, నామె తోడ న 

వరజునిగన, యక్క “రాణుబాయియు” వచ్చెన్‌ ॥ 


మొగలు మాయ వాగుర యందు తగులు కొంటి 
ననుకొనుచు నుండ యిప్పుడు అక్క ఆలు 

వచ్చి చిక్కుపడి రనుచు వంత గూటి 

శంభుజీ, దిలేర్థానుపై శంకనొంది ॥ 


ఎన్ని మాసముల్‌ గడచుచు నున్న గాని 
మొగలు రాజ్వాభి వృద్దికై మొగ్గకుండ 
కేవలము శంభు తనకు చిక్కెనని మిగుల 
తృప్తుడౌ ఖాను “బాద్వా కతృప్తింగూర్చి I 


735 


736 


737 


738 


నెలలున్‌ పోయెను - వత్సర ద్వయముపైనేయయ్యె కాలవ్యయం 
బులుకున్‌ పల్మునులేదు - కేవలము శంభూజీని లోగొంటి నం 


చలసత్వమ్మున మీది కార్యములెవో యాలోచనే లేక ని 


శ్చలతన్‌ యుండె 'దిలేరుఖాను'డని “బాద్వా లేఖ వ్రాసెన్నిటుల్‌ | 739 


“శంభుజి” చిక్కెనని సం 

రంభముకా దతనితో మరాట భువి రణా 

రంభ మొనర్చుము గ్రక్కున 

'కుంభిిని మేపుట గడములంగూల్బుటకె గదా !” ॥ 


చేలమున చుట్టిన యయో 
గోళమువలె వచ్చి తాకి కూర్చు వదల్చెన్‌ 


(అవరజుడు=తమ్ముడు) రమణ=భార్య 
(కుంభి=ఏనుగు; గడము=కోటు 


148 


ఉ॥॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆ లేఖలోని వాడికి 
గాలిని తృణమట్లు ఖాను గజగజవణకెన్‌ ॥ 741 


ఆలము సేయకుండ నిపుడాలము సేయ దిలేరు ఖాను - భూ 
పాలగడమ్ము నెన్నుకొనె - పాలకుడాగడికిన్‌ “ఫిరంగు న 

రాల” తదీయ విక్రమము చాకణు’ పోరున వెల్లడయ్యె - నా 
యాలము గెల్వ రెండు నెలలారడి చెందెను 'పైస్తఖానుడే॥। 742 


బహదూరు గడము నుండియు 

నహమహమిక తోడ నడచె - నని సేయుటయే 

మహమట్లు గాగ సేనలు 

మహియంతయు తమదె యనెడు మల్లరము మెయిన్‌॥ 743 


పథము పొడుగున తారసపడెడు నూళ్ళు 

పట్టణమ్ములుC దోచుచు పౌరతతిని 

కట్టు బట్టలతో వెళ్ళగొట్టి వెలికి 

నిండ్లు దరికొల్సి ముందుకు నేగుచుండ్రి॥ 744 


ముఖ్యముగ “అధాని” యను (గామోప కంఠ 

మందె కన్సడినజనులం మంద జేసి 

యూరిలో జొచ్చి ధనమెల్ల నొడిచి కొనుచు 

స్త్రీలను చెజచి, ప్రజను వధించినారు ॥ 745 


పిదప ఖానుసేన “తికోట” వీడు చేరి 

“'హిందువులును), 'షి యామల్ము లిరు తెగలును 

కాఫిరులె యంచు వారలం గరుణలేక 

విత్తుమాల్చిరి యాబాల వృద్దముగను I 746 


(చేలము=గుడ్డ; అయోగోళము=ఇనుపగుండు; ఖాను=దిలేరుభాను 
(మహము=ఉత్సవము; మల్లరము=గర్వము 

(దరికొల్బు=కాల్లు 

(జడిచికొను=దోచుకొను; ఉపకంఠము=పాొలిమేరు 
(కాఫిరులు=ఇన్లామును నమ్మనివారు; విత్తుమాల్లు=-చంపు 


149 


సీ ధనిక, పేద యనెడు తారతమ్యము లేక 

కనబడ్డ యిండ్లను కాల్చినారు 

కన్నెలు - పరసతులన్న భేదము లేక 
వనితల శీలము (బ్రాల్సి నారు 

శిశు, బాల, తరుణ, వర్షీయాంసులను, నజ 
వీడి కత్తులతోడ ప్రీల్చినారు 

దృష్టికి సోకిన దేవాయతనముల 
కుద్దాలముల తోడ కూల్చినారు ॥ 


ఆ॥వె॥ నైచికీ వితతిని నైష్టికతతిం దయ 
మాలి వారి యునికి మాల్చినారు 
ఖాను యుద్దభటుల క్రార్య విశ్వాకృతి 
“శంభు కనె వెజిగున స్తంభితుడయి ॥ 747 


శంభాజీ, దిలేరుఖాన్లు బహదూరు గడమును 
ముట్టడించుట 


చ॥ గడమునుముట్ట తుర్క బలగమ్ముకు ముందుగ “శంభుజీయె” క 
న్పడగ- దిలేరుఖాను వలపన్నెను - నట్లె మరాటులప్పుడ 
కృడ యువరాజునుంగనుచు కాడ్చడి నివ్వెబితోడ, తేరుచున్‌ 
తొడరిరి భీకరాజి నరిం దుత్తుమురున్నానరింప నుగ్రులై ॥ 748 


తే॥గీ॥ “శంభు'పేర దిలేరాను’ జాబు నొకటి 
ఖ 
(వాసిపంపించె కోట లోపలికింబేర 
“శతు బలమధికము - మీరశక్తు లిచట 
యేల జనహతి; గడమప్పగించు” డనుచు ॥ 749 


తే॥గీ॥ ఆ పురోణికి (ప్రతిలేఖ నంపె దుర్గ 
నేత- “లొంగుటన్నది మేము నేర్వ లేదు 
నంతిమ శ్వాస వరకుపోరాడు టొకటె 
నేర్పినాడు మాకు శివాజి నృపుడు ననుచు” 750 


(వర్న్షీయాంసులు=వృద్దులు; నైచికి=గోవు; నైష్టికుడు=ఆచారవంతుడు] 


150 


చ॥ 


చ॥ 


కం॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


పరినుసిగొల్పె ఖాను గడిపైకి - ఫిరంగులు బారు చేయుచున్‌ 
వరుసగ కోట గోడడుగు భాగము నందున మందు పాతరల్‌ 
దొరపుచు కోటపైకి నధిరోహిణులన్‌ నిలబెట్టి యెక్కగన్‌ 

తరుముచు వీరులన్‌ కెరలినారనిం “శంభు”, 'దిలేరుఖాను'లున్‌ ॥ 751 


తమ యువరాజెవచ్చి రణతంత్రములన్‌ నడుపన్‌ మరాటులున్‌ 
తెమలుచు, శంభుబాలిటకు దేనికి వచ్చినా? తుర్క వారితో 
సమసనమై పితృస్వము వశమ్మొనరింపగ వారికిన్‌ - సహా 
యమగుట - వింత యంచు వికలాత్ములునై యనిసేసి రంతటన్‌! 752 


పోరియు నోటమి చెందుచు 

పారిరి గడివీడి పంచ బంగాళమ్మె 

మారాట భటులు - చిక్కిరి 

వారలలో కొందరరికి 'బందీిలగుచున్‌ ॥ "758 


గడమును కూల్చి వేయుడని ఖాను భటాళికి చెప్ప - “యేమి యా 
గడమిది-దుర్గముండిన మొగల్పరి పాలన కెంతయు మెలుగాదొ-యం 
చడుగగ శంభు - “దక్షిణము నంతయు నాక్రమణమ్ము చేసి- య 
ప్పుడిట నవశ్యమైనయెడ పూనెద మేము గడమ్ము కట్టగన్‌” ॥ 754 


అని తిరస్మార పూర్వకాఖ్యాన మిడుచు 
కోట నంతయు కుప్పగా కూల్చి వేయ 
పంచి - బందీల చేతులు బల్మి వెనుక 
కును విరిచి త్రాళ్ళతో కట్ట మనుచు చెప్ప ॥ 755 


సప్తశత ప్రమిత మరాట సైనికులట 

చిక్కిరి - దిలేరు ఖానుకు చిత్త మలర 

బంధితులయిన వారల భావి నుదుటి 

లిఖితమునకు బ్రహ్మయ్యె, దిలేరుఖాను ॥ 756 


(పరి=సైన్యము; దొరపు=ఉంచుట; అధిరోహిణి=నిచ్చెన; కెరలు= 


విజ్బంభించు అని=యుద్ధము 


(తెమలు=కలతపడు; సమసనము=సంసర్దముూ 


151 


వీర శంభాజీ బహదూరు గడముపై దండెత్తి 
నందుకు పశ్చాత్తాప పడుట 


కం॥ “తన వారితోనె యనికిని 
మునుకొనగాంజేసె నన్ను మోమోటము లే 
క నిరనుకంపకుడై విధి 
ననుబోలెడు వారు గాదె? నడపీన్లులనన్‌ ॥ 757 


తే॥గీ॥ దుర్గనేత ఫిరంగోజి దురము నందు 
వెన్ను చూపక పోరియు బన్న పడుచు 
నచట తననుంజూచి యతడు నచ్చెరువడె 
తాను లజ్జింపవలసె నాతనిని గనుచు ॥ 758 


మ॥। పితరాజ్ఞా వినిబద్ధ బుద్ధి యగుచున్‌ వృద్దా ఫిరంగోజి యౌ 
వతరస్వుల్‌ సయితమ్ము చూపని బలావష్టంభమున్దూపియున్‌ 
జితుడై దుర్గము వీడగా వలసె - నిస్సీమాభిభూతుండునై 
సుతుడన్నేపతనమ్ము గాగ-భృతుడై శోభించె హంవీరుగన్‌!॥ 759 


తే॥గీ॥ అతని కీరితి ప్రాకు దిగంతములకు 
నా యపయశము నిలుచు మన్వంతరములు 
పతికి వెన్లాపు నై పోరు ప్రజవి యతడు 


పితకు వెన్సోటు పొడిచిన పతితుడేను” ॥ 760 
దిలేరు ఖాను మరాటా బందీలను అతి క్రూరముగా 
శిక్షించుట 


శా॥ బందీలందరు దీనదృక్కులను శంభాజీని చూడంగ, 'వీ 
రెందుం బోవగ చేతువంిచడుగ - వీరి పెగ బహ్‌దూర్‌ గడిన్‌ 
విందై యుందురిటంచు పంపె యటకున్నేణూర్ల మందిన్‌ వెసన్‌ 
ముందే చెప్పక యెట్టి శిక్ష పడునో (ముచ్చౌ దిలేర్ధానుడున్‌ ॥ 761 


(యౌవ తరస్వులు=యువ వీరులు; అవష్టంభము=సమున్న్షతి; నిస్సీమ= 
ఎల్లలేని; అభిభూతుడు=అవమానితుడు) భృతుడు=సేవకుడు 
(ప్రజవి=వీరుడు; పతితుడు=పతనము నొందినవాడు 


152 


చ॥ 


కం॥ 


స్వయముగ “శంభు” యుండగనె సప్తశతప్రమితుల్‌ మరాటులన్‌ 
శయముల వెన్మకున్‌ విజిచి స్రజ్వలతోడ బిగించి కట్టుచున్‌ 
బయలున నిల్పి నొక్కొకని వల్చ్పలి బాహువు చెండి వేయుచున్‌ 
దయవిడనాడి శోణిత నదమ్ములు పారగ జేయనెంచగన్‌ ॥ 762 


ముందుగ “ఖాను దురూహల 

చందమ్మరయంగ లేని శంభునకు గడ 

మ్మందున జరిగెడి ఘోర 

మ్ముందెలియ నటకరుదెంచి మునుకొనె నాపన్‌ ॥ 763 


శ్రీ శంభాజ మరాటా బందీలకు వేయబోవు కఠిన 


చ॥ 


end 


ఉ॥॥ 


శిక్ష ఆప ప్రయత్నించుట 


“వలదిటు వంటి నిరృణపు వైఖరి - నీకును లోగి యున్నవా 
రలు, శరణమ్ము గోరెడు నిరాయుధులన్నుదరార్థ మాజిలో 

నిలబడి యాత్మ రక్షణము నేని తలంపక రాజు గెల్పుకై 

కలన యొనర్చుటే, యఘముగా తలపందగు నయ్య ఖానుజీ ॥ 764 


ఎవడు సుంత బత్తెమిడునొ? వాని కొజకు 

ప్రాణ భయము వీడి బవరములను 

పెనగుచుందు రొక్క పిడుచడు బువ్వకై 

యట్టి వారు క్రొత్త యగునె నీకు? ॥ 765 


కావలెనన్న వీరలకు గవ్వల నిచ్చియునైన నీ పరిన్‌ 

తావిడ వచ్చునే? సతము దాతకు వారలు బద్దు లౌదురీ 

వీ విషయమ్మెబుంగవొకొ? వృద్దుడవైతివి యుద్ద భూములం 

దే వయసెల్లనుంగడపితెందుకు పాల్పడె దిట్టి చెట్టకున్‌” ॥ 766 


(శయములు=చేతులు; వల్చలి=కుడి 
(నిర్హణము=దయలేని; కలన=యుద్దము 
(గవ్వలు=వేతనము; పరి=సైన్యము; తావు=చోటు; బత్తెము=జీతము 


153 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


వీర శంభాజీ విన్నపమును దిలేరుఖాను 
నిరాకరించుట - శంభాజ పశ్చాత్తాపము 


అని శంభుడెంత జెప్పిన 

వినకుండుటె గాక యెంతొ వేగిరమొప్పన్‌ 

తన నేరము జరిపించెను 

ననయుల బంటులను6 బంపి హర్షముతోడన్‌ I 767 


అంతెగాక దిలేర్థాను డనియెనిట్లు 

“యీ మరాట సైనికులకు నిట్టి శిక్ష 

వేయునది వారికైగాదు - నెవరి కొజకు 

చేసిరో 'యని నా శివాజీకి శిక్ష” ॥ 768 


ఆ మాటన్‌ విని నెత్తిపై పిడుగు పడ్డట్లెన నిర్విణ్లుడై 

“యీ మాత్రమ్మునకా 'పితాజి వచన మ్మేమాత్ర మాలించకే 

యీ మాయావి 'దిలేరుఖాను” వలలో నీ రీతిగాం జిక్కితిన్‌ 

స్వామి ద్రోహము, వప్తద్రోహమును, దేశ ద్రోహమున్‌ చేసితిన్‌! 769 


సవతి తల్లియు - దుష్టాష్ట సచివ చయము 

నన్ను దుళ్ళీలుగాంజూప నెన్నాగతుల 

వేయు నపనిందలకును నే విసివియిట్లు 

పరుల పంచను చేర పాల్పడగ వలసె ॥ 770 


ఫలియించె వారి దౌష్ట్రము 

నిలుపోపక నేను తురక నేయుడనైతిన్‌ 

కలచితి పితరు నెడందను 

కలరూపిపు డర్ధమయ్యె కరముల్‌ కాలన్‌” ॥ 771 


(అని=యుద్దము 
(నిలుపోపక=సహించలేక; నేయుడు=స్తేహితుడు; కలరూపు=నిజము; 


కరములు=చేతులు 


154 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


end 


చ॥ 


ena 


వీర శంభాజీని బంధించి ఢిల్లీకి పంపమని 
జౌరంగబేబు ఆదేశించుట 


అనుచు వాపోవు శంభుని నంగవించి 

చారుడొక వార్త చెవికిని చేరవేసె 

పాపి యౌరంగజేబు “శంభాజి నిపుడు 

బంధితుని చేసి ఢిల్లీకి పంపు” డనుట ॥ 779 


చకితుడునయ్యె వార్త విని శంభుజి “పాదుష పన్నకమ్మదా? 

యొక కొలువిచ్చినట్లెయిడి యుచ్చు బిగించిరె? కారలో నిడన్‌ 
నికముగ దీనికొప్పుకొనునే విధిలేక దిలేరుఖాను - యీ 

వృకముల ముప్పుతప్పుకొను వీలును వేచెదొనంచు శాంతుడై॥ 773 


ఆవల శంభాజీ తా 

నీ విషయమె యెరుగనట్లు నెప్పటి వలెనే 

తావీయకెట్టి శంకకు 

తావర్తిలుచుండె ఖానుదాపున నెమ్మిన్‌॥ 774 


వేగు వార్త చెప్పి వేగమ్ము గాంజనె 

ఖానుడింతలోన కలియవచ్చె 

“శంభు! ఇంక మనము జృంభించగా వలె 

“ఆదిలుషహ” రాజ్య మాక్ర మింప ॥ 775 


అది యటులుండ నీ జనకు డాదిలుషాహికి తోడు సూపగా 
కదలుచు-దాడి చేసెను మొగ(ల్పభు ప్రాంతము “జల్నపూరుపై” 
యదియొక సాకు - బీజపురి నాక్రమణమ్మొనరించు పాదుషా 
పదకము నడ్డగించుటకు పాచికవేయు శివాజి వ్యూహమౌ” ॥ 776 


అనిన శంభుడనియె “జెనౌను ఖానుజీ 
శంభుడనగ మీకు సంగితుండు 


(అంగవించి=సమీపించి 
(నికముగ=నిక్కముగా; విధిలేక=మార్లము లేకు 
(కదలు=ప్రయత్నించు; పదకము=వాహము 


155 


కం॥ 


ena 


end 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ena 


ఛత్రపతి శివాజి సర్వస్వతంత్రుడు 
నతడు నిచ్చ వచ్చి నటులంజేయు” ॥ 


అన విని దిలేరు ఖానుడు 

మనమున కడు నొచ్చుకొనియు, మందస్మితుడై 
“మన మాట వినడు శంభుడి 

క నితని కట్టడి నొనర్పగవలె” ననువగన్‌ ॥ 


“ఎంత మాట శంభు! నెల్లిదుడవె నీవు! 

సప్తశత హయదళ శాసకుడవు 

మొగలు కొలువునందు మొదటి బంతిని యుందు 
నీకు యీడు గలడె నిఖిల ధరణి” 


ఖాను పొగడికలకు గర్వమ్ము నటియించె 
శంభుపైకి - లోన జనకు గలియ 

తగిన తరుణము కయి తాల్మితో నుందెను 
చారులంద జేయు సన్నవేచి I 


శంభుంబంధించుటకు తగు సన్నహనము 

చేయ బంచెను బెరంగ జేబు ముందె 

యది యెతిగె దిలేర్గానుడు - నైన గూడ 
ఖ యా 

శంభు గోల్పోవ ఖాను కిష్టమ్ము లేదు ॥ 


“వెళమ బీజపూరు పయి భండనమున్‌ ప్రకటింప కాదనం 


7717 


778 


779 


780 


781 


జాలడు పాదుషా - పయిగ శంభుజి సాయము చేయుచుండెనం 


చాలఘు బుద్ధికి న్నెటులొ నచ్చగంజెప్పిన, పాదుషాయు, తా 


నాలము సేయు శంభు, నతడండగనుండ జయింతు దక్క్మనున్‌॥ 782 


ఖానుడిట్లు దలచి కదలించె శంభును 
“పన్లలా”గడమ్ము పైకి బోవ 
దారివేరు లేక తలయూపె శంభాజి 
ఖాను పృతన కదలె కదనమునకు ॥ 


(సన్ష-సంకేతము (ఆలముసేయు=ఉపేక్షసేయు 


(ప్యతన=సైన్యము) వగ=ఆలోచన 


783 


156 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


nd 


end 


ఎప్పటి మాదిరే తురకలేచి పథమ్మున కల్లు పల్లెలన్‌ 
నిప్పులకుప్పలన్‌ సలిపి, నీజొనరించుచు ధాన్యరాశులే 

తప్పును లేని పౌరులకు దారుణరీతి కశాభిఘాతలన్‌ 

నొప్పిని గూర్చి, స్రీలకతి న్యూనముగా నభిభూతి గూర్చుచున్‌॥ 784 
అద్దు, నాపును లేక సైన్యమ్ము రేగ 

పడతులవమాన భీతలై పరువులెత్తి 

కూప, వాపీ, సరో, తటాకోదమగ్న 

లై యసువులుబాసిరి శీల రక్షణకయి॥। 785 


విచ్చల విడిగ దోచుచు విపణి వీధు 

లెల్ల వణిజుల గృహములు కొల్ల గొట్టి 

కట్టు బట్టలతో బైటి కంపి రంద 

రిన్నటులె యన్ని యూళ్ళును రిత్తబోయె ॥ 786 


అటులీ ఘోరములన్ని చూచి కుపితుండై శంభు ప్రశ్నించె “క్ర 
రెటులన్‌ యుద్దము సేయ వచ్చితిరి - మీకే హానియున్‌ చేయలే 
రిట నున్నట్టి నిరాయుధ ప్రజలు నారీ వృద్దబాలాదులున్‌ 

విట తాటమ్మును చేయనిట్లు తగునే నిర్లజ్ఞులై క్రూరులై” ॥ 787 


అనుచు కత్తి దూసి యలుక నాపగ లేక 

అతివల చెబిబట్టు యవన భటుల 

గాయ పరచె - తుజక నాయకులిది జూచి 

శంభు పైకి రాగ చంపుటకును ॥ 788 


మెజపువోలె ఖాను తుజక సర్గారుల 
నడ్డగించి శంభుకండ యగుచు 


“నాగుడోయి శంభు డావేశ పడినాడు 
కుస్తరింతువాని - క్రుధను విడుడు” ॥ 789 


(నీఖు=బూడిద; కళాభిఫూత=కొరడాదెబ్బ; న్ఫూనము=హీనము; 


అలభిభూతి="అవమానము 


(కూప=చేదుడుబావి; వాపి=దిగుడుబావి; సర=సరస్సు, తటాక=చెబువు; 


ఉదము=నీరు (కుస్తరించు=అనునయించు 


157 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


end 


ena 


తే॥గీ॥ 


అనుచు యవన నాయంకుల యలుక నుడిపి 
శంభునౌలకు గొంపోయి సంభ్రమమున 
శాంత పరుపంగ బూనిన శంభు దనియె 
“నింత క్రౌర్యము చూడ లేదెచట గూడ” ॥ 


అనెడు శంభుకు ఖానుడిట్లనియె “శంభు! 

యేమి మాటాడె దాజియే యెజుగ నట్లు 

మీ మరాటులు జినమును లేమొ చెప్పు 
నెన్నడును హింసయను మాటె యెజుగరాక్కా? ॥ 


హిందువులు గాని, ముస్లిములేని మాకు 
నెదురు తిరిగిన వారిని వదలబోము 
బీజపూరు గాని, మరాటరాజు గాని 

గజగజ వణక వలయును - కనుము నేడు” ॥ 


అట్లిరువురి సంభాషణ మైన పిదప 
ఖాను శంభుపై కట్టడి గట్టి చేయ 
శంభు ఖానుని చెబవీడి చనగం దలచె 
ఎవరి తలపులలోవారు తవిలియుండ్రి ॥ 


“కోత్రి, పిల్లి కాలు, చేత గట్టిగ బట్టి 
నిప్పులందు వేగు పప్పు గింజ 

లులక వెలికి దీయు నలవున నాచేత 
తండ్రి గడములంగొన తలచె ఖాను” ॥ 


అనుచు శంభుతలప - యవల ఖాను తలచె 
“శంభు పణముగనిడ - శాశ్వతముగ 

దక్కు తనకె యింక - దక్కన్‌ సుబేదారు 
పదవి - తనను మెచ్చి బాద్నయిడగ” I 


అంత హంబీర రావు రహస్య వార్త 

నంపెను - “అధాని” గ్రామ సీమాంచలమున 
సిద్ధ పరచితి మొక కొంత సేననచట 

ఖానుని వదలి రమ్ము వేగమున” ననుచు ॥ 


(జలకు=ఆవలికి; సంభ్రమము=తొందరు 


790 


791 


794 


158 


ఉ॥॥ 


చ॥ 


శ్రీ శంభూజీ దిలేరుఖానుతో 'పన్దాలా'గడముపై 
దండయాత్రకు ప్రయాణమై మధ్యలో తప్పించు 


కొనుట 


భ(ద్రగజమ్ము లెక్కి యిరు ప్రక్కల నాశ్వికులున్‌ నృసేన రా 

నద్రువ నేల “శంభు”, యవనాగ్రణియుంజన “పన్షలా” గొనన్‌ 
“రుద్రుని దేవళమ్ము గని రుద్ద పురోగమనుండునై శివా 

జీ ద్రుహు డీశుగొల్చి మరి చేరెద నిన్నని ఖాను సమ్మతిన్‌ ॥ 797 


శివ దేవాలయ సీమం జేరుచును కాంచెన్‌ శంభు డచ్చో ర్సురి 
న్నవగాహించుచునున్న నీవరులు “జ్యోత్యాజీ”ని, రాయప్ప ను 
న్నవగాహమ్మును నయ్యె వారట తనన్రక్షింపగా వచ్చిరం 
చవగాహించెను తాను గూడ ధునిలో సర్వేశు ధ్యానించుచున్‌! 798 


“మునిగినవాడు మున్గినటుపోయెను తేలడిదేమి” యంచు - యొ 
ద్దునగల తుర్మలబ్రపడి - “డొంగుచు నీటి ప్రవాహ మందునన్‌ 
మన కనుబ్రామి తప్పుకొని మాయమునయ్యెను శంభు” డంచు వె 
న్మానుచు హయాధి రూఢులయి, గొబ్బున వెళ్ళీరి ఖానుసైనికుల్‌ 1799 
తరిమిన కొద్ది ముందరుగు దాయలకున్‌ తమ మధ్య దూరమే 
పెరుగుచు వచ్చె - యేవయిపు వెళ్ళిరా శంభుడు తత్పరిగ్రహం 
బరిగినజాడయే తెలియదయ్యెనటన్‌ మృగతృష్ణ చందమై 

దొరకెను యెట్టకేల కతి దూరముగా జను వారి పొల్పునున్‌ | 800 


(నృసేన=పదాతి దళము; అద్రువ=అదురుట; యవనాగ్రణి=దిలేరు ఖాను 


ద్రుహుడు=కొడుకు 


(రురి=నది; అవగాహించు=స్నానముచేయు; నీవరులు=గోసాయిలు; 


అవగాహము=బోధపడు; ధుని=నది 


(అబ్రపడు=ఆశ్చర్యపడు; డొంగుచు=దాగుకొనుట; కనుబ్రామి=కండ్లుగప్టి; 


గొబ్బున=వెంటనే) 


(పరిగ్రహము=పరివారము; మృగత్యష్ణ=బండమావులు; పొల్మ=జాడు 


159 


ఆ॥వె। అందుకొనిరి మొగలు లాశంభుని, యతని 


భటుల నేబదుగుర నటుల చిక్కి 
యెలమి విడక వారు యేనూటు మొగలుల 
నెదిరి పోరు సల్పి వదలిరసులు ॥ 801 


“వీర శంభాజి ప్రాణములను “మునిసిబుఖాను” 


రక్షించుట 


ఆ॥వె॥ శంభుజీని పట్టి సాలమునకు కట్టి 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


కొట్టు చుండ్రి స్పృహను కోల్పడంగ 
“బాలెఖాను” శంభు వధియింప నసినెత్త 
బిలుకు మార్చి నతని పిన్నతండ్రి॥ 802 


“మునిసిబుఖాను” భ్రాతృజుడె-మూర్చుడు, గర్వ్యుడు “బాలెఖాను”-శం 
భుని వధియింప నెంచనది “మున్సిబుఖాను” సహింపలేక - యా 
తని వధియించె, నెందుకనితన్నడుగన్‌ “బిజపూరు సైనికుల” 
వినుకలిచేసె కారణము వెంబర విత్తును చంపినందుకున్‌ ॥ 803 


ఇపుడు దిలేరుఖాను 'నని” యెవ్వరితో నొనరించు చుండెనో 
విపులముగా యొజుంగుదురు - బీజపురమ్ము జయింపనేగదా! 
యెపుడవురంగజేబు నొక హిందుజనాళికె గాదు - మీకు నా 
కపచితి సేయు “కాఫిరులటంచు”-షియా'లిపుడైరి హిందువుల్‌ ॥ 804 


కంటిరి “అధాని”యు, “తికోట” గ్రామములను 

నధిక సంఖ్యాకులట తుర్మలయ్యు = కేవ 

లము 'షియాలగుట వలన, లాతి వార 

లైరి - “ఖాను” ఘోరకలికి నగ్గమైరి ॥ 805 


(ఎలమి=ధథైర్యము; అసులు=ప్రాణములు 
(సాలము=చెట్టు; బిలుకుమార్చు=చంపు 
(భ్రాత్యజుడు=సోదరుని కొడుకు; గర్హుడు=నింద్భుడు; వినుకలిచేయు= 


వినిపించు; వెంబరవిత్తు=అవివేకి 


(అపచితి="అపకారము 


160 


చ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


ఉ॥॥ 


అపుడు “దిలేరు భానుని” భయంకర నేరములన్‌ గుజించి శం 

భు పదరి గట్టిగా నడిగె “పోరున సాయుధులైన వారితో 

డ పెనగుటన్న సాజమకటా! జన హింసన శౌర్యమౌనె? పా 

పపు పనులేల చేతువని”? పల్మెనె యొక్కడునైన సేనలో? ॥ 806 


కజవు వలన దబిజాపూరు గాసి నొంద 

బండ్ల కొలదిగ ధాన్యమ్ము పంపె శివజి 

ఆదుకొనెను షియాల నా “హైందవుండు” 

క్రుంగ గొట్టగ వచ్చె జెరంగజేబు ॥ 807 


దక్కనులో “షియా” ప్రభు విదారణముం బొనరించి - సున్ని భూ 
భృక్కునిదెల్ల రాజ్యమని - హిందువులన్‌ తమ బానిసీంద్రకున్‌ 
తక్కువంజేసి జూచి యికతక్కు “'షయాలను 'కాఫిరుల్లటం 

చుక్కున వారి కెచ్చటను నున్మియులేమి ఘటించు పాదుషా॥ 808 
అనెడు “మున్సిబు ఖాను”ని యనుభవయుత 

వాక్యములు విని శంభుని వదలివేసి 

“తక్షణమె యిచ్చటును వీడి యేగుమింక 

సేమముగ” పన్సలగడు” చేరుమనిరి ॥ 809 


చేరగ “పన్లలా”ను - హత శేషులునౌ యనుయాయు లంటి రా 
దారులు వేసికొంచు కడు దట్టములౌ విపినాంతరంబులన్‌ 
'క్రూరమృగాళికిన్‌ మరియు క్రూరమృగమ్ముల మించు దాయకున్‌ 
దూరముగా తొలంగుచును తుట్టతుదన్‌ “గడి డాసె శంభుడున్‌॥ 810 


కొతుకుచు కోటలోనయడుగున్నిడదె - యిప్పుడు కోటలో పరి 
స్థితి యెటులున్నదో? ప్రజమదిన్‌ తన పట్ల తలంపు లెట్టివో? 
పితయెటు లాదరించునొ?దవీయముగా తొలగంగ పెట్టునో 
సతిసుత లేడనుండిరను శంకలు రేగ మదిన్‌ వ్యధార్తుడై॥ 811 


ఆరతు లెత్తుచున్‌ తనకు హ్వనము పల్మెడు వారు, వీధులన్‌ 
బారులు తీరి మీద (ప్రసవమ్ములు చల్లెడివారు - ముగ్గులన్‌ 

తీరిచి దిద్ది ముంగిళుల నిల్చి ఘటంబుల నింపినట్టి ప 

న్నీరును వారుబోయు రమణీ మణులెవ్వరు కానరారటన్‌ ॥ 812 


161 


ఆ॥వ॥ సౌవిదల్ల మందు సతి “యశూబాయిని” 
కలిసి కొనగ “శంభు” కలతం దీరె 
భర్త మనసు యెంతొ బాధకు గురిగాగ 
కలిసె 'మొగలులినని తెలుసు 'యశు కు॥ 813 


ఆ॥వె॥ దూరమందెంజూచి పౌరులందరు గూడ 
కూడి యొక్కట గుజగుజలు వోవ 
మొగలు వారింగూడి 'భూపాల గడమును” 
మన మరాటి యయ్యు మాల్చిననుచు ॥ 814 


శ్రీ శివాజీ, శంభాజీని చూచుటకు 'పన్లలా'గడ 
మునకు వచ్చుట (క్రీశ.1679) 


ఆ॥వె॥ పప్త యేగు దెంచె పన్హలా గడమున 
కనుడు వార్త తెలిసి హర్షమొంది 
యాత్మలోన కొంత యపరాధ భావము 
కలతం బెట్టుచుండ కలిసె పితను ॥ 815 


ఆ॥వె॥ చనెను మూడు సమలు తన జ్యేష్ట సుతుంజూచి 

కనుల ముందు నేడు కాంచ గలిగె 

హర్ష పులకితాంగుడై తప్పిపోయియు 

దక్కినట్టినిధిగ నక్కుం జేర్చె I 816 
మ॥ "కొడుకా! నిన్ను సజీవుగా గనగ నాకున్‌ భాగ్య లేశమ్మెదో 

యిడె కాబోలు భవానిమాత - యటు లేదేనిన్‌ మొగల్‌ వ్యాఘ్రపు 

న్విడి నోటన్‌ తలయిడ్డ నీ వెటుల నీస్వేఛ్చంగొనం గల్లితో 

కడు నబ్రమ్మగు-నేది యేమయిన మాకయ్యెన్‌ సుతాయమ్మిటుల్‌॥ 817 


(సౌవిదల్లము=అంత:పురము 
(మాల్చు=నశింపచేయు 
(ఐిడినోటన్‌=ఎట్జని నోటిలో; సుతాయము=పుత్రలాభము 


162 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


శంభాజీ తండ్రితో నిష్ణూరముగా పలుకుట 


అనినన్‌ తండ్రికి శంభు డిట్లనియె “యయ్యా! నీవు శృంగార పూ 
రునకా నాడనుపంగ మమ్ములను మారున్మాట లేకుండవె 

లిన మమ్మున్‌ మరియాద చేసె శ్వశురుండెంతో ప్రియమ్మార - నీ 
కనుకూలింపకపోయె నొక్కలవమున్‌ కమ్మన్‌ లిఖింపన్‌ పితా! 818 


నెను,-నీ (కొత్త కోడలు, నీకుదవ్వు 

నందె యుంటిమి - గడచె యేజ్ఞర్థమయ్యు 

నొక్క మాట, పల్మును లేదు - నొక్క జాబు 

లేదు - పౌత్రి నైనంగనరాలేదు నీవు ॥ 819 


కొడుకొకవేళ నీ మనసుకున్‌ తగు వాడనిపించకున్నచో 
యెడమొనరించ వచ్చు - మరియే దొసగున్నదికోడలందు! స్త్‌ 
వడిగితె? యామె సేమమును! నాయమదౌ యపరాధ మందువా? 
కడకొక యార్నెలల్‌ వయసు కల్లిన నప్రియు త్యాజ్యయాయెనా! ॥ 820 


కన్నడ రాజ్యమున్‌ గెలువగా పయనమ్మయి రొంటిగానె - నె 
వెన్నడి వత్తునన్న నను వీడ్ళొని - రాయగడమ్మునందు నే 

నున్న మనమ్ము లందెరియు నుక్కివులందరు హర్షమొంద న 
న్తిన్నగ మామగారి వసతింజొబింబంపిరదెట్టి నీతియో? ॥ 821 


నాయపరాధ మేదయిన నాకు ముఖాముఖి విప్పి చెప్పుటే 
నాయము - సందుగొందులనణంగి ప్రవాదములన్సృజించు - వా 
రేయిట పెద్ద (పెగ్గడలు - రేపును, మాపును నీదు చెవ్వులో 

నే యిలుకట్టి నాపయిని నేరము లెన్నెడు యాపె రాణియౌ ॥ 822 


వారలు చెప్పు మాటలను వాస్తవ మెంతొ? యళీక మెంతయో? 
తేరిచి చూచి తప్పుకల దేనియు దోషిని దండ బెట్టుటే 


(నప్తి= కొడుకుకూతురు; త్మాజ్య=విడువదగినది) 
(వెన్షడి=వెంట; వడ్కొను=త్యజించు; ఉక్కివులు=దుష్టులు 
(నాయము=న్సాయము; చెవ్వు=చెవు 


163 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తీరుప్రపంచమందెజుగు దీరును భూపతులౌట- యెట్టి యా 
ధారము చేత నా పయినితప్పును మోపెదరీయమాత్యులున్‌ ॥ 823 


నేను “అణ్జాజి భ్రాతృజ” పైననెదొ “కు 

కర్మ” కూనితను నభియోగమును మీరు 

తగు విచారణ చేసి పెద్దల సదమున 

నన్ను నిర్గోషిగా తేల్చినారుం గాదె! ॥ 824 


ఇప్పటిదాక నాపయిని యేకొజగాములు మోపినారొ! యా 

తప్పుల యందు నొక్కటియు తథ్యములన్‌ బుజువేమి చూపలే 
కెప్పుడు దుష్ప్రచారమునకే గమకింతురు - నన్నొక నేరగానిగా 
నిప్పుడమిన్‌ గలట్టి జనులెల్ల తలంపగం జేయ నెంచుచున్‌ ॥ 825 


ఏడేండ్ల ప్రాయాన యేగి 'యాధి గ యంబ 
రాధిపుంగొల్చు నప్పుడైన 

పది యేండ్ల వయసులో వచ్చి నీతో పాటు 
“నాగ్రా ను బందియినప్పుడైన 

పండ్రెండు యేండ్లప్పు బాద్నా తనయు “మౌజ 
మా” స్థానమున కేగినప్పుడైన 

“ఛత్రపతి”గ త్వదభిషవ వేళ - జనులు మీ 
కౌరసునిగ ననన్నప్పుడైన ॥ 

పనికి వచ్చిన మీ శంభు బాలు డిపుడు 

కన్నడము జైత్ర యాత్రకు కానివాడు 

రాయ గడమున యుండగా రానివాడు 

యిల్లటమ్మేగు నంతటి యెల్లిదుండె? ॥ 826 


(అకకము=అబద్దము; దండబెట్టు=శిక్షించు; ఎఅుగుటిరును 


(లఎలుగుదు+ఈరును); ఈరు=మీరు 


(కొబిగామి=తప్పు; తధ్యము=నిజము; బుజువు=సాక్ష్యము 
(భాత్యజ=సోదరునికూతురు; కుకర్మ=అత్మాచారము; అభియోగము= 


నేరారోపణు 


(ఆధి=పూచి; అభిషవము=అభిషేకము; ఎల్లిదుడు=అల్బుడు 


164 


ఆ|॥ఎె॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


అనెడి శంభు యెడద యట్టడుగున నుండి 

నుబికి వచ్చెడి ప్రతియొక్క మాట 

యది శతఘ్నిగోళ మశని ఘాతముపోలె 

శివజి యెదను తాకె చిల్లు పడగ ॥ 827 


“కొడుకా! నీ ప్రతి మాట నాయెదను తాకున్వజ ఘాతమ్మునై 
పొడువల్‌ కొందరు కొండెముల్‌ వినుతురేవో నిచ్చలవ్వాని నే 
నడతున్‌ యెప్పటి కప్పుడే - బుతము నే యాశింతు నెల్లవ్లు - స 
నడతన్‌ తప్పును పట్టలే దెపుడు కన్నా! నీవె నా యాత్మవన్‌ ॥ 828 


నీవు షాజాదు మౌజము సేవయందు 

గడపితివికొంత కాలమాతడును నిన్ను 

బాల మిత్రునిగా నెంచి వత్సలతను 

చేర దీసెను - మరియు రక్షించెగూడ॥ 829 


అపుడా మౌజము రాజ భోగయుతమౌ యా జీవితమ్మే భువిన్‌ 
నృపులౌ వారలకెల్ల సాజమనుచున్‌ నీడెంద మందన్వవే 

క్ష పరామర్శితమై తదేకముగ నీకట్లే విలాసమ్ములు 

న్నపురూపమ్మగు భోగముల్‌ యనుభవింపన్‌ బుద్దియే పుట్టెనో॥ 830 


యువరక్తమ్మును చేత నున్న యధికారోద్వృత్తి సంపత్తియున్‌ 
తివురించెన్‌ మది శూకలాశ్వమయి యుద్రేకించి పర్వెత్తగన్‌ 
తవునంచున్నిది, తప్పటంచు నిది సన్మార్గంబు చూపించు వా 
రెవరున్‌ లేని కతాన నీ నడతలో యీ లాగులోటేర్చడెన్‌ ॥ 831 


“ఆయి గతించె శైశవము నందె - పితామహి బుజ్జవమ్ముకు 
న్నాయువు తీరిపోయె - నిక నయ్యగ నేనును రాజ్యకార్యముల్‌ 
వేయి బుజాన కెత్తుకొని వేళకు తిండియు తీర్లమేది నే 

నేయిలు బట్టకుంటి నిను నెవ్విధి నారయ లేకపోయితిన్‌ 1 832 


(పొడువలు=దుష్టులు; బుతము=సత్యము; ఆత్మావై పుత్రనామాసి 
(అన్వవేక్ష=ఆలో చన; పరామర్శితము=సమీక్షింపబడు 
(ఉద్వ త్తి=గర్వము; తివురించు=ఉవ్విళ్ళగొలుపు; శూకలాశ్వము= 


అడవిగుఖ్దము 


(ఆయి=అమ్మ(మరాటీభాష); బుజ్జము=గారము; తీర్ధ్థము= మంచినీరు) 


165 


ఆ|॥ఎె॥ 


ena 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


సవతి తల్లి నిన్ను శత్రువుగాం జూచు 

పొందులున్న, నీకు వంది జనులు 

సచివులకును నీకు షష్టాష్టకమ్మయ్యి 

తగిన మార్గదర్శి గగనమయ్య ॥ 833 
అట్టులయ్యు నీవునభ్యసించితి నైక 

భాష లందు నీవు పండితుడవు 

కవివి నీవు - బహుళ గ్రంథకర్తవు గూడ 

సంగరమున సవ్యసాచి వీవు॥ 834 


నాకుపెదబ్బి వీవటులె - నా యసుపంచక మీవె సుమ్ము - నీ 
వాకరణిన్‌ మొగల్‌ శిబిరమందున చేరిన వార్తవించు - నే 
వ్యాకుల మందు చుంటి - కజవయ్యెను నిద్దుర- నేడు తేర్చె నీ 
రాక - పయోధి రాకగని రంజిలు నట్లుగ నాదుడెందమున్‌ ॥ 835 


నిను మధురాపురిన్‌ విడచి నేనాకరుండనె యేలక్రమ్మణం 

గ ననిన- నిద్దర మ్మొకట కానగవచ్చిన శంకనొంది యే 
చెనటియొ డబ్బు కాసవడి చెచ్చెజ 'ఆ(గ్ర కు వార్త చేర్చినన్‌ 
తనకలియౌ నటంచు నిక తప్పనిదై నిను వేరు చేసితిన్‌ ॥ 836 


అంతెగాక గంగ తటి నీ కపరకర్మ 

చేయుటయు గూడ ముందు నీ సేమ మెంచి 

నీవు లేవను సంగతి నెతిగి భటులు 

నిన్ను వెంటాడు టింక మానెదరటంచు ॥ 837 


వినుటకు క్రూరకర్మముగ వీనులంగాడునుగాని లోతుగా 
గనిన మరింత కంటె నతి కర్మశ సూత్రములుండు - నూహ కం 
దనివగు వ్యూహముల్‌ బ్రదుకు నందు జయమ్మును కాంచు పొంటె, చు 


ల్మన పనిగాదు రాజ్యగత కార్యవినిర్వహణమ్ము పుత్రకా! ॥ 838 


(పొందు=స్నేహితుడు; వంది=పొగడువాడు; షష్టాష్టకము=విరోధము] 
(రాక=పొర్ణమి; పెదబ్చి=పెద్దకొడుకు; అను పంచకము= పంచ 


ప్రాణములు 


(క్రమ్మటు=మరలిపోవు; చెనటి=దుర్మార్లుడు; తనకలి=ఆపదు 


166 


ఉ॥॥ 


ఉ॥॥ 


ena 


ఉ॥॥ 


ఆ జయ సింగుతోడ నిను నంపుట పూచిగ - నాడు నాకుఘో 
రాజియొనర్వగా తగిన రాణువ లేమినిసుమ్ము - వార లీ 

యోజను శాంతులైరి నిను నుంకువగా తమ వద్ద కంప నా 

పై జయసింహు డెంతొ హితభావము చూపగ సమ్మతించితిన్‌! 839 


విత్తును నాటినాడ - నది వృద్దిని చెందెను లేత మోకయె 

ఇత్తణీ దానినిందునుమనెత్తెను మల్క బలమ్ము - నేడు నా 
యత్తము నై మరాటపరి యాపగ లేదు నరాతి నందుచే 

పొత్తును గోరినాడ పెను పొందగ హైందవ రాష్ట్ర మద్రియై ॥ 840 


నాడున్‌ నేడును హైందవీయ ప్రభుతన్‌ నాటంగ యీ నాడునన్‌ 
వేడున్నాడొక నేను, నా వెనుక నీవే తప్ప - నిన్నందుకే 

యీడున్‌ చూడక పిన్నవాడవనియున్నేనెంచకే “బింగు”తో 
నోడున్నీకయె పంపినాడ నరులన్నోర్వంగ నేర్వన్‌ సుతా!॥ 841 
అపుడా “మౌజమూయొద్ద కంపినను వ్యూహమ్మిద్దియే సుమ్ము = 
వెపుడున్‌ మన్సబుదారుగా కొలిచి నావెచ్చోట కెప్టెగినన్‌ 

రిపులన్‌ మచ్చిక చేసికొంటివచటన్‌ నీ రూప, శౌటీర్య, ధై 

ర్య, పటుత్వ ప్రతిభావిశేషములతో, నల్పుండవే చెప్పుమా! ॥ 842 


ఎచటి కేగినను జయించు కొని మరలి 

తతుల శౌర్య, ధీ సహాయుడవయి 

కొదువ యేమి నీకు కొండికవై గూడ 

పెద్దలచ్చెరు వడు పేరుగొంటి ॥ 843 


కన్నడ రాజ్యమున్‌ గెలువగాం జనునప్పుడు నేను రమ్మటం 

చు న్నిను పిల్వ లేదనుచునొచ్చితి వీవెద నంతదూరమే 

గన్నట సంభవించు వెడ గండములన్‌ తెలియంగ లేమి =నే 
జన్నను రాజ్య రక్షణకు చాలెద వీవని యెంచితో సుతా ॥ 844 


(రాణువ=సైన్యము; యోజ=విధము; ఉంకువ=గిరవు) 


(మోక=లేతచెట్టు;: దునుముట=నఅకుట, ఎతైను=దండెత్తెను; పరి=సైన్యము; 
అద్రి=చెట్టు) (అరులు=శత్రువులు; ఏర్వన్‌=ఏడించుటు (శౌటీర్యము=శౌర్యము] 


(వఎెడగండములు= ఊహించని ప్రమాదములు; చాలు=సమర్దుడగు 


167 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


చ॥ 


“రాయగడమ్ము నందున నరాతిగ నెంచుచు నన్ను దూరమున్‌ 
చేయగ నెంచి నారొనుచు నెవ్వగ బూనితి గాని నీ కటన్‌ 

దాయలు మెండు - నీ సవతి తల్లియె యోర్వదు నీ పొడన్‌ - సదా 
నీయపరాధముల్‌ వెదుక నెంతురు మంతులు ద్వేషమూనుచున్‌॥ 845 


ఇందరి మధ్య నిన్నునిచి యెట్లు ప్రశాంతిగ బోవనేర్తు - నీ 
వెందునయున్న సేమము మెయిన్‌ మన గల్లుటె చాలు నాకు - న్స్‌ 
హైందవ రాజ్య మీవె మదనంతర మేలెడు నౌరసుండవై 

నందున - నీసురక్షకయి నంపితి నీ శ్వశురస్థలమ్ముకున్‌! 846 


జనులు ననుచుంద్రు - “దాయాది చావగోరు 

బావ మిది బ్రతుక గోరు” - నా వచనము 

లెంతొ విలువ గలవి కాని యేలికలకు 

నన్ని వైపుల శత్రులే యరయు కుళ్జి!। 847 


ఇప్పటికైన నీ యెదను నేర్చెడు శంకలు పోయి - నీ యెడ 
న్నొప్పరికమ్ము నా మదిని యొక్కరవంతయు లేదటంచు నీ 
వొప్పిననాడె నా యెదకు నూరట కల్లును - నీదు సేమమే 
తప్ప మరెద్ది యేనియు ప్రధానము కాదు కుమార! నాకిలన్‌”॥। 848 


అనెడు పిత పలుకులు శంభు నాలకించి 

బాష్ప సిక్తాస్యుడై పితృ పదము లంటె 

నన్ను మన్నింపుమో తండ్రి! నాగ, శంభు 

గాఢముగ శివాజి సుతుని కౌగిలించె ॥ 849 
కరగి ప్రవాహమయ్య నెద కల్గిన భావముల(శ్రు రూపతన్‌ 
పురుటము సాగె కొంతతడవున్‌ పిత పుత్రులకున్‌ - శివాజియున్‌ 
మరలుచు రాజధానికి కుమారునితో నిటులాడె - “నింకనీ 

కిరవుగ “పన్సలా గడమె” యెంతయునుందగు కొంత కాలమున్‌”॥ 850 


(అరాతి=శత్రువు; దాయలు=శత్రువులు; పొడ=ఉన్మి;ి మంతులు= 


మంత్రులు 


(బప్పరికము=ఉపేక్ష; ఒప్ప=అంగీకరించు] (పురుటము=సంభాషణు 


168 


తే॥గీ॥ 


end 


తే॥గీ॥ 


శ్రీ 'శివాజు వీర శంభాజీ కి “రాజనీతి”, 
“రాజ ధర్మమును” గూర్చి ప్రబోధించుట 


“వినుము శంభాజి! మనకున్న విమతు లందు 

పైకి కన్సడు పెజవారి వలన మనకు 

చేటు కలుగును - కాని మారాటు లందె 

కల దురాత్ములచే నంత కన్న కీడు ॥ 851 


ఆదిలుషనవాబు, నౌరంగజేబును 
నందరికి కనబడు నరియుగమ్ము 
పూరి కప్పిన “ప్రహి” బోలుమరాటులు 
పైకి మైత్రి లోన వైర మెంహత్రు ॥ 852 
నాకుజామాతయు, నీకుబావయు నగు “మ 
హద్దినింబాల్మరు” నా మొగలుల 
భృత్యుడు “ఫల్తను” పృధ్వి వతన్దారు 
జావళీ మోరేలు” సంతతమ్ము 
హైందవ రాజ్యోపహతి గోరు వారలు 
తడిగుడ్డతోగొంతు పుడుక గలరు 
“శృంగారపూరు” “సుర్వే”లు - “గణోబిషి 
ర్మేేయు మనలసమర్థించునటుల I 
నటన చూపుచునుందు రావటమునైన 
మొగలువారిని నెగ్గింప మొగియు చుంద్రు 
జాల్ము డ“ఫలుఖాను” “తుల్జాభవాని” 
ప్రతిమ గూల్చ, మరాటులే 'భళిరూ యనిరి ॥ 853 
ఇట్టి మరాటులుండ నిక హిందు స్వతంత్ర ప్రభుత్వమెట్టు తా 
గట్టుకు నెక్కు? -క్రిందికి దిగన్‌ ఖలులిగ్గుచు నుండ-గ్రన్న నీ 
కట్టిడులే మొగల్‌ ప్రభుత కాడిని మోయగ సిద్దమెప్పుడున్‌ 
తట్టదె? వీరి బుద్దికి స్వతంత్రతకున్‌ గల విల్వ యొట్టిదో 11 854 


(పూరి=గడ్డి; ప్రహి=బావి పుడుకు = కోయు 


169 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


నమ్మిన యట్లె యుండవలె నాయకు లెప్పుడు నెల్ల వారలన్‌ 

నమ్మిక కర్ణమైన సుజనావళి నాప్తులుగా గ్రహించుచున్‌ 

నమ్మిక వమ్ముంజేయుచు ననరము చేకుజ చేయువారి-వ్యూ 
హమ్ము లెటింగి ముందె తగు నౌపయికమ్మున తప్పుకోవలెన్‌॥ 855 


ఆహవ రంగమందు విజయమ్ముంగొనన్నతి ముఖ్యమైనవై 

సాహస ధైర్య శౌర్యములు సర్వ ప్రధానములయ్యు నేతకున్‌ 
వ్యూహములల్లునవ్లు సమ యోచిత మౌవగ - గెల్పునోటల 
న్నూహము సేయగల్లు ప్రతిభోన్నతి, యంతకు మించి కావలెన్‌! 856 


ఇంతకు మించి నేనిక వచించెడు దేమియులేదు - నీవు న 
త్యంతము రాజనీతిని గలట్టి రహస్యము లాకళించి నా 

వింతకు వాని నాచరణకెట్లు సమన్వయము న్నొనర్తు వా 

సంతన నేర్వగా వలయు శంభు! భవద్భవితవ్య ప్రాప్తికి ॥ 857 


ఆరయు చుంటి నీ వెపుడు హాలిక, నిర్ధన పక్షమూను చే 

దారినినైన వారి విపదల్‌ తొలగించుచు నుంటి వాదయో 
దారమనస్మతన్‌ పొగడుదౌనదియే జనతాభిమానమ 

వ్వారిగ పొందు మార్గము -నృపాఖ్యను దాల్చినయెట్టి వారికిన్‌॥ 8538 


నిర్ధనులు - నిష్మళంకులు - నీతి పరులు 

నైన యా జావళీ తెగ యందె నాకు 

వీర “తానాజి”, వీర “మురారి” వంటి 

హైందవీరాజ్య రక్షకులనుగులైరి ॥ 859 


గద్దియ నెక్క నాసవడగా యపరాధము కాదు గాని యే 

పద్ధతిలో నతండు మునుపందరికిన్‌ తలలోని నాల్మయై 
(శద్దనుంజూపె రాజ్యప్రజ సౌఖ్య ధనామయ, శాంతి, సిధ్ర సం 
సిద్దికినట్టి దట్టుడె వసింపగ నర్హుడు సింహ పీఠిపై ॥ 860 


(ఓటు=టఓటమి) 
(భవితవ్యము=శుభముూ 
(ఆమయము=ఆరోగ్యము; సిధ్రము=సంరక్షణు 


170 


కం॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


నే నెక్కిన గద్దియకును 

నేను మెటికలు గలుగు - నవి యెక్కెడు వేళన్‌ 

లో నెంతొ పవిత్రోహల 

నూనుచు నెక్కంగ తగును నొక్కొక మెట్టున్‌ ॥ 861 


రాజ సింహాసనము యొక్క సాంకేతికమైన 


అంతరార్థము 


తొలి తాపపైన జనుల కనుల్మనవచ్చు 
వినవచ్చు వివిధ “వాహినులి యులివు 
మలి మెట్టుపై దృశ్యమానమౌ మారాట 
రక్తాక్త “త్రిశత దుర్గములి యున్ని 
మూడవ మెటికపై చూడనా 'జీజాది 
వశల సూడిగములు పగులు రవము 
నాల్గవ పావంచ నడుగేయ విన్సించు 
“జ్ఞానేశ్వరి, 'తుకోబి జ్ఞానబోధ I 


ఐదవ పడికట్టెక్క “సహ్యాద్రి” ప్రాంశు 

సానువులు చూపు స్వస్థిర్య సంప్రతిష్ట 

“ఇనుడు” హిందు రాజ్యము గూర్చి హెచ్చరించు 

నిన్ని మెట్లెక్కి మరిగద్దె నెక్క వలయు॥ 862 


సాహస విక్రమార్ముడవు శంభు! లవమ్మును సందియమ్ములే 
దాహవ పార్థ నందనుడ వాపయి దైవత వాణి నాది శే 

షాహివి - కావ్య కర్త వటులయ్యును ముందు రజస్తమోగుణ 
వ్యూహము సంయమింపగల ప్రోడవు గావలె నీవు పుత్రకా! ॥ 863 


(మెటికలు=మెట్లు సూడిగములు = గాజులు 
(సంప్రతిష్ట=ఉచ్చస్థితి; ఇనుడు=సూర్యుడు) 
(పార్థనందనుడు=అభిమన్యుడు; దైవతవాణి=సంస్క తము) 


171 


శ్రీ శివాజీ రాయగడమునకు మరలి పోవుట 


ఆ||వె। అనుచు హితము చెప్పి తన యగ్ర సుతునకు 
వెడలె శివజి 'రాయగడముంజేర 
“పన్లలి గడమందె వసియింపు మని చెప్పె 
శంభుజీకి యతని జనకుడపుడు॥। 864 


శ్రీ శివాజి 'వీర శంభాజీ'ని పూర్తి నిర్లోషిగా 
యెంచెననుటకు వీలు లేదు 


చ॥ కొడుకును కుస్తరించు పని గొప్పగ చేయు శివాజి తాను (పై 
గ్గడలకు, భార్య 'సోయరికు గట్టిగ యుత్తర మీయలేడు - వా 
రుడుగక చెప్పు కొండెములకొగ్గును చెవ్వు - నిజానిజమ్ము లా 
నుడుగుల నెంత యంచు కన నొత్తిన నిక్కము వెల్వడున్‌ గదా! ॥ 865 


కం॥  శివజీ వారల మాటలు 
చెవి బెట్టినా? - తానె వశ్వసించెనా? శంభు 
న్నవినయు డసహన గుణుడని 
ధ్రువము నొనర్చు కొనియెనా? యెజుక యౌ విధికే ॥ 866 


él రాయగడమ్ము లోనికిక రాదగడెప్పుడు శంభు డంచు ని 
శ్చాయకులైన మంత్రులకుసైయను 'సోయరి బాయి తీర్పు వై 
ధేయమునై పురప్రజలధీరులు నైరి -శివాజి రాజు తా 
నేయదినాకమౌనము వహించెను-పొంగిరిశంభువైరులున్‌ ॥ 867 


శ్రీ ‘శివాజీ 'సోయరాబాయి'ల కుమారుడు 
“రాజా రామ రాజూ వివాహము 


కం॥  శివజీ ద్వితీయ సుతునకు 
వివాహ మొనరింప దలచి పెండ్లి కొమరితన్‌ 


(వైధేయము=విధి విహితము; పొంగిరి=సంతోషించిరి; అధీరులు= 
ధెర్వహీనులు 


172 


తే॥।గా॥ 


కం॥ 


కం॥ 


తవునని “ప్రతాపరావ్‌” తను 
భవనెంచు కొనియె తనదణి భవ్య స్మృతికై ॥ 868 


తన దణాయల యందు మేరునగ ధీరు 

డౌ “ప్రతాపరావు గుజరొ” కప్పు బీజ 

పూరు “బహలోలు ఖాను”ను పోరునందు 

నోడగొట్టి, విడువ - శివుడుగ్రుడయ్యె ॥ 869 


“శివజీ కోపము నణపగ 

రవులునెడందను ప్రతాపరావు బిరానన్‌ 

బవరమున కేగి షడను 

ప్లవులను వెంటగొని పోరి స్వర్గతి నొందెన్‌ ॥ 870 


ఆ పొరపాటుకు, పశ్చా 

త్తాపముతో 'శివజి యతనితనయను స్నుషగా 

చే పట్టి మురిసె - “జానకి” 

తాపదమిడె 'రాజరాము” దారగ నింటన్‌ ॥ 871 


తమ్ముడు 'రాజారాము' 'వడుగునకు గాని, “పెండ్లికి 


ఉ॥॥ 


తే॥గీ॥ 


గాని శంభునికి పిలుపు లేకుండుట 


రాయగడమ్ముపై గల పుర ప్రజలందరు పెండ్లి పెద్దలై 

రాయెడ నన్ని దిక్కుల మరాట భువింగల పారు లెల్లరున్‌ 

పాయని వేడ్మతో తరలి వచ్చిరి శ్రీ శివరాజు చిన్నయ 

బ్బాయికి రాజరాముకు వివాహమటంచును గుంపుకట్టుచున్‌॥ 872 
తమ్ముని “వడుగు” నకును - నుద్వాహమునకు 

నొక్కగా నొక్క యన్నకు - వక్కణమ్ము 

లేదు - శంభాజి మన సెంతొ ఖేదపడియె 

“నన్నయేడి?యేడిని తమ్ముడడిగె నంట ॥ 873 


(తనుభవ=కూతురు; దణి=సేనాపతి; భవ్యస్మ భ్రతి=జ్ఞాపకారము) 
(బవరము=యుధద్ధము; అనుప్లవులు=అనుచరులు) 


173 


వీర శంభాజీ తనపై నీలాప నిందలు వ్యాప్తిచేయు 
అమాత్యులు, సవతి తల్లి ప్రవర్తన పట్ల ఆవేదన 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


ఆ|॥ఎె॥ 


చ॥ 


వ్యక్తముచేయుట 


“నే నే తప్పొనరించినన్‌ పితయె మన్నించెన్లదా నన్ను! ని 

ద్దాన స్టిందు స్వతంత్ర భూమికి ననర్ధంబేమి వాటిల్లె? నా 

పై నింకేల వహింతురీ పగిది నెవ్వారైన శత్రుత్వము 

న్నేనెవ్వారికి నెట్టి హానియును కావింపంగ లేదెప్పుడున్‌ ॥ 874 
“అణ్జజీ దత్తు” నాపయి నగ్గింజిమ్ము 

“పన్నులం గొనుటందు చే వాడి తనము 

చూపె నంచును, నేతప్పు మోపితినని 

యష్ట మంత్రుల యవినీతి నడ్డితినని ॥ 875 


జనకుని రాజ్య వృద్దికయి సాయము చేసిరి వార లెంతొ - య 
ట్లని తమనడ్డు వార లెవరంచు ననైతిక వర్తనమ్ముతో 

ధనమును కొంత సొంతమని, దారిని తప్పగ చేయు దోపిడీ 
యెనయుచునున్న యిట్లె, యిక యెట్టులనింతురు రాచ బండరున్‌॥ 876 


అది తగదంచు చెప్పితని హాలికులన్‌ యెగదోలి తంచు-వా 
నిదుహిత నేదొ చేసితని నేరము కల్పన చేసి నా పయిన్‌ 

పదరుచు యజ్ఞజీ తనదు బైసిని తానె తొలంచు కొంచు - దు 
ర్లృదునిగ నన్ను లోకమున కెల్లను చూప దలంచె నీసుతో ॥ 877 


సవతి తల్లి యయ్యు చనవుతో నను పెంచె 

తనసుతుండు నాకు తమ్ముడె గద | 

ఛత్రపతి జనకుడు సభలోన నను యువ 

రాజుగాంవచింప రగిలె యాపె ॥ 878 


వయసున నేనె పెద్ద యని - వప్తకు యగ్ర సుతుండనంచు నె 
ష్టయినను తండ్రికి న్సిదప యౌరసుడేనను వాస్తవమ్ము - తా 


(దుర్హ్యదుడు=దురాత్ముడు; ఈసు=కోపము 
(చనపు=ప్రేమ; రగులు=కోపించు 


174 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ను యెదందలంపదో! తన తనూజును రాజును చేయనెంచి - నా 
పయి సచివాళితో కలిసి బద్దుర నేరములన్ని మోపునే? ॥ 879 


స్త్రీ లోలుండని మత్తు గొల్పు దినుసు ల్సేవింతునంచున్సదా 
శీలాపేతులతో చరించుచునుపేక్షింతు న్వయోజ్యేష్టులన్‌ 
తూలన్నాడుచు నంచు, నార్య జనుల న్దూరింతు నంచున్నస 
త్యాలాపమ్ములతో మచ్చరిత్ర పయి నైల్యమ్మంటిరీ దుర్దనుల్‌ ॥ 880 


తండ్రి తగు విచారణ సల్పి “తన తనయుని 

కనయ వినయ గుణమెతప్ప - యనయ గుణము 

లేదతండు నిరపరాధి - లేని నింద 

లాతడింత వరకు మోచె ననఘు డయ్యు” ॥ 881 


అనిన తండ్రి తీర్పు నెడ మన్ననయె లేని 

మంత్రి వర్గ వైఖరి నెట్టి మార్పు లేదు 

సవతి తల్లి విష ప్రవృత్తి సాగుచుండె 

ఛత్రపతి తీర్పు గూడ నిస్సత్వమయ్యె॥ 882 


“వశీ కెదురాడ లేక - సచివాళి నలక్ష్యము చేయలేక - తా 
వశుడయి రాజకీయముల వాగురలన్‌ తొలగించి వెల్వడన్‌ 
భృశమగు సంకటమ్మగుచు - పేరుకె రాజయి సొంత తీర్చె, క 
ర్మశముగ నెట్టి వేయబడం కాదన కౌననకుండె తండ్రియే ॥ 883 


అని “యశూబాయి” తో “శంభు” స్వాంతరమున 

యాది నుండియు పేరిన ఖేదమంత 

కాళీయుండున్న కాళింది కూలమట్లు 

నుడుకు చుండగ నుడుగుల వెడలంజేసె ॥ 884 


(వప్త=తండ్రి; బద్దుర=అసత్యము 
(వశ=భార్య; వాగుర=వల; భ్యశము=మిక్కిలి 
(స్వాంతరము=తన మనస్సు, కాా౪ందిజయమున; కూలము=తటాకము; 


నుడుగులు=మాటలు 


175 


వీర శంభాజీ “పన్లలా” ప్రాంతమునకు సుబేదారుగా 
తండ్రిచే నియుక్తు డగుట “'హీరోజు శంభాజీపై 
కొంత అనాదరము చూపుట 


తే॥గీ॥ “పన్లలా”, ప్రభావళి”, “'దభోల్రాాంతములకు 
శంభునకు పాలక పదమొసంగె శివజి 
అచట 'హీరోజియు గలడు - నాగి యందు 
“శివజి బూమియ పన్ని రక్షించె ప్రభుని ॥ 885 


తే॥గీ॥ “శంభు” బంధువు హీరోజి - “శంభు యనిన 
యెంతొ వాత్సల్యమతనికి - యేమి కతమొ? 
యిపుడు కొంత దూరమును పాటించు చుండె 
పూర్వ (డ్రేమ భావము నేడు ఖర్వమయ్యె I 886 


సీ “మల్లోజి ఘోర్చదే' మహిత సేనాపతి 

'పన్షలా' వనిని కాపాడు చుండ 

“విర్ధల్‌ మహద్మరు” కోట కధిపతియె 
గడము నెప్పటికప్పు దృఢము చేయ 

పదిలుడు “హీరోజి ఫర్ణాందు” బండరు 
నిందించు చుండ నిర్జిద్రుడగుచు 

దండి మగడు “జనార్దన హనుమంతు “కొ 
ల్లాపురి” యశ్వదళాధి పతిగ ॥ 


తే॥గీ॥ నిట్టు లీ వీరులందరు చుట్టి యుండి 
“పన్లలా” పురాం గాచుచు బవలు రేయి 
యెత్తి వచ్చు 'దిలేర్చ్పరిన్సిత్తుం జేయ 
నట సురక్షితుడై యుండె నపుడు శంభు ॥ 887 


(బూమియ=మారువేసము పదిలుడు=నేర్చరి 
(ఖర్వము=హ్రస్వముూ 
(నిర్లిద్రుడు=నిత్య జాగరూకుడు; పురా=కోట; పరి=సేను 


176 


కం॥ 


కం॥ 


రాయగడు” కేగ నీక “దు 

రాయి”ని బెట్టె న్నచటి నిరంకుశ శక్తుల్‌ 

యేయెడ ననుజు మనువు క 

గ్రీయుని రానీయకుందురే? యటదప్పన్‌ ॥ 888 


అని శంభు నబ్రపడుచును 

తన పిత యెటు చెప్పలేక తాటస్ట ముతో 

తనరించు నన్ని పనులని 

జనకుని యెద నెలిగి శంభు శాంతి వహించెన్‌ ॥ 889 


“కారంగజేబు” భావిదక్కను దండయాత్ర నెదుర్మొన 


కం॥ 


ఉ॥॥ 


కం॥ 


మరాటులు సిద్దపడుట 


కాబూలు, కాంద హారులు 

జేబునంజేర్చ నవురంగజేబు పవిదిశన్‌ 

తా బవరములో మునుగుట 

చే - బలమేదె న్నవాక్టిశేలను గెల్వన్‌ ॥ 890 


ఎప్పుడు గెల్చియాప్టనును’ నింక యుదీచిని యుద్ద బాధ్యతల్‌ 
తప్పునొ 'పాదుషా” కపుడు తప్పని ముప్పగు దక్షిణాశకున్‌ 

గొప్ప చమూసమూహములం గొంచు స్వయమ్ముగ నెత్తి వచ్చు - తా 
తప్పమరొక్కడీ యిల స్వతంత్ర నృపత్వము పూన్మి యొప్పమిన్‌ ॥ 891 
దాదా పెనిమిది లక్షల 

పాదాతులు హయగజోష్ట వాహనచయముల్‌ 

బందూకులు, దంచనముల 

తో దిగు 'మొగలుపరి” మిత్తి తోబుట్టువలెన్‌ ॥ 892 


(దురాయి=ఆజ్ఞ; మనువు=వివాహము; అగ్రీయుడు=అగ్రజుడు 
(తనరించు=చక్కబెట్టు 
(పవిదిశ=వాయవ్యము; బవరము=యుద్దము; ఏదు=లేక పోవు; 


ఆవాక్‌+దిశ+ఇల=దక్కను 


(పదాతులు=కాల్చలము; దంచనములు=ఫిరంగులు; పరి=సైన్యము; 


వాహనము=శకటము 


rs 


కం॥ 


ఉ॥॥ 


“అందులకే మారాటులు 

నందరు జతంగూడి పోరి కాయత్తమ్మె 

కందువల నిలిచి నేర్చున 

క్రందుగ మందింప వలయు గడ్డు పగతులన్‌” ॥ 893 


శ్రీ శివాజి 'జల్నా' ప్రాంతములను కొల్ల గొట్టుట 


“శంభు దిలేరుఖానుని వశమ్మున నుండిన కాలమందు - ప్రా 
రంభము చేసె శ్రీ శివజి రాణువలన్‌ సమకూర్చు కొంచు - సం 
రంభము తోడ నాదిలుష రాజ్యము నాను మొగల్‌ విజృంభణన్‌ 
స్తంభితముం బొనర్పనని “జల్న” ముఖప్రముఖ స్థలమ్ములన్‌ 1894 


శ్రీ శివాజీని రణ మస్తఖాను అడ్డగించుట - శ్రీ శివాజి 


తప్పించు కొనుట 


ఆ॥వె॥ సమర విజయి యగుచు “జల్నా'ను కొల్లాడి 


కం॥ 


తిరిగి రాయగడము కరుగు వేళ 
సవరంబెట్టె పరిని “సంగమనేరొ”ద్ద 
మాల్చ శివజిని “రణమస్త ఖాను” 895 


గహనారణ్యములంజొతీ 

“బహిర్ది నాయకుని బుద్ధి ప్రావీణ్యము చే 

సహియించి యన్ని యిడుమలు 

రహస్యముగ శివజి చేరె రాయగడమ్మున్‌ ॥ 896 


(కందువ=కీలక ప్రదేశము; క్రిందుగ=బాగుగా 
(రాణువ=సైన్యము; నంరంభము=గర్వము; ఆను=ఆక్రమించు; 


స్తంభితము= ఆగిపోవుట; అని=యుద్దము] 


(సవరపెట్టు=అడ్డగించు; మాల్టుూ-చంపు 
(ఇడుమలు=ఇభ్బందులు్తు 


178 


చ॥ 


కం॥ 


కం॥ 


శ్రీ శివాజీ ఆరోగ్యము క్షీణించుట 


క్రమముగ శ్రీ శివాజి తన కాయము శక్తిని కోలుపోవు ని 

కము నెటిగెన్‌ - గదమ్మెదియొ గాసిల చేయుచు నుండె నాతనిన్‌ 
శమితముగాని “కాకి శయ శాయినొనర్చె నహర్షిశమ్ము - వై 
ద్యమునకు లొంగ కుండ-భిషగగ్రణులచ్చెరు వంది మ్రాన్సడన్‌॥ 897 


జ్వరమును, రక్త గ్రహణియు 

త్వరితముగ క్షయింపంజేసె తనువున త్రాణ 

న్నెరగొన నోరెము, నీరము 

నురవగు దిటలేక శివజి యుడిగెను స్ఫురణన్‌॥ 898 


ఛత్రపతి శ్రీ శివాజీ మహరాజే అస్తమయము 


ఏప్రిల్‌ ౩ తేది 1680 
వారద్వితయము లోనె - మ 
హారాష్ట్ర తరణి శివాజి యస్తమితుండై 
నీరంధ్రాంధమ్మున - హిం 
దూరాష్ట్రమును విడిచిచనె ధూర్జటింజేరన్‌ ॥ 899 


(గడము=జబ్బు; శమతము=తగ్గుట; కాక=జ్వరము; శయశాయి=పడకపై 


పండుకొనుట; భిషక్‌=వైద్యుడు 


(రక్తగ్రహణి=నెత్తురు విరోచనములు; త్రాణ=బలము; ఎరగొను=మ్రింగు; 


ఓరెము=ఆహారము; ఉరవు=తగిన; దిట=సామర్థ్యము; స్పురణ=స్ప్రృహ; ఉడుగు= 
నశించు 


(వారము=ఏడు దినములు; తరణి=సూర్యుడు; నీరంధ్రాంధము= చిమ్మ 


చీకటి; ధూర్దటి=ఈశ్వరుడు 


179 


“ఛత్రపతి శివాజి” మరణ వార్తను అమాత్యుడు, 
“సోయరాబాయి” అతి గోప్యముగా ఉంచుట 


కం॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


శివజీ స్వర్గతి వార్తను 

దివిజులకే యెజుకగాని తీవ్ర రహస్యం 

బవునట్లానరింపంగ స 

చివు'డణ్ణాజి”, శివజి సతి” చేసిరి కుట్రన్‌ ॥ 900 


“ఛత్రపతి శ్రీ శివాజి” మరణ వార్తను 
“కుర శంభాజకి” తెలియకుండ దాచుట 


జనక స్వర్దతిం గూర్చి శంభుకు సమాచారమ్మె లేకుండంజే 
యునటుల్పన్నక మల్లి రాయగడింగాలూదంగ నెవ్వారికిన్‌ 

యనువు న్నీయక కోటలో బయల సేనన్‌ కాపుగా బెట్టి ర 
ర్మనికాశమ్మజచేత నడ్డినటు “సోయాబాయి” “రాహూజొయున్‌॥ 901 


“భావి మరాట ఛత్రపతి పట్టము దాల్పగ “రాజరామె” - సం 
భావిత సద్దుణాన్వితుడు, పాత్రుడు - శంభుజి పాలనార్హమౌ 
త్రోవనుందప్పి దుర్వ సన దూషితుడై - పితృ గౌరవమ్ము పై 
కావిరి గ్రమ్మ తుర్మ కటకమ్మున చేరె స్వధర్మ దూరుడై ॥ 902 
కావున శంభుజీ యిపుడు కాలిడినన్‌ యిట శాంతి యింక వి 
ద్రావితమౌ, సుఖమ్మునకు తావె లభింపదు - (కోధ ఘూర్జితుం 

డై విలయాంతకుండగుచు నందరినిన్నుణుమాడు - పెద్దలా 

రా! వినుడయ్య మా మనవి-రాజ్య మొసంగుడు “రాజరాముకే”౫ 903 
అనుచు 'నణ్ఞాజి” తక్కిన వ్యాపతులను 

దణుల నధికృతులను సభాస్థలినిం జేర్చి 

చెప్పె నిది 'సోయరాబాయి స్వియ నిర్ణ 

యమని, మన రాజ్ఞిగా యాపె యాజ్ఞయనుచు I 904 


(అర్కనికాశము=సూర్యకాంతి; రాహూజి=రాయగడు దుర్గాధిపత్సి 
(వ్యాప్యతులు=మంత్రులు; దణులు=సైన్మాధిపతులు) 


180 


మ॥  శివజీ స్వస్థత కోలు పోయినపుడే చేతమ్మునన్‌ స్ఫూర్తియున్‌ 
లవమై నోటను మాట గూడ వెలికిన్‌ రాలేనిదై పోయె - తా 
నెవరిన్‌ పిల్వగలేడు - వారడిగినన్‌ స్వేఛ్చన్‌ యెతీంగింప లే 
డవసాన స్థితిలో శివాజి మది యూహల్‌ మ్రైందె నజ్ఞాతమై॥ 905 


మ॥ మును కర్ణాటక జైత్రయాత్రకును తాంబోవంగ సంసిద్ధుడౌ 
చును, మంత్రుల్‌ దళనాయకుల్‌ తదితరుల్‌ చుట్టుంగుమిం గూడ-ఆ 
యన చెప్పెన్నట - “నేను లేనపుడు రాజ్యాధ్యక్షతన్‌ శంభుకీ 
యనపేక్షింపను - కోపనుండతనికిన్నావేశ మెచ్చౌటచే I 906 
ఆ॥వె। అపుడె పట్టివైచె “అణ్జాజి గట్టిగా 
“శివజి నోటి మాట స్థిరమటంచు 
నంతమందు శివజి యాశయమ్మేమిటో 
తెలియమిని సచివులు పలుకరైరి ॥ 907 


él 'సోయరబాయి యున్‌ తనదు సూనుని రాజును చేయ నెంచి - తా 
నాయెడ నెల్లవారికి వెలార్చుచు నుండెను “రాజరాముదే” 
యాయతిలో మరాట భువి కంతయు రాజగు నంచు నెన్నాప 
ర్యాయము లాప్రభుండనెనటంచును-న[్రులు నొత్తుకొంచునున్‌ ॥ 908 


ఛత్రపతి శ్రీ శివాజీ అంత్యక్రియలు “సబజభోస్తా 
యనెడు తద్వంశీకుడు చేయుట 
ఆ॥వె॥ అ(గ్రసుతుని పిల్వ నంపగా లేదిక 
చిన్నకొడుకు వయసు చిన్నయగుట 


“సబజిభోస్లె” యనెడు జ్ఞాతి యొకడు వచ్చి 
శివజి కపరకర్మ చేసెనపుడు ॥ 909 


మ॥ _ శివజీ యేమి అపుత్రకుండె? చితికిన్‌ జ్యేష్ణాత్మజుండే సమ 
ర్హ విధానమ్మున వైదికమ్మయిన మంత్రాగ్నిన్‌ రగుల్చన్‌ వలెన్‌ 


(అపేక్షించు=కోరు; ఎచ్చు=ఎక్కువు 
(ఆయతి=భవిష్యత్మాలము; వెలార్జ్చు=ప్రకటించు 


181 


ena 


యెవరో దిక్కును లేని వారికటులన్‌ యేచుట్టమోవచ్చి యి 
ట్లవమమ్మెన యమంత్రకమ్మయిన “భాటాగ్ని”న్నిడన్‌ పాడియే॥ 910 


శంభుడనిన యష్ట సచివుల కాత్మలో 

భీతిగలదు కాన ద్వేషముబికె 

శంభు 'సైరికులకు' సైనికులకు నెంతొ 

ప్రీతి పాత్రుడగుటె బెడద యాయె ॥ 911 


'సోయరాబాయి' తన సోదరుడు సైన్యాధిపతి 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


పహంబీర రావును పిలిపించుట 


సోయరాబాయికి ననుగు సోదరుండు 

చేరువ కధినాధుడగు హంబీర రావు 

“కరదు” కేగి యుండె నతని కంపె కమ్మ 

క్రచ్చబి(న్రమ్మనుచు రాయగడమునకును ॥ 912 


రాయగడమ్ములోనికి చొరంబడు దాక యెజుంగలేరు - యం 
దేయదియో మహా విపద యేర్పడెనంచెవరైన గాని - య 

ట్లాయెడ కట్టడిన్‌ సలిపి రష్ట(ప్రధానులు, సోయరాంబయు 

న్నేయిసు మంత యూసు వెలికేగియు “శంభుని” చేరకుండగన్‌॥ 913 
వచ్చె 'హంబీరరావు” నవరజ పిలువ 

నంప - వినుచు శివాజి నిర్యాణ వార్త 

పిడుగు పడ్డట్లు మ్రాన్సడె - పిదప తనరె 

స్వస్వసేయుడే భావి రాజౌననంగ ॥ 914 


(మంత్రాగ్మి=మంత్ర పూర్వకమైన అగ్ని అవమము=హేయము; భాటాగ్మి= 


అద్దెకు వచ్చిన వ్యక్తి రగిలించు అడ 


(చేరువ=సైన్యము; 'కరదు'='సతారా' జిల్లాలోని యొక ప్రాంతము 
(కట్టడి=ఆజ్ఞ; ఊసు=వార్త) 
(అవరజ=చెల్లెలు; స్వస్వసేయుడు=మేనల్లుడు 


182 


ఉ॥॥ 


ena 


చ॥ 


end 


ఇంతకు శంభుడేడ? కనిపింపడు “నేమికతమ్మొ”? యంచు బ 
ల్వింతను, వంత జెందు తన భ్రాతను కన్లాని సోయరాంబ - నా 
వంత బిడెమ్ము లేక యనె - “నాతడు తండ్రికి, హైందవోర్వి క 
శృంతము గూర్చ పాల్పడియె శత్రుల పక్షము చేరి ద్రోహియై ॥ 915 


ఆతడెట్టు లింక యౌరసుడౌ తండ్రి 

కతని వర్తనమ్ము నాది నుండి 

మనకపాయకరము గనె యుండె - నందుకే 

ఇటకు రాననుజ్ఞ నీయలేదు” ॥ 916 


హంబీరరావు మోహితే శివాజీ భార్య 
'పుతలబాయి'ని చూడబోవుట 


అదివిని 'శంభుడన్న సవతమ్మకు నింతటి ద్వేషముండెనా 
ప్రదరముఖాభ తీవ్ర శితవాక్కుల నొవ్వగ నాడు నంచు తా 
మదినతిచోద్యమంది స్వసమందిరమున్‌ విడి - సంప్రదాయపుం 
బదకము మైచనెన్‌ “పుతలబాయి” ని చూడగ 'మోహితే యటన్‌! 917 


శివబి భార్యలందు స్తవనీయ గుణవతి 

పుతలి బాయి పూర్ణ పుణ్య చరిత 

“సంతులేని యామె - జననిని గోల్పడ్డ 

“శంభుని గను సొంత సంతు వోలె ॥ 918 


ఛత్రపతి శివాజీ అస్వస్థతను గురించి 'మోహితేకు” 


తే॥గీ॥ 


పుతలీబాయి వివరించుట 


శ్రీ శివాజి కర్ణాట భూ జేతయగుచు 
రాయగడు చేరి కొంత కాలమ్ము గడిచి 


(బిడెము=బిడియము; అశ్మ్చంతము=కీడు) 
(ప్రదరముఖ=బాణపు ములికి; శిత=వాడియైన; స్వస=చెల్లెలు 
(సంతు=సంతానము 


183 


కం॥ 


తే॥గీ॥ 


end 


నంత దేహదౌర్చల్యము కొంత తోచి 
క్రమముగా వేకియు, రుధిర గ్రహణి కలిగె ॥ 


బెషధములకును లొంగక 

దోషజ్జుల కటుక పడని దుర్దమరుజయై 
శోషించె తనువును - యశ 

శేషుని చేసె, నది కడకు శ్రీ శివప్రభువున్‌ ॥ 


దేహమున జబ్బు మొదలైన దినము నుండి 
వా విడచి యొక్క మాటయు పలుక లేదు 
ఎపుడు చూచిన మ్రాగన్నె - స్ఫృహయె లేదు 
చివరిమాటైన చెప్పకే చేరె దివము ॥ 


“పుతలిబాయి’” చెప్పె పూర్తిగా విషయము 
'మోహితే' యట నిజమును గ్రహించె 
మారుమాట లేక మరలె “సతారా” కు 
శంభునడప కుట్ర సాగుచుండె ॥ 


వీర శంభాజని నియంత్రించుటకు అణ్చాజి, 


నోయరాబాయిల కుట్ర 


అష్ట ప్రధానుల నగ్ర గణ్యుండైన 
పీష్వ “మోరోపంతు పింగళేజి” 
ఆర్థిక మంత్రియౌ “అణ్ఞాజి దత్తోజి” 
బాయసకాడు “బాలాజి యవజి” 
జనకా[గ్ర సుతునిగా 'శంభాజి తన యౌర 
సత్వమున్‌ స్థాపించు సందునిడక 
“'సోయరాబాయి' స్వజుడగు 'రాజారాము” 
ఛత్రపతిని చేయ సాయపడగ ॥ 


(రుధిరగ్రహణి=నెత్తురు విరోచనములు; వేకి=జ్వరము 


919 


920 


921 


922 


184 


తే॥గీ॥ 


“పన్లలా” గడమున శంభుంబట్టి బంది 

గా నొనర్ప “విఠల్మహద్మరు” గడి దొర 

బందరముంగాచు “హీరోజిఫర్జ” దట్లె 

వ్రాతకాడు “జనార్దను” వల్లె యనిరి ॥ 923 


తనకుమారుడైన 'రామరాజూకు ఛత్రపతి పట్టము 
కట్టరమ్మని 'సోయరాబాయి” తన సోదరుడైన 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


'హంబరరావు మోహితే'ను పిలిపించుట 


“సోయరాబాయి”కి యనుగు సోదరుండు 

ఛత్రపతి శివాజీ మెచ్చు శ్యాలకుండు 

శంభు వ్రేల్విడ్డ మాతృకేశటుడు గూడ 

నిఖిల సైన్యాధికారి హంబీర రావు ॥ 924 


అతని సాయమ్ముకోరెను నతని యనుజ 

తనసుతుడతని మేనల్లుడునగు “రాజ 

రాము”నికి పట్టముంగట్ట రమ్మనుచును 

నిండ పదియేండ్లు లేనట్టి నిసుగునకును ॥ 925 


చెల్లి కోరిక వినుచు నచ్చెరువు నందె 

యిర్వదొక్కేండ్ల శంభాజి నేల యెడలి 

చెక్కు మీటిన వసవల్బు చిన్ని కుట్టి 

కింత బాధ్యత నిత్తురో యొజుక గాక ॥ 926 
రానైయుండెను దక్కను న్లెలువ నౌరంగ్దేబసంఖ్యాక మౌ 

సేనా వాహినితో నపారధన రాశిన్వెంట గొంచున్తన 

న్నీనేల న్నెదిరించు పోటుమగడేడీ యంచహంభావియై 

వానిన్నెదు మరాట యోద్ధయొక పాపండన్న గేలించరే ॥ 927 


(శ్యాలకుడు=బావమటది; వ్రేల్విడ్డ=వ్రేల్విడి చిన; మాత్యకేశటుడు= 


మేనమామ (చుడలి=త్యజించి) 


(ఎద్రు=ఎదిరించు; యోద్ద=యోధుడు; గేలించు=హేళనచేయు 


185 


చ॥ 


తే॥గీ॥ 


ఎజుగడు శంభుజీ పిత గతించిన సంగతి - మారుతల్లి మం 
తురులును నేకమై తనను దూరము చేయగ రాజధానికిన్‌ 

పజపు కుతంత్రముల్‌ తెలియ వచ్చినచో యనలాద్రి బ్రద్దలౌ 
తెజిగున-సంద్రమే యువికి తెచ్చెడు నుప్పెన యట్లు రేగడే? 1 928 


అనుచు తలచి హంజీరరావప్లు మదిని 

నిశ్చయించె - భావి మరాట నేత గాగ 

సాహసమున, శౌర్యమున నిస్సముడునైన 

శంభు డొకడె యర్హుడని - నిస్సంశయముగ ॥ 929 


'వీర శంభాజీ'కి తన తండ్రి మరణ వార్త తన సవతి 


తే॥గీ॥ 


ena 


తల్లి పుతలీబాయి ద్వారా తెలియుట - 
వీర శంభాజీ తీవ్ర మానసిక సంక్ష్రోభము 


రాయగడము నందు “పుతలీబాయి కమ్మ 

నొకటి వ్రాయించి వేగున కొప్పగించి 

వెంటనే దీని నెవ్వరి కంటంబదని 

యట్లు నిమ్మనె శంభుకత్యవసరముగ Il 930 


పుతలీబాయి నియుక్తి గొంచు నపసర్పుండామె పత్రమ్ము భ 
ద్రతమై దాచుచు “పన్సలా' గడము చేరంబోయి శంభూజికి 
న్నితరుల్‌ చూడని యట్లు నేర్చుమెయి నందించె న్రదీయార్థముల్‌ 
మతికిన్నెక్కగ చింతనిప్పులయి శంభాజీ కనుల్‌ మండగన్‌ ॥ 931 


పట్ట పవలు దోచె నిట్ట నిల్వున చిమ్మ 

చీకటులు నలమిన లోకమగుచు 

తన యునికియె తనకు దబ్బజయైతోచె 

కలయొ? నిక్కృమొ? యవగతముకాక ॥ 9౩2 


(పఅపు=కావంచు 
(కమ్మ=జాబు; వేగు=గూఢచారి 
(నియుక్తి=ఆజ్ఞ; అపసర్హుడు=గూఢచారిి 


186 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


కనుల యెదుట తోచు గ్రావంపు కంబమున్‌ 
పిండి పిండిగంబేయ పిడికి లెత్తు 
“'పన్షలా' గడమునే పైకెత్తి విసరగా 
పొంగించు మాంసల భుజయుగమ్ము 
నాకాశమునుంబట్టి యవనిపై పడునట్లు 
లాగి వేయంగ కేల్ణాచు పైకి 
భూగోళమునె గిట్టి ముద్దగా మర్దించి 
కడలిలో రువ్వంగ కాయమూచు ॥ 


శోక, ప్రతికార భావ సంక్షోభితాత్మ 

గళగళల్లయక్ష్వేళా ప్రకంపమాన 

“పన్లలా” శైల కందర ప్రతినినద క 

లోరతాక్షుబ్ద 'దుర్గ' బిట్టులికి పడగ॥ 933 


నిద్రాణ వహ్న్యద్రి నిప్పులంజిమ్ముచు 
నాకస్మిక స్పోట మైనయట్లు 
ఉదధి యొక్కుమ్మడి యుడ్డామరమ్ముగా 
యుప్పెనయై భూమినూడ్చినట్లు 
వివిధ వల్లీగుల్మ వృక్షసాంద్రాటవి 
చండ దావాగ్నిని మండునట్లు 
కొండలనై తము బెండులట్లెగ మీటు 
రీంరూ ప్రభంజనోచ్చలన మట్టు ॥ 
స్వర్ణ కశిపు రాణ్మందిర స్తంభ సంభ 
వోగ నరసింహ రూపధేయోగగ, శర్ధ 
దుర్చిరీక్ష్య, క్రుద్దానన దూర ధూత 
పరిజనుండౌచు శంభాజి ప్రజ్వలించె ॥ 934 


ఎవరికిగాని స్వీయపిత యెక్కడొ దౌల దివంగతుండునై 
న విషయ మింతదాక నిజ నందనుకే యెటిగింప కుండు న 


(ఉడ్డామరము=అతిశయము; స్వర్ణకశిపుడు=హిరణ్య కశిపుడు; రూప 


ధేయము=రూపము; శర్ధము=జన సమూహము] 


187 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ట్టి విసపుకుట్ర నెట్టు లెవడేని సహించును? శంభుజీయు నెం 

త వజకు నిట్టి చెట్టలకు తాల్మివహించు? నతండు మౌనియే॥ 985 
కవి కలశుండు డాసి తన కన్నను నెంతయు పిన్నయైన శం 

భు వికల మానస స్థితిని పొంకము చేయగ కుస్తరించి - మా 

రవ మొలికించు భాషణ సుధాఫ్సతిం శాంతుని చేసె నత్తజిన్‌ 
చివరకు శంభుజీయు తన స్నేహితు మాటలకొగ్గె తగ్గుచున్‌ ॥ 936 


శంభు సతి యశూబాయి చాలసేపు 

పతి హృదయ బాధ పేశల భాషణముల 

శాంతి నొందింపంజేయంగ జతన పడుచు 

చివరకాశించిన ఫలము చేకొనియెను ॥ 937 


పదపడి పన్లలా గడము వప్రముపై నిలుచుండి శంభుడున్‌ 
వదలని నీడ యౌ కలశ పండితుడున్‌ గడి క్రింద త్రోవలన్‌ 
పదనగు దృష్టులం బజపి పైకెవ రెక్కుచు నుండిరో కనన్‌ 

పొదలె నదాటుగా నచట పూరుషు లిద్దరు పైకి వచ్చుటల్‌ ॥ 938 


గడముంజేరిన వారి నిద్దరిని కక్షావేక్షకుల్‌ చుట్టియున్‌ 
వడిందోడ్తెచ్చిరి శంభు సన్నిధముకున్‌ - ప్రశ్నింపగా చెప్పెనా 

క్కడు “లేఖన్‌గొని దుర్గ నేత కొసగంగా మమ్ము “యణ్గాజి ని 
కృడకున్నంపె” నటంచు-వే కలశుడా కమ్మన్‌ గొనెన్‌ బల్మినిన్‌ 939 


శివజి లేఖరి “బాలాజి యవజి” - శంభు 

డనిన యెంతయోగారము - నట్టి వాని 

చేత కమ్మ లిఖింపగా చేయ నెంతొ 

యొత్తడి నానర్చ “యణ్ణాజి” యులుకుంగొలిపి ॥ 940 


కడకు విధిలేక “బాలాజి” 'కమ్మిను తన 

సుతుడు '“అబ్బాజి' చేత లిఖితమొనర్చె 

'పన్షల పతి 'విఠల్రియంబకుని పేర 

నదియె కలశునిచేత నున్నట్టి లేఖ ॥ 941 


ఉలుకుగొలిపిభయపెట్టుట; కక్షావేక్షకులు=ద్వారపాలురు; సన్నిధము=సన్నిధి 


188 


చ॥ 


కం॥ 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


కలశుడు బిగ్గనంజదివె కమ్మను “రాయగడమ్ము నందు నే 

డలజడి యౌ స్టితిన్‌ పురము నంతయునున్నది - యెట్టి వార్తయున్‌ 
తెలుపగ రాదు శంభునకు నేమజుచున్‌ 'మన రాజు” గూర్చియున్‌ 
వెలికొక మాటగూడ యన నీయకు డాపయినిత్తు నాజ్జలన్‌ 1 942 


ఈ విషయమె వ్రాయించుచు 

నే - వేటొక యుత్తరము “బహిర్జీ నాయక్‌” 

కై వచ్చెను - నీ యిరువురు 

నేవైపో శంభు తెలియడిప్పటి వరకున్‌ ॥ 943 


ఆ లేఖ యందు వ్రాసిరి 

“యాలస్యము లేక శంభు నచ్చటికచటే 

యాలానములనుం గట్టుచు 

కూలంద్రోయంగ యిరుల గుయ్యారమునన్‌”॥ 944 


సవతి తల్లి 'పుత్తీబాయి” జాబు తెలిపె 

తండ్రి కంత్య సంస్కృతి నమంత్రక మొనర్చి 

కులము పేర పరుడు దరి కొల్పె చితిని 

యది యనాధలకిచ్చు “బాటాగ్గ యనుచు ॥ 945 


“తన ధిషణా బలమ్మును - నతంద్రమునైన మనో బలమ్ము - ప్రా 
క్రన ముని వర్య ప్రోక్తమగు ధర్మబలమ్మును గూడి యుండ - నూ 
తనము - స్వతంత్ర హిందు ప్రభుతన్‌ నెలకొల్పిన ధర్మ వీరుడా 
ఘనుడు శివాజి రాడ్వరునకా? శ్రుతి మంత్ర విదూర సంగస్మియల్‌”॥ 946 


అని మనమ్మున నెంతయు పనవె శంభు 

కవి కలశునితో చర్చ దీర్శముగం జేసె 

భావి కార్యాచరణము నే పగిది నుండ 

దగునా? యాలోచనము సేయు తరుణమగుట ॥ 947 


(బిగ్గనన్‌=బిగ్గరగా; ఏమయు చున్‌=అప్రమత్త్తులై 
(ఆలానము=త్రాడు; ఇరులు=చీకటి; గుయ్యారము=చీకటి కొట్టు 


189 


సైన్యాధిపతి “హంజరరావు మోహితే”ను “అణ్జాజు 
దత్తు”, “మోరోపంతు పింగళే”లు చూడవచ్చుట 


స్స 


ena 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


హంబీరరావు సర్వానీక పతి “సతా 
రా” దాపున 'కరదు ప్రాంతమందు 
బస చేసి యుండెను పటవాసమందున 
వింశతి సాహస వీరభటులు 
నాతని యాధిపత్యములో మెలంగుచు 
వివిధ చ(ప్రములలో విడిసి యుండి 
యపుడు చూడగ వచ్చి “రణ్ఞాజి దతోజి” 
“కీష్ట మోరోపంతు పింగళేజి ॥ 


“రాయగడము నుండి రాజకార్యము పయి 
దశసహస్ర సుభట దళముతోడ 

వారికి ప్రణమిల్లి వచ్చిన పనియేమొ 
తెలియనడిగె “మోహితే” నయమున॥ 


“రాయగడ మెంతయును బోసి పోయె నేడు 
మృగ పతి క్ష్వేళ వినరాని మెడద వోలె 

ఛత్రపతి శివాజి ధవళ చ్చత్ర ఛాయ 

జనులు సుఖీయించు కాలము చనియె నిపుడు॥ 
ఇప్పుడు “మారాటా” భువి 

ముప్పుకు గుజియగు ప్రమాద మొదవెడు గడియల్‌ 
తప్పని సరి యనిపించుచు 

దెప్పరముగం గడప ముందె తిరుగుచునుందెన్‌ ॥ 
సర్వ సేనాధి పతివి - విజ్ఞాన నిధివి 

నీకు తెలియని దేమి? యనీకినీశ! 

ఎల్ల వారలు నీదు మేనల్లునికిని 
పట్టముంగట్టుడని పట్టు బట్టు చుండ్రి ॥ 


(మృగపతి=సింహము; క్ష్వేళ=గర్టన; మెడద=అడవి 


948 


949 


190 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నీదు సోదరి 'సోయరా' నేత్రి గూడ 

'రాజరాముినే రాజుగా నోజగొల్పు 

మాతులుడ వీవు - నడపించు మార్గదర్శి 

వీవు - లెమ్మింక తొలియడ్గు వేయుటకును ॥ 952 


ఈ పని కడ్డ మింక నొకడేయగు శంభుజి - వాని దూకుడు 
న్నాపగ నీవు మేము నిపుడాతని బంధితు చేయగావలెన్‌ 

కోపను, డాతతాయియును, కూళ, యనైతిక వర్తనుండు, వా 

డే పరిపాలకుండయిన నీ క్షితికిన్‌ క్షతి తప్ప యేమగున్‌” ॥ 953 


వినుచు హంబీర రావు గంభీరు డగుచు 

“పెద్దలార! ప్రణామము! వినుడు మీరు 

నాకు భాగినేయుండె యౌగాక!” “రాజ 

రాము” కేవలము దశాబ్ద ప్రాయుడిపుడు ॥ 954 
విమతుండిప్పు మరాట రాజ్యమునకు న్వేడన్న? లక్షాష్టక 
ప్రమితంబైన వరూధినిన్‌ గొనుచు స్వర్ణంబున్‌ వెదన్‌ చల్లుచున్‌ 
సమరోత్సాహముతో దణాయలు జయోచ్చెర్నాదముల్‌ సేయగా 
యమరాజై మన మీదికెత్తు నతడా 'యౌరంగజేబే' సుమీ ॥ 955 


సమర వీరాభిమన్యుడు “శంభురాజు” 

నతని యౌరసత్వమును కాదనగ నేవా 

పొల్లు నేరము అతనిపై మోపి భావి 

ఛత్రపతి పద దూరుని సలుప వలదు ॥ 956 


ఏడేండ్ల ప్రాయాన నేను వేల హరుల 
“'మన్సబుదారు'గా మంతుకెక్కె 

పది యేండ్ల వయసులో వప్తతో 'ఆగ్రిలో 
బందియై నేర్పుతో బైటంబడియె 

పంద్రెడు నేండ్లప్పు బాద్నాసుతుని యొద్ద 
'పులిబిడ్డూ గా పేరు పొంద గలిగె 


(నేత్రి=పాలకురాలు; టఓజగొల్తు=ప్రేరేపించు 
(వేడు=ఎవడు; వరూధిని=సేను 


191 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


పదునారు యేండ్లప్టు బవరమ్ముంజేయగా 
“రామదుర్లముూు కేగి రాణకెకె” ॥ 


ఏ మహావీరుడైన తానీ వయసున 

ఇన్ని బాధ్యతలను నిర్వహించగలడె? 

యొక్క శంభాజి నాగర్భ యోధుడనగ 

చెల్లు 'నభిమన్యు పిదప యీ క్షితి తలమున” ॥ 957 


అనిన సర పట్టరానంత యలుక 

బూని - హంబీర రావును పొదివింబట్టి 

కట్టి వేయుడని దివాను కాజ్ఞయిచ్చె 

నేభటుడును ముందునకడు గేయలేదు ॥ 958 


ప్రాంశుతనుడైన 'హంబీర రావునవ్వి 

అంజకుండ మోరోపంతు నగ్రమంత్రి 

నార్టిక సచివునణ్ణాజి నచటి కచటె 

కట్టీ వేయంగ భటతతి కాజ్ఞయిచ్చె ॥ 959 


“బంది లిద్దరింగొనుచు, న 

మందగతి 'న్నన్లలాికు మార్గము నంది 

బ్బందు లెదురు పదని విధి 

న్నందరు పయనించి చేరి రనుకొన్నటులే I 960 


“పన్లలా” గదమందు శంభాజి “విఠలు 

మహదుకరు”ని, “హీరోజి ఫర్దహదు” నచట 

కట్టి వేయమన - భటుల కాజ్ఞయిచ్చె 

కోట కధిపతి “మల్లోజి ఘోర్పడేజి” I 961 


సంకెలలందుంజిక్కి తన సన్నిధిం జేరిన మంత్రులున్న యా 
వంకను చూడ శంభుడరవాయిగొనెన్‌ - “పిత రాజ్య వృద్ధికి 
న్నంకితమై యహర్ష్నిశలు నాపదలెన్నెదిరించి తండ్రికిన్‌ 

కింకరులై చరించి - యిట కీవిధి రాకకు నొచ్చుకొంచెదన్‌” 1 962 


(ప్రాంశుతనుడు=టీర్ధశరీరుడు; అంజకుండ=సందేహించకు 
(అరవాయిగొను=సందేహించు 


192 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ena 


తాను చేసిన పనికి సంతాప పడక 
రెచ్చిపోవుచు నణ్ణాజి (పైలందొడగె 
శంభు శీలముంగూర్చి దుర్భాష లెన్నా 
యందరక్కడ వినుచుండ నదరు లేక ॥ 


“పరకాంతాగమనాది దుర్వ్వసన దుస్వ్వాజన్య లోలుండవున్‌ 
గురువర్య (ప్రతి బోధితోత్తమ హితోక్తోో ల్లంఘనాకృత్యచం 
చురుడౌ నీవు - శివప్రతిష్టితము హిందూ రాజ్యమున్నేలు మే 


963 


టరియౌ పుత్రుడ వక్కటా! ప్రజకు చేడ్చాటింక వేరుండునే!” ॥ 964 


అనుచు తీండ్రించు 'నణ్డాజి యదటు జూచి 
కనలి 'హంబీరరావు” యాతనిని చీక 

టింట బంధితుంజేయ కఠిన నియుక్తి 
నొసగె సైనికులకు, నెట్టి కొతుకు లేక ॥ 
'పీష్వమోరా పంతు” పెద్ద వాడగుటచే 

కట్టి వేయకుండ కార నిడిరి 

యెంతయొ విసువాసి 'హీరోజి ఫర్జందు” 
స్వజనుడగుట శంభు వదలి వేసె ॥ 


965 


966 


హీరోజుఫర్ణందు ఖజానా సొమ్మును సంగ్రహించి 


end 


శ్రేష్టుడు; చేడ్చాటు=బాధు 


ఎంరిపోవుట 


రాజ బంధువగుట, రాజ్య కోశమునకు 
రక్షణాధి కృతిగ భృతకుడైన 
యెంతయు విసువాసి 'హీరోజిఫర్జాందు 
భూరి ధనమునొడిచి పారిపోయె ॥ 


967 


(ప్రతిబోధితము=ఉపదేశింపబడిన; చంచురుడు=నిపుణుడు; మేటరి= 


(భ్యతకుడు=ఉద్యోగి; ఒడిచి=దొంగలించి 


(అదటు=మిడిసిపాటు; నియుక్తి=ఆజ్ఞు 
(విసువాసి=విశ్వాసము కలవాడు స్వాజన్యము=సంబంధము 


193 


వీర శంభాజపై ప్రజాభిమానము వెల్లి విరయుట 


తే॥గీ॥ సైరికులును, సైనికులును, సర్వ జనులు 


గుంపులై వచ్చి పన్ద కోట చుట్టు 
క్రమ్ముకొనిరి శంభాజిని కాంచుటకును 


“శంభుజీయె” మారాజని చాటు కొనుచు ॥ 968 


తే॥గీ॥ బుడత కీచులు తమ “గోవ” భూమినుండి 


యాంగిలేయులు “బొంబాయి యంతరీప 
వసతి నుండి వచ్చిరి శ్రీశివాజి మృతికి 
స్వపరితాపముందెలుప 'శంభాజి యెదుట ॥ 969 


తే॥గీ॥ తననిటు స్వదేశ, పరదేశ జనులు గూడ 


చ॥ 


ఉ॥॥ 


“లేని గా గుజుతించ సంతృప్తి చెంది 
“రాయగదమునుంజేర నధ్యాయనమున 
కపుడు శంభాజి వేగ నాయత్తుడయ్యె ॥ 970 
“జయజయనాది ఘూర్జిత దిశాష్టక సంస్థిత సామజ[శ్రవో 
త్యయముగ రాజధాని నికటావని యొప్పె జన ప్రకీర్ణమై 
యయువు పయిన్‌ ససైన్యముగ నక్కడ చేరిన శంభు రాజు కెం 
తయు ఘనమైన స్వాగతము నర్మిలి నీయ జనమ్ము మేకొనన్‌॥ 971 


బీర శంభాజ పరిదేవనము 


“రాయగడమ్ము నుండి శ్వశురావసధమ్మునంజేరియున్‌ మొగ 
ల్మాయకు లోగి యా “శని” తొలంగగ “పన్లల'కోట చేరియు 
న్నాయెను వత్సర త్రయము - నందె వసించితి తండ్రియాజ్ఞ పై 
నాయన స్వర్గతుండగు క్షణమ్మున నేను ప్రవాసి నైతటన్‌ ॥ 972 


(సైరికులు=కృషీవలులు 

(బుడతకాచులు=పోర్షురగీసువారు; అంతరీపము=ద్వీపము 
(అధ్యాయనము=ప్రయాణము 

(అత్స్యయము=బాధ; యయువు=గుట్జ్ణము) 


194 


తే॥గీ॥ 


చ॥ 


end 


కం॥ 


కం॥ 


ena 


నన్ను నా తండ్రి కెడము నొనర్చి నట్టి 
పాప మంతయు “నణ్ఞాజి” వంతె యగును 
అందు పాల్గొనె నా మాజుటమ్మ గూడ 
తన తనయుని ఛత్రపతి పదస్థుంజేయ” Il 


వీర శంభాజీ రాయగడము ప్రవేశించుట 


వశమయినట్టి రాయగడు పాలన చేకొన శంభుడెంచుచున్‌ 


973 


శ్వశురు “పిలాజి షిర్మౌను వెసన్‌ బలమున్సాని రమ్మటంచునున్‌ 


విశదము చేసె నాతనికి నేవగ నాటకముల్‌ ఘటిల్లెనో 


పిశునుల చేత 'రాయగడు” వేదికగా, నటు * పన్హలా గడిన్‌ ॥ 974 


ఐదు వేల పరిని “హంబీర రావును 
నైదువేల దళము నా 'పిలాజి 

“శంభు రెండు వేల సైన్యమ్ము గొంచును 
రాయగడము నెక్కి డాయంజనిరి ॥ 


ముందుగ “పుతలీబాయికి” 
వందనమున్నాచరించి - స్వస్థతం ప్రశ్నిం 
పందలచుచు చనె నాయమ 

మందిరముంజేర “శంభు మమత చెలంగన్‌ ॥ 


“పుతలీబాయియు” శంభుని 

గత వర్షత్రయముగ నెట గానమి నశ్రు 
వ్లుతిచే కన్నులు తడియగ 

యాతనిని గారమున నిల్వు నారసింజూచెన్‌ ॥ 
తల్లి లేని యట్టి పిల్ల వాడగు “శంభు” 

సంతు లేని యట్టి సతియు నామె 

నెనరు నిండ పుత్ర నిర్విశేషమ్ముగ 

శంభుం బెంచె 'పుతలి, జనని వోలె ॥ 


(పిశునుడు=చాడీలు చెప్పవాడు 


195 


“మాతోశ్రీ” యని కాళ్ళకు న్నెజగె - ప్రేమాంభోధి నిర్వేలయై 
మాతా పుత్రుల ముంచివేయ మమతా మాధుర్యమున్‌ గ్రోలుచున్‌ 
పాతింగోల్పడి యామె - తండ్రి గతియింపన్నంభు రోదించియున్‌ 
యేతద్దుఖము నొండొకళ్ళకు సమంబేయౌట - తెప్పిర్లుచున్‌ ॥ 979 


పుతలీబాయి జరిగిన విషయమంతయు శంభాజీకి 


తే॥గీ॥ 


కం॥ 


ena 


వివరించుట 


పుతలీబాయి యెజుంగంజెప్పెనట శంభూజీకి “ఓ పుత్ర! నీ 

పిత దేహమ్మున స్వాస్థ్యృమంచెలుగ లోపింపం దొడంగెన్‌ - ప్రభుం 
డతి నిర్లక్ష్యముంజూపె జబ్బునెడ - శయ్యం జేరినందాక - తా 
మృతుడౌ ముందర నన్ను పిల్చి వచియించెన్‌ హీనమౌ నెల్లునన్‌॥। 980 


“పుతలి! వినుమిది నా జ్యేష్ట పుత్రుడొకడె 

యాజి నౌరంగజేబును నాపగల్లు 

హైందవ స్వరాజ్యమును నర్ధాంతరముగ 

నడగి పోకుండ కాచు దిట్టడతడనుచు » 981 


నిను నీ తండ్రికి దూరము 

నొనరింపం దలచి కొందరుక్కివులిచట 

న్ననవరతమ్మపవాదులు 

పెనిచిరి నీ పైన జనులు విసువాసింపన్‌ ॥ 982 
“నీపై నమ్మకమేదె నీ పితకు - తానే నిన్ను దూరమ్ముగా 

నా “పన్హాలిగడమ్ము నందునిచె నం”చట్లందరున్‌ నమ్మగా 
యాపున్నడ్డును లేక చాటుచును - నీకన్యాయమున్‌ చేయగా 

యౌ పాపాత్ములు నుద్యమింప-యెడమైతీవామహారాజుకున్‌”॥ 983 


మాత పుతలిబాయి మాటలు వినగానె 

అలుక, బాధ బిట్టు నలమెనతని 

తన్ను నడప మాయ తంత్రముల్పన్నిన 

శత్రుతతినింగూల్చ శంభుడడరె ॥ 984 


(నిర్వేల=చెలియని కట్టలేనిదై; పాతి=భర్త; తెప్పిర్లు=-తేలుకొను) 
(ఏిసువాసించు=నమ్ము) 


196 


వీర శంభాజ రాయగడు రాజధానిగా పరిపాలన 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


పగ్గములు చేగొనుట 


క్రన్నన! శంభు రాయగడ రాజ్యము నందున స్వీయ పాలన 

మ్ము న్నెలకొల్చె తక్షణమె - మొత్తము దోషులంబట్టి తేర నా 
సన్నులబంపె - దేశమున శాంతికి భంగము గూర్చు దుష్టులెం 
దున్నను వెల్వరింపం దగు యోగుల పంపెను నాల్లు వైపులన్‌ ॥ 985 


సేనలకిచ్చు జీతములు చిన్నము నైనను తగ్గకుండ - తే 

మానము లేక పంచె - గడమందలి పాలన శాఖలందు సే 
వానిరతిన్నజస్రమును, పద్ధతిగా పనులన్ని దీర్చు కు 

ర్వాణుల వేతనమ్ములు బిరాన యొసంగెను, వెంట వెంటనే ॥ 986 


అప్పటి మరాట రాజ్యము నందు చిట్ట 

చివరి గ్రామములందున సేవం జేయు 

వారి జీత బత్తెముల నవ్వారి గాగ 

యందంజేసెను జాగుకు సందు నీక ॥ 987 


అన్ని మరాట దుర్గముల కత్యధిక ద్రఢిమమ్ము గూర్చి - యే 
తెన్నున చీమయుంజొజని తీరుగ - దుర్గములోని వారికిన్‌ 
మిన్నగ నీర, తండుల, సమిత్సశు ఘాస, శతఘ్ని శస్త్ర సం 
పన్నత గూర్చ నాజ్ఞలను పంపెను నందరి కన్ని దిక్కులన్‌ ॥ 988 


(ఆసన్నులు=పరిజనులు; యోగులు=గూఢచారులు 
(తేమానము=ఆలస్యము; కుర్వాణులు=పనులు చేయువారు 
(జాగు=ఆలస్యము 

(తండుల=ధాన్యము; సమిత్‌=వంట చెఅకు; ఘాస=గడ్డి 


197 


'వీర శంభాజి' 'పన్లలా' గడము నుండి రాయగడము 
నకు వచ్చుదారిలో ప్రయాణ విశేషములు 


తే॥గీ॥ 'పన్హలా” కోట వీడి శంభాజి యపుడు 

రాయగదమున కేగుచు రాణువంగొని 

మధ్యలో “ప్రతాపగడము” రధ్యపైన 

కనపడ, వెనుకటి జ్ఞాపకములు మెదలి॥ 989 
తే॥గీ॥ ఆగి, యా “ప్రతాపగడు” గిర్యగ్ర మెక్కి 

యట భవాని మాతను గొల్చె నతుల భక్తి 

నచటి నుండి ముప్పది క్రోసు లవలనున్న 

రాయగడు మహోన్నత శిఖరాళింజూచె ॥ 990 


తే॥గీ॥ రాయగడమున్న గిరి పాద ప్రాంత మందు 
“పచడు” అను నూరిలో నుండె పరమ పూత 
చరిత, జీజియాంబి సమాధి - శంభు దచట 
నాగుచు “పితామహి”కిం భక్తినర్చంజేసె ॥ 991 


కోశ ధనము నపహరించిన హీరోజ ఫర్లాందు 
పట్టుబడుట - శంభాజ అతనిని క్షమించుట 


ఆ॥వె॥ కోశ రక్షకుండె కోశ భక్షకుడయి 
పారిపోయి నట్టి వీర వరుడు 
నెట్టకేల కచట హీరోజి ఫర్జాందు 
చిక్కె భటుల చేత శిరము వంచి ॥ 992 


ఆ॥వె। అతనింజూచి శంభు డయ్యయో కాకాణి ! 
బొక్కసమును గాచు ప్రోడ వీవు 
ధనము నీకు బ్రాతె? నను నడిగిన నప్టె 
కొంచుమనుచు నిడనె కోశమెల్ల॥ 993 


తే॥గీ॥ అనుచు హీరోజి ఫర్జాందు” మనమునపుడు 
సాంత్వనము గూర్చు మాటల శాంత పిచి 


198 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వానికే బండరువుంగాచు పదవి తిరిగి 
కట్టబెట్టెను - పోరాని చుట్టమగుట I 994 


శ్రీ శివాజి మృతి వార్త మరాటా రాజ్యమున 


సంచలనము కల్లించుట 


శ్రీ శివప్రభు మృతి వార్త చెవినింబడగ 

దూర ప్రాంతములందున్న దుర్గ పతులు 

కొందటికి ఖేదము - ముదము కొందటికిని 

కలిగె - వారి యోచనల మార్గమునుంబట్టి ॥ 995 


(ప్రాత వతనుదార్లకు ఛత్రపతి మరణము 

కొత్తయాశలు మదిని రేకెత్తంజేసె 

బడుగు కాపుల నొప్పించి పన్నులిగ్గి 

యట్టి ధనముతో భోగములనుభవింప ॥ 996 
శ్రీ శివాజీకి నౌరసుడెవ్వరనెడు 

ప్రశ్న రేకెత్తె నను వార్త ప్రాకె దిశల 

శంభుజీ పక్ష పాతులు సైరికాళి 

“వతను దార్లు “సోయరబాయి” వైపు నుండ్రి ॥ 997 


వీర శంభాజీ తన పేరిట ఆజ్ఞలను దుర్గాధి పతులకు 


పంపుట 
కానీ శంభుజి పంపె నందరకు లేఖల్‌ స్వీయ ముద్రాంకిత 
మ్మౌ నట్లుం బొనరించి - 'ఛత్రపతొవండన్నట్టి సందేహమె 
రానట్లెల్ల ప్రభుత్వ శాఖలకు - కార్యాళుల్‌ గ్రహింపంగ - మా 
భూనాధుండిక “శంభుజీ యను నికంబున్‌ చూచి స్పష్టమ్ముగన్‌॥ 998 


“నా జనకుండు పాలన మొనర్చెడి వేళ భవత్ర్రవర్తనే 
యోజను నుండెనో యటులె యుండదగు న్నిపుడప్పుడా మహా 


(కార్యులు=అధికార్లు; నికము=సత్మ్యము) 


199 


తే॥గీ॥ 


రాజెటులాదరించె తన రాజ్యము నిల్ప (శ్రమించుమిమ్ము - “శం 


భాజిని” నేను గూడ తమ పట్ల ప్రవర్తిలెదన్నదే విధిన్‌” ॥ 


అనుడు లేఖలుంచదివి దుర్గాధి పతులు 
అన్ని శాఖలలోయున్న యధికృతులును 
నెంతయును సంతసంబున నెడదలలర 
“శంభుజీ మహారాజ” ని చాటిరపుడు ॥ 


999 


1000 


'రాయగడు' ప్రవేశ సమయమున శంభాజీకి జరిగిన 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ena 


తే॥గీ॥ 


న్వాగత సత్మారములు 
రాయగడు నుపత్యక యందు గ్రామమైన 
“పచడు” నందు శంభాజీని స్వాగతించె 
శ్వశురుడౌ “పిలాజి షిరికి” సంతసమున 
తనకు జామాత భావి “ఛత్రపతి” యనుచు ॥ 


రాయగడు దుర్గ నేత యౌ “రాహుజీ” ని 
మరియు 'కన్లోజి'ని, యటులె “మాల్స్చవంతు” 
పట్టి బంధించి చెజలోన పెట్టి రపుడు 
శంభుజీ ద్రోహులకు తగు శాస్తింజేయ ॥ 


రాయగదముకు శంభాజి రాకముందె 
స్వాగతమిడ వచ్చిరతని - భావుకులు - “మ 
హద్దినింబాల్మరంొదరి యందు పెద్ద 
మొగలులను వీడి వచ్చె శంభుజినింగొల్వ ॥ 
“షిర్మై” వంశజుండు - శృంగార పూరుకు 
ప్రాత వతనుదారు వచ్చె నటకు 

“శంభు ఛత్రపతికి శ్యాలకుడు “గణోజి” 
అలుక దాచి నవ్వులొలుకు చపుడు ॥ 


శంభు రాయగడమున (ప్రవేశమయి దొలుత 
యచటి జగదీశు దేవాలయమ్ము దాసి 


(శ్వశురుడు=పిల్ల నిచ్చిన మాము 


1001 


1002 


1003 


1004 


200 


తే॥గీ॥ 


సముచితములైన పూజలు సలిపి పిదప 

పోయె మారుతల్లి పుతలిబాయి కడకు ॥ 1005 
“అమ్మ యాళశీస్సులన్నొంది క్రమ్మజుచును 

తనకు నపకార మొనరింప తవిలి గూడ 

యెడదలందు పశ్చాత్తాప మించుకంత 

లేని వారల శిక్షింపంబూనె శంభు ॥ 1006 


రాయగడమున 'తకృకుతోకు' భృగు పాతము - 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ముక్కు 


ద్రోహులకు మరణ శిక్ష 


రాయగడు దుర్గముండు గిర్యగ్రమందు 
చాల యెత్తెన చోటున 'చజియి” గలదు 
దానిపేరు “తక్షకుతోకు’ - దాని నుండి 
జాతిపడిన చిక్కదు శల్య శకలమైన ॥ 1007 


చెజనుంబెట్టిన మంత్రుల తెరువు పోక 

తక్కుద్రోహుల బంధించి తొక్కిపట్టి 

గోతముల యందు బిగియించి కుట్టి వేసి 

త్రోసి రడుగుకు “తకృకుతోకు” నుండి ॥ 1008 


ఇంతటి ఘోరశిక్ష విధియింపగ నిష్టము లేదు శంభుకా 

వంతయు కాని యాఖలుల భావములందున నేడు గూడ దు 
శ్చింతయె గాని ద్రోహమును చేసితిమంచనుతాప మేమియున్‌ 
సుంతయు కానరాక యెదస్రుక్కి విధించెను మృత్యుదండనన్‌॥ 1009 


(చటియః=కొోొండ నిలువుగా చీలిన చోటు; శల్య శకలము=ఎముక 


201 


వీర శంభాజ తన సవతి తల్లి 'సోయరాబాయి'ని 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


చూడబోవుట 


పదపడి సోయరాసతి బవంతికి వెళ్ళి నమస్మరించినన్‌ 

వదనము మాడ్చుకొంచు తన వంకను చూడక తెల్ల చీరలో 
కదపిహితామృతాంశుగతి కాంతి దొజంగిన మేనితోడ - తా 
పెదవి కదల్పకన్తననుపేక్ష నొనర్పగ - శంభు డిట్లనెన్‌ ॥ 1010 


“ఓ పినతల్లి ! శైశవము నుండియు నా పయి నెంతొ గారమున్‌ 
చూపుచు పెంచి నావు నొక సూనునిగా నను తీర్చి దిద్దగా 
నోపుదు వొక్క వేళ శిశు నోజ నెవో పొరబాట్లు చేసినన్‌ 

పాపని సంస్మరింపదగు బాధ్యత గూడ త్వదీయమే గదా! ॥ 1011 


బాల్య, యౌవన సహజ చాపల్య వశత 

సత్పథముందప్పె నేమొ? నా చర్యలపుడు 

జననిగా నన్ను మందలించంగ వచ్చు 

రాణిగా నన్ను శిక్షింపంబూనవచ్చు ॥ 1012 


తండ్రి కగ్ర సుతుడనైన - తల్లి వైన 

నీకు నంతియెకా! జననీ ! తెలుపుము 

రాజ రాముడొకటియు - శంభాజి యొకటి 

యా? సుతుల మధ్య భేదమే యమ్మ జూచు? ॥ 1018 


రాజును చేయనెంచుచు మరాటుల కెల్లను రాజరామునిన్‌ 
నాజనకుండె చెప్పెనని నాటకమాడితి వంతబోక యా 

నా జనకుండు స్వర్గతుడు నైన నిజమ్మును నెనెఖుంగ నే 

యోజయు లేని బెట్టిదపు నుచ్చును పన్నితి కోట చుట్టునున్‌!॥ 1014 


చీకటి కొట్టులోన నను జీవిత కాలము బంది సేయగా 

నీ కనిపించెనా జనని! నీతి విదూరులు మంత్రులెల్లరున్‌ 
నీకనుకూలు రౌచు నను నింద్యుడటంచును చాటుచుండ నా 

పై కెగదోలితా ఖలుల బంధితుంజేయగ నన్ను “పన్షలన్‌ 1 1015 


(కద=మేఘము 


202 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


మొగలుల సేనతో కలిసి పోరుట నేరమె - కాని నామదిన్‌ 
రగిలెడు వేదనానలము నార్చగ వేడు తలంప లేదు - నే 

దిగబడి యున్న దూబి యని తెల్లమునై వెలికెగంజూడ - నా 

దు గురుడె నన్ను నాదుకొని దోసము లన్ని క్షమించె తాల్మితో! 1016 


నాయనుజుండు నీ కొడుకె - నాకును వానికి తండ్రి యొక్కడే 
యీ యిలనేలు నర్హతకు నిద్దర మౌరసులౌదు మయ్యును 

న్నీయెడ ప్రాయ మెంచినను జ్యేష్టుడ నౌదును గాన భూజనుల్‌ 
నాయన వెన్క నన్నె తమ నాయకుగా నియమించి రర్శిలిన్‌! 1017 


పితకు నెడసేయగానన్ను జతన పడితి 

“పన్హలా” గడిన్ఫ్సంధింప పాల్పడితివి 

కడకు నన్ను నా పితరుల కడకు నంప 

గాదలచితేమొ? తల్లివి గాని తల్లి !” ॥ 1018 


తమ్ముడు రాజరాము అన్న శంభాజీని కావిలించు 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కొనుట 


అని యనునంతలో తన ప్రియానుజు డెక్కడొనుండి వచ్చి - గ్ర 
న్నన తన నత్తుకొంచు కడు నర్మిలి తోననె “యన్న! మమ్ము కా 
రనిడగ నీవు వచ్చితని రందరు - నిక్కము చెప్పుమన్ను” - త 
మ్ముని యకలంక భాషణము మోదము ఖేదము వెల్లి గొల్చ్పగన్‌॥। 1019 


“తమ్ముడా! నాకు పంచప్రాణమ్ము లీవె 

నీకు హానిని తలపెట్టు నెవడు గాని 

ముందు నా శవము పయి కాల్మోప వలయు 

భ్రాతృ బాహార్గళములె నీ వజ దుర్గ” ॥ 1020 


అనిన - “నట్లెన నా వివాహమున కీవు 

యేల రాలేదు? నగ్రజుండేడి యనుచు 

నేను పల్మారు లడిగితి నెవరు గూడ 

తగిన యుత్తర మిడరు - వింతాయె నాకు” ॥ 1021 


(ఊబి=చిత్తడినేల; గురుడు=తండ్రి 


203 


తే॥గీ॥ అనెడు, తమ్మునితో యనె శంభు “యనుజ! 
యమ్మ యందరి కనిపెనాహ్వాన మొక్క 
నన్ను వదినెను పిల్వక మిన్న కుండె 
నాకతము తెలియు వయస్సు నీకు లేదు” ॥ 1022 


తే॥గీ॥ సోయరాంబ సోదరులను చూచుచుండె 
నెడద ననుకొనె - నీసు రేకెత్తు చుండ 
“ఈ మహారాష్ట్ర రాజ్యమ్ము నేలు వారు 
శంభుజీయును - యిక వాని సంతు” ననుచు ॥ 1028 


సభాంగణమున మంత్రుల నేర విచారణము - 
శంభూజీ తీర్పు 


చ॥ పిదప సభాంగణమ్మున ప్రవేశ మొనర్చుచు సభ్యులందరున్‌ 
సదమున గూడి యుండ చెరసాలను బెట్టిన మంత్రి వర్గము 
న్నెదుటకు బిల్వ పంపి తమ నేరములన్‌ వివరించి చెప్పగన్‌ 
మొదట దణాయడేమనునొ? ముఖ్యముగా తెలియంగ “మోహితేన్‌”; 1024 


తే॥గీ “మామ! నీదు నుద్దేశ మందరకును 
విశదపరచుమ” నంగ తా వినిచెనిట్లు 
నెదను “హంబీర రావు మోహితె” దణికిని 
శంభు 'సాహసాంకుండని” చాల మెప్పు ॥ 1025 


తే॥గీ “శంభు! విష సర్పములు గల సదన మందు 

నెవరి కైనను భద్రత యెటుల లేదొ 

నేరగాండ్రధికృతులైన నెంత గొప్ప 

రాజు రాజ్యమైనను నభద్ర మగునయ్య” ॥ 1026 
తే॥గీ॥ అనుడు 'హంబీర రావుజీ యాప్త వాక్య 

మును వినిన శంభు భటులకు ముదల నిచ్చె 


నందరపరాధులను తన ముందు నిలుప 
నొక్కొకరిని విచారించి యొసగం దీర్చు ॥ 1027 


(సంతు=సంతానము (దణాయడు=సేనాపతి 


204 


ena 


తే॥గీ॥ 


పిలిచె “మోరోపంతు పింగ్లేజి” పీష్వాను 
“యేల వయోధికుడీ విటుల నొ 

నర్చితన” దొసగు నాదెమోమోటమి 
కిందుదిగితి - ఫలమందినాను 

క్షమియించు మీ తప్పు - శంభుజీ” యనినను 
నతని నప్టె వదలి సాదరముగ 

“నీ కొమరుండిక మాకు పీష్వాయగు 
నీలకంఠోజియు నియమశీలి” ॥ 

యనుచు తీర్పు నిచ్చె - నా పైన “యణ్ఞాజి” 

దత్తు” నటకుంబిల్వ - దర్పమొలుక 

యెట్టి బిడెము లేక - యెదుట నిల్వంబడె 

నున్నమిత శిరుడయి - యులుకు తోడ ॥ 1028 


“అణ్జాజీ! సచివాగ్రియుండవనుచున్‌ 'యప్పాజి శ్లాఘించి, నీ 
విన్నాణమ్మొగి నంక శాస్త్రమున - నాభీలాహవవ్యూహముల్‌ 
పన్నంగల్లిన ధీకుశాగ్రతను - గెల్చ్పందింప గాగల్లు శౌ 
ర్యౌన్నత్యమ్మును - “విత్తమంత్రి” పదవిన్నానాడు నీకేయిడెన్‌! 1029 


అధికారమ్మర చేత యున్నదని రెక్కాడంగ డొక్కాడు దు 

ర్విధులౌ కార్షుల నుండి పన్నుల వగన్‌ పీడించి వేధించి దం 

డు ధనమ్మందున కొంత భాగమును యొట్లో దారి తప్పించి-సాం 
త ధనాగారము చేర్చు చుంటి వతి గుప్తమ్మెన వ్యూహముతో॥ 1030 


అంతెగాక దేశ విదేశ ప్రాంతముల ప్ర 

భుత్వ ప్రతినిధులు వణిక్ర్రముఖులు మొదలు 

గా మరెందరో మాతండి గారి కొసగ 

తెచ్చు కానుకలను నీవు ముచ్చిలితివి ॥ 1031 


(బిడెము=బిడియము; ఉన్నమిత=యెత్తబడిన; ఉలుకు=గర్వము 
(వన్నాణము=జ్ఞానము; అంక శాస్రము=గణిత శాస్త్రము 
(దుర్విధులు=దరిద్రులు; కార్నులు=సేద్యగాండ్రు; వగ=పద్దత్సి 

( మ్రుచ్చిలి=దొంగలించు 


205 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నేనా తప్పుల నెత్తి చూపితని నన్నెంతో దురాచారుగ 

న్నే నేపథ్యము లేని నిందలకు నన్మేంద్రమ్ముగా చేసి తా 
యానోళ్ళంబడి భూజనావళికి నేనత్యంత దుళ్ళీలుగా 

నోనాడందగు నట్టి వానిగందలంపుల్పుట్ట దుర్పీతివై I 1032 


నా సవతమ్మ కీవు తన నందను ఛత్రపతి న్నొనర్తు నం 
చాసలుగొల్ప నా పయి ననంత సముచ్చయ మూని తండ్రికే 
యూసులు చెప్పెనో జనని - యుల్లమునన్‌ వ్యతిరేక భావమే 
మోసులు నెత్తె నా పితకు - పుత్రునిగా యభిమాన ముండియున్‌! 1033 


ఇటు సతియు నటు మంత్రులు నిర్వయిపుల 

చేరి వినిపింప నా పయి నేరములను 

నెట్టి తండ్రికైనను తన సంతుంగూర్చి 

యాడు నిందలు విన నెద - సూడుగాదె ॥ 1034 


నను దూరమ్ముగ నుంచి నా యనుజునీనాడీ మహారాష్ట్రకున్‌ 
జననాధుంబొనరింప నాకదియు హర్షాపాదకమ్మే యగున్‌ 

నను నా తండ్రికి వైదికమ్మయిన మంత్రాగ్నిన్‌ రగుల్ళొల్ప - శ్రు 
త్యను సారమ్ముగ చేయు సంస్మియలకున్‌ దౌలుంచితేనస్వివై॥ 1035 


నా పిత కగ్రనందనుడ నన్న నిజమ్ము నెజింగి గూడ - యా 
భూపతి స్వర్గతింగుణిచి పొక్కగ నీయగవైతి వార్తల 

న్నా పరిపూర్ణ హైందవు చితాగ్నినవైదిక రీతి నిచ్చె వే 

డో పితవంశజుండనెడి యొక్క నెపమ్మున -పుత్రులుండియున్‌! 1036 


తండ్రి యంతిమక్షణముల దాపు నుండి 

యాయన కడసారి పలుకు లాలకించు 

నట్టి భాగధేయము నాకు వట్టిదయ్యె 

నూరుక్రోసుల దూరాన యుండవలసె ॥ 1037 


(సముళ్రయము=వ్యతిరేక భావము 
(దౌల=దూరముగా, ఏనస్వి=పాపి 
(వేడో=యెవరో 


206 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


జనకు కడచూపుకైన నోచనయితిగద! 
పితకు నంతిమక్రియలను వేద విధిని 
చేయు నవకాశమే లేక పోయె నాకు 
కడకు మృతదేహమైన నే గాంచనయితి॥ 


అణ్ఞాజీ! భవదీయ వాంఛితము నీజైపోయె - జీవమ్ముతో 
నున్నాడిచ్చట నీదు కట్టెదుట శంభుండయ్యు నీదే జయం 
బెన్నో యుక్తులు పన్ని నావయిన తప్పెన్నాకు నిర్వాతి - యె 


1038 


నన్నాడెందము మ్రైందె తండ్రి మృతితో-నందింపుమో ప్రెగ్గడా॥ 1039 


తప్పు లెన్నియుండినను, ప్రధాను లందు 
నంకశాస్త్రజ్ఞుడగు నీవు న(గ్రియుడవు 
నీదు సేవయే కోటి పెన్నిధుల సమము 
నార్జికామాత్య! నీ కిదె స్వాగతమ్ము » 

(a) 
ననుచు నణాజికి న్స్వేచ్చ నాజ చేసి 

ణు ఇ 

మరల నొసగె నార్ధికామాత్య పదము 
కాని యణ్ఞాజి మొగమున కాంతి లేదు 
మనసులో నున్న చీకటి మణగ లేదు ॥ 


హీరోజీ ఇందూల్మరు 

ఆ“రాయగడు”కు స్థపతియు - నద్భుత నిపుణుం 
డే రహి నాయెనొ? శంభుని 

వైరులతో చేయిగలిపె బాలిశుడగుచున్‌ ॥ 


అయ్యు శంభాజి “యాతని యద్భుత ప్ర 
తిభ వలన “రాయగడు” నిర్మితికతి ప్రాభ 
వమ్ము కలిగెను - నతని సేవ లవసరము 
మనకు “నని యతనికి కొల్వు మరల నిచ్చె ॥ 


(నీఖు=బూడిద; నిర్వాతి=మృత్యువు; నందించు=ఆనందించు 


(స్థపతి=శిల్హా చార్యుడు; బాలిశుడు=మూర్చుడు) 


1040 


1041 


1042 


1043 


207 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఇక “జనార్థను హన్మంతు” నెచ్చరించి 

“యోయి! నీ భ్రాత 'రఘునాధు” డుక్కలుండు 

శామని భువి నాదిలుషా విషయము గొనగ 

నాదు తండ్రికి తోద్పదె నాహవముల ॥ 1044 


నీవు చిత్తభమ వలన నా విరోధి 

తతికి సాయపడితివి యుత్తముడవయ్యు 

నైనను క్షమియించితిని - యీ పైన నీవు 

రాజ దూత వగుము - మహారాష్ట్రమునకు” ॥ 1045 


కవి కలశుడు శంభాజీ రాజనీతిని క్షమాగుణమును 


చ॥ 


ప్రశంసించుట 


కవి కలశుండు మెచ్చియనెం కై పయికెత్తుచు “శంభుజీ” భళా! 
స్తవ మొనరింప నర్హమగు చక్కని తీర్చులొసంగి నావు =-నీ 

దు వయసు పిన్నదయ్యు విబుధుల్‌ వెజిగందు పచేళిమ మ్మిట 
న్నవుపడె నీదు విజ్ఞతకు నద్దము పట్టుచు నీ ప్రవర్తనన్‌ ॥ 1046 


మొగలు బాద్నా జౌరంగబేబు స్వయముగా దక్కనుపై 


కం॥ 


దండయాత్రకు రాదలచుట 


కాబూలు, కాందహారులు 

జేబునంజేర్చి యవురంగ జేబు పిసినియై 

యాబగ రాజస్థానును 

నాబూతిగ మ్రంగదలచె నాపోవమిచే ॥ 1047 


(శామనిభువి=దక్షిణదేశము విషయము = రాజ్యము 
(పచేఆమము=బుద్ధిపక్వతు 
(పెసిని=లోభి; ఆబ=అత్యాశ; ఆబూతిగ=అమితాహారి; ఆపోవమి= ఆకలి 


తీరకపోవుటు 


208 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


రాజస్థానును గెలువగ 

యాజి నొనర్చుచును జయము నందని పండౌ 

యోజకు విసువుచు నుండి - 

వాజీ మృతి వార్త వినుచు బాద్నా మురిసెన్‌॥ 1048 
“ఆదిలుషహే, 'కుతుబ్బాహ” లపగతబలు 

లైరి - వారిపై గెల్పు సులభమె కాని 

కొరకరాని కొయ్య మరాట ధరణి - సాంద్ర 

కానన, గిరి, కటక, కంటక మయ మౌట॥ 1049 


అని యవురంగజేబు యెద నంజుచు యెన్మిది లక్షలున్న - సే 
నను యనువుంబొనర్చి శమనాశకురా సమకట్టియుండె - యా 
తని బయలందెదుర్మొనుట తట్టము చిన్నమరాట సేనకున్‌ 
వనులకు నీగి చిక్కులకు పాల్పడ చేయవలెన్‌ మొగల్పరిన్‌! 1050 


జారంగజేబు నెదుర్మొనుటకు శంభాజీ సమర 


ena 


ena 


సన్నాహము 


భావి యుద్ధమునకు పన్నంగ మొగరముల్‌ 

సభకు పిలిచె శంభు సచివతతిని 

ప్రాడ్వివాకుడైన “ప్రహ్లాద నీరాజి” 

పీష్వ 'నీలకంఠు” వెడలిరటకు ॥ 1051 
అటులె సబ్బెవీసు 'అబ్బాజి” సోన్డేవు 

వాహినీ పతియగు 'మోహితే'యు 

ఆర్థికసచివుండు “అణ్జాజి దతోజి” 

సభను తమ యునికినీ చాటుకొనిరి ॥ 1052 


(అంజు=తటపటాయించు; తట్టము=కరినము; ఈగి=లాగి; బరి=సేను 
(మొగరము=వ్యూహము; పీష్వ=ప్రధానమంత్రి; ప్రాడ్వివాకుడు=న్మాయాధి 


(సబ్బవీసు=శుల్మా ధికారి; వాహినీపతి=సర్వ సైన్యాధిపతి 


209 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కోటలన్నిటి గూడ నేటు సేయించుచు 
ధనధాన్యములనట ననువుంజేసి 
సానబెట్టించుచు శస్త్ర వితతుల కెల్ల 
(కందు కొనగంజేసి మందు గుండు 
బలితంపు ఖద్గ్దముల్‌ పట్టి వీచు భటుల 
మోయగ బటువుహుమాయి దడము 
బాణ, బాణాసన; తూణ, కృపాణికా 
దశన; ఖేటక; శూల దళప సమితి ॥ 


పల్లములు, నంకవన్నెలు, కళ్ళెములును 

లాలములు, టంగువార్లు, తురాయిలాది 

వాహములపై సుఖకరాధిరోహణమున 

కనువునగు నన్ని వస్తువులనువుంబేసి I 1053 


అఖిల సేనాపతి హంబీర రావును 
“ఏసాజికంకు” పద్దేట్టు - నతని 
స్వజుడు కృష్ణాజియు - వచ్చి రాయత్తమై 
సైన్యముతో రణోత్సాహులగుచు 
“మానాజి మోరె” “నేమాజిగైక్వాడు”, “దా 
దాజి నర్సప్రభు”, “రూపాజిభో స్లో” 
“నారోత్రియంబకు” “నాగోజి బల్లాలు” 
“మల్సోజి ఘోర్పదే”, “'మల్తరుయశ I 
జీ ముఖప్రముఖులతోడ చేరి రచట 
శంభుజీ భావుకులు యట్లె శ్యాలకుండు 
“హరజిమహదికు” ను 'గణోజి షిరికె” నంట్లు 
మావుదడముల పడవాళ్ళు - మంది దొరలు ॥ 1054 


(నేటు=ధ్యఢము; క్రందుకొను=నిండుగా; హుమాయి=గుట్ట్ణము; బాణా 


సనము=విల్లు; తూణ=అంపపొది; దశన=కవచము; ఖేటక = డాలు; దళపము= 
ఆయుధము; పల్లము=జీను; అంకవన్చె=రికాబు; లాలము=గుట్టివు నాడ; 
టంగువారు=పాొట్టపట్టెడు బటువు=దృఢము 


(పద్గ్ద+ఈట్టు=పద్దేట్టు=పదాతి నాయకుడు; స్వజుండు=కుమారుడు; 


నంట్లు=చుట్టములు; మావుదడము=అశ్విక దళము; పడవాళ్ళు=సేనా 
నాయకులు; మంది=కాల్చలము; దొరలు=నాయకులు 


210 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


సకల మారాట భువి గుప్త చర్య కల్ప 

నమున కధి నాధుడు “బహిర్ణి నాయకుండు” 

వచ్చె దక్షిణదిశనుండి పయన మగుచు 

శంభు పిల్వ యుద్ధ వ్యూహ సభకుంజేర ॥ 1055 


మొగలు, మరాటా భూభాగ వర్ణనము 


మారాట భూమికి మారుతి దిక్కున 
“బాగ్గాను” గిరి వన ప్రాంతమగును 
నందు పర్వత “దుర్గ” లన్ని “మరాటావె” 
బయలంతయును మొగల్‌ వశము నయ్యె 
“బాగ్లాను” కానుచు వాయవ్య దిశనున్న 
“ఖాందేషు” గుజరాతు క్షాతలమ్ము 
“మొగలు బాద్బాివశమున నుండు - ధనవంత 
మైన పణ్యము సాగునచట నెపుడు ॥ 


“సూరతు” పురము గుజరాతు క్షోణి యందు 

“బురహను పురము 'ఖాందేషు భూమి యందు 

గొప్ప వాణిజ్య కేంద్రములెప్పుడచట 

భూరి ధనరాశి చేతులు మారుచుండు ॥ 1056 
ఆ “బగలాను” ప్రాంతమున యన్ని గడమ్ములకన్న కీలక 

మ్మా బహుళార్థ సాధకమునౌనట “సాల్సెరు” కోట - వప్రపున్‌ 

పై బువి నిల్చి పావిదిశ వైపుగనన్‌ “యవురంగబాదు”కున్‌ 
తేబడునట్టి సంపదల తెన్నులు కానగ వచ్చు స్పష్టమై I 1057 


దక్షిణమున మొగ “లాజధాని” గ, “యవు 

రంగబాదు” కలదు - గుజరాతు నుండి 

మరియు “ఖాందేషు” నుండి యా పురమునకును 

వలసినట్టి వస్తువులన్ని వచ్చుచుండు ॥ 1058 


(గుప్తచర్య కల్చనము=గూఢచారి వ్యవస్థ వప్రము=కోట గోడ 
(మారుతిదిక్కు=వాయవ్యము; దుర్గ=కోట; పణ్యము=వాణిజ్యము 
పావి దిశ=వాయువ్యము; బువి=నేల 


211 


చ॥ 


తే॥గీ॥ 


సమరములన్మరాట పరి “సాల్చెరు” కోటకు పైన యుండి - క్రిం 

ద - మొగలు సైన్యమెంతయిన దారులనడ్డుచు నోడగొట్టగ 
న్నమరికగల్లు చోటగును - నన్నిగడమ్ముల యందు నట్టులే 
సమకొని పన్నం వీలెసగు-సంగర యోగ్యములైన వ్యూహముల్‌॥ 1059 


“బగలాన్‌ భూథ్ర 'పురాల్‌ మరాటుల కటన్‌ స్వాధీనమై యుండియున్‌ 
దిగువన్‌ “నాసికు” “జున్నరులొ” మొగలు స్వాధీనమ్మునందుండె-ఆ 
నగరమ్ముల్‌ వశముంబొనర్చుకొనగా నర్షమ్మునౌ సంఖ్యకున్‌ 

తగు సైన్యమ్ములు లేమిచే విడువగా నయ్యెన్‌ “స్థలప్రాంతముల్‌'॥ 1060 


చదలన్నంటెడు నంత యెత్తు గిరిపై “సాల్టేరు” దుర్గమ్ము - శ 

తు దురారోహమునౌచు నెక్కొని కడున్దూరమ్ముగా నున్న వా 

ని దృశింపంగల వీలుగల్లి, యరులెంతే దవ్వునందుండగా 

నెదురన్‌ సిద్దము నౌను సేన-తగునట్లేర్పాటులన్‌ చేయుచున్‌॥ 1061 


“షాజహాన్‌” కాలమందు - నిజాముషాహి 

వారిదీ కోట - మొగలులు బల్మి గొనిరి 

పిదప మొగలుల నోడించి కదన మందు 

గొనిరి గడము “మోరోపంతు”, “గుజరు” దణులు ॥ 1062 


“బగ్గాను” గిరులలో పదునాల్లు కోటలు 
కలవు 'మరాటాలి కైవసమున 
“చాంద్వాడ”, “అంజయి, “సాల్పేరు” “రామ్సెజు” 
“కన్దేరు”, “కోలేరు”, “కాంచనగడు” 
“మంచన”, “జావళా”, “మార్శండి”, “రావలా” 
“అహివంతు”, “రాజెహర్‌”, “అచలగడము” 
నలుబదైదేండ్ల ముందల యీగడములన్ని 
నైజాముషా పాలనమున యుండె ॥ 


(భూధ్ర 'పురాల్‌=గిరిదుర్లములు; స్థలప్రాంతముల్‌=బయలు భూమి 


పురా=కోట (చదల=ఆకాశము; దురారోహము=ఎక్కుట కష్టము; నెక్కొను=ఉ 
ండు; ద్యశించు=చూయు 


212 


తే॥గీ॥ 


“మాజహాను), 'నాదిల్నాహి” జమిలిగా ని 
జాము నోడించి యీ ప్రదేశమ్ములన్ని 
గొనగ శ్రీ శివాజీ యుద్ధము నొనరించి 
కైవసము చేసికొనెను - యీ గడములన్ని॥। 


1063 


'వీర శంభాజీ' 'జౌరంగజేబు' నెదుర్మొను వ్యూహము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆలోచించుట 


ఇక యీ నాడవురంగజేబు పబిపెన్‌ దృష్టుల్‌ “యవాచీదిశో 


ర్వికి” - “నబ్మీరుని వేచె నింత వరకున్‌ వే లోగొనన్‌ - రాజపు 
త్రకులన్నోర్చుచు వారి రాజ్యములు “మార్వారాట్లె, “మేవారు”నున్‌ 
స్వకమున్‌ చేసి కొనంగ - కాని యతడాశా భంగమొందెన్‌ తుదిన్‌॥ 1064 


బయలు నందోర్వజాలమా బలియు బలము 
కాన మొగలులు ముందు 'బగ్గాను నందు 
“రామ్సెజు” స్థల దుర్గ దురాక్రమణకు 
పూనెదరు - బయలున సాగు పోరు గనక ॥ 


మనము చూచు వస్తువు పరిమాణ మింత 
యనుచు నొక్క చూపున కొల్వంగనుట తప్పు 
పయి పయిన కనరా-దన్ని పార్వములను 
తబచి, తజచి చూడ నిజ తత్వమ్ము తెలియు ॥ 


భారతావని యందు ముప్పావు భాగ 

ము యవురంగజేబు తిని - యాపోవకునికి 
మిగిలినట్టి పాతికయును మింగదలచి 
యెత్తి వచ్చును మన పైకి మిత్తి వోలె ॥ 


“రామ్సెజుూ” గడి కధిపతి - సూర్యాజి - యచటి 
కైదు క్రోసుల దవ్వుండు “త్యంబకు” గడి 

కంపె - “కేశోజి త్రిమలుని” యార్దిక సచి 

వు నొనరించి శంభుండెంతొ నెనరు గదుర ॥ 


1065 


1066 


1067 


1068 


213 


తే॥గీ॥ 


కం॥ 


శంభు దశవర్ష ప్రాయుడౌ సమయమందు 

“ఆ(గి” చెజబాయుచు మధురి యందు నుండి 

“తిమలుూడను విప్ర వసతి నతిథిగంకొన్ని 

నెలలు గడపె - కేశు పిత యా 'నేలవేల్పె” I 1069 


ఈ|(త్రిమలుడె 'శంభుజిని స 

గోత్రజుగను చాటుకొనుచు కుసుమము వోలెన్‌ 
నేత్రములంగప్పుకొని నుతి 

పాత్రుండై చేర్చె శివజి పజ్జకు కొమరున్‌ ॥ 1070 


“వీర శంభాజీ” తన తండ్రికి వేదమంత్రోక్తముగా 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


అపర క్రియలు చేయుట 


హైందవ ధర్మ రక్ష నొక యాగముగా దృఢదీక్షబూని -ని 
స్స్పందమనస్ముడై సలిపి స్కంధము డెందము సర్వ శక్తుల 
న్నింధనముంబొనర్చి సవనేషిర కీలల కచ్చ కీర్తికిన్‌ 

మందిరమై చెలంగ భువి మాన్య శివాజి శివైక్యమైంజనెన్‌ ॥ 1071 


అంతటి యచ్చ హిందువునకా? (శ్రుతి దూరమమంత్రకమ్మునౌ 
యంతిమ సంగస్మియల్సలిపిరంచును శంభుజి వేద విద్యలన్‌ 
మంతుకు నెక్కినట్టి ద్విజమౌళులచేత సమంత్రకమ్మునౌ 

యంతిమ కర్మంజేయుచు చితాగ్నిని తానిడె జ్యేష్ట పుత్రుగా ॥ 1072 


తొలుత “బాటాగ్సి” నిడిన యా స్థలమునందె 

పితరు దేహావశిష్టము ల్పేర్చి యచట 

గంధ, కౌశిక, కర్పూర కాష్ట చితికి 

మంత్ర పూతాగ్ని నిడె శంభు మనము తనియ ॥ 1073 


(నేలవేల్తు=బ్రాహ్మణుడు) 
(సవనేషిరకీలలు=యజ్లాగ్ని జ్వాలలు) 
(గంధ=చందనము; కౌశిక=గుగ్గిలము 


214 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


పుతలీబాయి శ్రీ శివాజీ చితిపై సహగమనము 


చేయుట 


పుతలీ బాయి తొలుత పతి 

చితి నెక్క దలచియు నాగె - చిత్తము కలగన్‌ 

పతికట్లవైదికమ్మగు 

గతి నంత్య క్రియలు జరుగగా నెజబఅమై ॥ 1074 
జరిగిన దంతయు శంభున 

కెటిగించిన వెన్మ సహగమింపగ చితిపై 


స్థిరమగు నిర్ణయమును గొనె 
చరణమ్ముల వ్రాలి శంభు చాలంబొదివియున్‌ । 1075 


ధర్మవీర, మహావీర, శ్రీ శంభాజ మహరాజే 
పట్టాభిషేకము 


శంభాజి పట్ట బంధన 

శుంభత్సందర్భ మహము సుడియగ నానా 

సంభారములమరుచు, సం 

రంభమ్మున పరుగులెత్తి రటు నిటు భృత్యుల్‌ ॥ 1076 
సంతోషము, సంతాపము 

సంతులనముగ జననివహ సత్వములందున్‌ 

వింతయను భూతి నించగ 

గంతుగ ప్రజ గూడె రాయగడమందంతన్‌ ॥ 1077 


(పొదంవు= బ్రతివవూలం) (మవాము=ఉత్సవము; 


సుడియు=సమీపించు; అమరుచు=సిద్దము చేయు ఎఅబఅము=అసహ్య్మము 


(సంతోషము=శంభాజీ పట్టాభిషేకము సందర్భముగా సంతోషము; 


సంతాపము=శ్రీ శివాజీ మరణము విషయమై కలిగిన దుఃఖము; సత్వము= 
మనస్సు; గంతుగ=గుంపులుగా 


215 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శ్రీ శివజీ ప్రభుండధివసించిన హాటక సింహపీఠి - నే 

డీ శుభలగ్నమందధివసింపగ నుండెను శంభు బాలు - స 
ర్వేశుడు, జేజి జీజియ, నెణిన్‌ తలి తండ్రులు సాయి బా 

యీ, శివజీలు యాశిషము లెన్నా యొసంగగ దివ్యరూపులై! 1078 


రాయగడము బహిర్ట్వారమ్మునుందొట్టి 
కోట నంతయు పూలతోటంజేసి 
వీధులందున ప్రాంశు సౌధములందున 
వేల దీవియలను వెలుగ జేసి 
రాట్సభా భవనము న్రత్నకంబకులతో 
రమ్యతరముగ నలంకరించి 
రత్నమండపమట్లు రాజిల్లు శ్రీ శివా 
జీ సింహ పీరికి చికిలి గూర్చి ॥ 


యెదు యేండ్ల క్రింద శివ పట్టాభికే ఇక 

పర్వము పిదప యా తండ్రి ప్రతిగ నగ 

సుతుడు శంభాజి రాట్బభాశోభితునకు 

పట్ట ధారణకై సిద్ద పరచి రంత ॥ 1079 


నాడు శివాజి రాజు తన నవ్యమరాట స్వతంత్ర రాజ్యపున్‌ 

పోడిమి భూ(ప్రజల్‌ తెలియ పొంకముగానొక రాజ చిహ్నమున్‌ 
ప్రోడలునైన పండితులపూర్వముగా విరచించి యాయగా 

పైడిని యచ్చు పోసి పరిపాలక దండముగా నొనర్పగన్‌ ॥ 1080 


రాజ దండముకై బుధు(లచనంజేసి 

నట్టి సంకేతములు పర మార వంత 

ములగు నవి రాజధర్మ (ప్రబొధ సేయు 

గొప్ప విజ్ఞాన భరితమౌ గుర్తులగును ॥ 1081 


పసిడి చిఖుచేప కడుపేద ప్రజకు గుజుతు 
న! వారల నెపుడు కాపాద వలయు 
పెను దవుడలందెజచి చూపు వెండి రుషము 
ఎత్తి వచ్చెడు రిపుల సూచించునద్ది 11 1082 


216 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అట్టి శత్రుల నడప రాజడరవలయు 

పెద్ద తక్కెడ బలపక్ష విరహితమగు 

న్యాయ నిర్ణయములకు సూచ్యాంకమగును 
సమత పాటించు టేనిని జనులు మెత్తు I 
“స్వస్తిక” గుజుతు దుర్గము పసను తెలుపు 
అందలి మొనలు దాడిని దాడితోనె 

యెదురు కొనెదమటంచు సూచించు చుండు 
కోటను పటిష్టమును చేయు గుట్టు తెలుపు ॥ 
“ఓమ్మి నెడు నక్కరమ్ము చిహ్నమ్మనంత 

మైన యీ విశ్వ సృష్టికి - నట్లు నవి 
విధములైన చిహ్నములివి విరతి లేక 

ప్రభుని కెపుడు గురొనరించు బాధ్యతలను Il 


మహికి హైందవ సార్వ భౌమతను చాటు 
రాజముద్ర శివజి బహిరంగ పజచి 
తనదు స్వాతంత్యమును చాటు ధైర్యమరసి 
చిచ్చులుమిసెను బెరంగజేబు మునుపు ॥ 


రాజసదమ్ము కప్పుకమరంగ వెనిస్‌ భువి గాజుగుత్తుల” 
ట్లోజలెసంగు వన్నియల నొప్పగు దివ్వెలు వేల - మోచకో 
ర్వీజ సదాఫలచ్చద పరీతములం బొనరించి కంబముల్‌ 


1083 


1084 


1085 


1086 


భూజన నేత్ర పర్వముగ-పొంకమొనర్సిరి కొల్వు కూటమున్‌ ॥ 1087 


ఆగమ విహిత నియమనిష్టాను సార 
పుణ్య యాజ్ఞిక క్రియలన్ని పొసగ జేసి 
బుత్విజుల మంత్ర నాదము లెల్ల దిశల 


మాటు (మోగుచు నుండ “శంభాజి” యపుడు॥। 


తలపైన తెలిపాగ తారగోపుర మట్టు 
కుదురుకొనగ పైన కుచ్చులూగ 


1088 


(మోచకోర్వీజము=అరటి చెట్టు; సదాఫలఛ్చదము=కొబ్బరిమట్టలు) 
తారగోపురము=వెండి కొప్పరము; ఓజ=కాంతి 


217 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ముత్యాల గుత్తులు ముచ్చటగా కుచ్చు 
లకు ప్రక్క తూగుచు రాజిలంగ 

వెల్లపట్టంగిక స్ప ఎ్రశియింప ఘుటముల 
కాషాయ దట్టీని కటింబిగించి 

ప్రక్కన యొజఅలోన వాడి ఖద్దము (వేల 
ఛురికను నొక (ప్రక్క జొనిపి యుండి ॥ 


యజుత రత్న కనక తారహార సమితి 

మెజయ - ప్రాంశు మాంసల దేహ మింపు గొల్ప 

క్షాత్ర తేజమ్ముతో నూత్న ఛత్రపతిగ 

“యపర శివజి” యనగ గద్దె నధివసించె ॥ 1089 


వెంట నడచెను సామ్రాజ్ఞి విభవ మెసగ 

సతి “యశూబాయి” హర్షిత స్వాంతయగుచు 

ననుజుడౌ “రాజరామజీ” యన్న గారి 

పట్ట బంధోత్సవము చూడ వచ్చె సభకు ॥ 1090 


ఆమహరాష్ట్ర దేశ జనులందరు రాయగడమ్ము చేరి నా 
రామహమున్లనంగ - తమ రాజగు చుండెడు శంభుబాలు ధై 
ర్యామరగోత్రుడా శివజి కన్నిట నెన్నగనైన యౌరసుం 

డే, మనకండయై నిలచు నింకయటంచును ముచ్చటించుచున్‌॥ 1091 


అన్ని పవిత్ర వాహినుల, యబ్బుల నీరము కొంచు తెచ్చియున్‌ 
జన్నము సేయు బుత్విజుల సన్నిధి నుంచిరి - శంభు రాజుకున్‌ 
మున్నుగ నానయ క్రియను పూర్తి యొనర్చిరి - పట్టబంధన 

మ్ము న్నొనరింప ముందు ద్విజముఖ్యుడు బూనె సశిష్యుడై సభన్‌॥ 1092 
సర్వపూత వాహిన్యట్టి జలములందు 

బహు విధౌషధి మూలికా (ప్రతతి గలిపి 

స్వర్ణ చాలని నుండి ఆ జలము జల్లు 

జల్లులుగ రాగ నవభృధ స్నానమిడిరి ॥ 1093 


(ఘుటము=మడము _(ఆనయము=ఉపనయనము 
(స్వర్ణ్దచాలని=బంగారు జల్లెడ; అవభ్యధ స్నానము=యజ్ఞాంత స్నానము) 


218 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


కం॥ 


గాగభట్టు నాహ్వానింప నేగె - శంభు 

డనుప - ఖండోజి బల్లాలు నైన యతడు 

మేన స్వస్థతలేమి రాలేనటంచు 

నిచ్చెను “సమన్వయమ”ను రాణ్లీతికవిలె ॥ 1094 


శ్రీ సమర్ధరాం దాసయతీశుడటులె 

తాను రాలేక పంపె ఛాత్రతతి నటకు 

శంభు వైరులు శంభు “'నృశంసుడినుచు 

దుష్ప్రచారము చేసిన దుష్ఫలమిది। 1095 


జననయనోత్సవమ్మడర సాగి - సమాప్తమునయ్యె పట్టబం 

ధన సుమహోత్సవమ్ము -మహదాశిష మంత్రములన్‌ పఠించువే 
దనిధులునౌ ద్విజావళికి - దండిగ దక్షిణలిచ్చె శంభు - నా 

తనికి సువాసినుల్‌ శుభప్రదమ్ముగ నిచ్చిరి మంగళారతుల్‌॥ 1096 
శంభుజీ 'మహారాష్టేల ఛత్రపతిగ 

శ్రీ శివాజీ పిదప నధిష్టించె గద్దె 

వేద మంత్రోక్తముగ - క్షాత్ర వీర్యమెసగ 

హితులు హర్షింప - యహితుల యెడదలదర ॥ 1097 


తన పట్టాభిషవోత్సవావసరమందత్యంత సేవారతిన్‌ 

ఘనమౌ హిందు స్వతంత్ర రాజ్యమును సంస్థాపింప - వ్యాప్తింబొన 
ర్ప - నితాంతశ్రమ సల్పినట్టి యధికార్లన్‌, భృత్యులన్‌, యోద్ధల 
న్ననురూపమ్ముగ సత్మరించె సభలో నౌదార్యమొప్పారగన్‌॥ 1098 


“ఛాందోగామాత్య” బిరుదు 

నందరుగన - గవికలశుని కందించె సభ 

న్నందుకు కనోజి విప్రడ 

మందానందమ్ము నొందె యనుగుని దయకున్‌ ॥ 1099 


(కవిలె=గ్రంధము 
(న్యశంసుడు=హీన చరిత్రుడు 
(అనుగు=స్పేహితుడు 


219 


తే॥గీ॥ 


శ్రీ సమర్ధరాందాసుని శిష్యులకును 

భూరి సత్మారమందించె గౌరవమున 

సంతు శ్రీతుకారాముజీ స్వజుడునైన 

యట్టి “మహదోబ” కిడె కాన్మలతుల భక్తి ॥ 1100 


“ఛత్రపతి శ్రీ శంభాజ మహరాజే”కు కొంకణ 


తరవాసులు, “సిద్దీ”ల వలన తమకు 


సంభవించుచున్న కష్టములు విన్నవించుకొనుట 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


కొంకణ తీర వాసులగు కొందరు శంభుని తోడ చెప్పి “ర 

మింక ప్రశాంతిగా బ్రదుకు నీడ్చుట కష్టము, మాదు పల్లెలన్‌ 
కొంకక “జంజిరానడిమె నుండు తుటారులు “సిద్దిమల్మలే” 
యంకిలి లేక డబ్బు, పసి; యాండ్రను, కూతులదోతు రెప్పుడున్‌॥ 1101 


పలెల నింతులంజెజచి బలిని యెత్తుక పోయి - యట్టులే 


౧ 


పిల్లల సైతమున్‌ వదలి పెట్టక తీసుకపోయి - సంతలన్‌ 


గం 


చిల్లర బానిసీండ్రుగను చేతికి వచ్చిన యంత సొమ్ముకే 


చెల్లగబెట్టి యీ విధిని ఛిద్రము చేసిరి మాకుటుంబముల్‌”॥ 1102 
అనిన వినుచు రోషారుణితాక్షుడైన 

శంభు తనచుట్టు నున్నట్టి సభ్యులగని 

“వింటిరేగద సిద్దీల విఖుగబాటు 

వారి శిక్షింతు” నంచు తీవ్రముగ పలికె ॥ 1103 


(స్వజుడు=కొడుకు 
(నడివెం=టిఏ; తుటారులు=దుష్టులు; అంకిలి=అడ్డ్దము; వని= 


రోసమూహము 


220 


ఉ॥॥ 


కం॥ 


చ॥ 


ఛత్రపతి శంభాజీ తన పట్టాభిషేకానంతరము 


చేసిన తొలి దండయాత్ర 


పట్టము కట్టుకొన్న పిదపన్‌ తన దిగ్విజయ ప్రణాళికన్‌ 
తొట్టతొలేటు దేనిపయి నొప్పునటంచును శంభు’ డన్న “మే 
దెట్టుల నున్న రాజ్యమున కెక్కువ యక్కజ రొక్క్మమౌ గదా! 

బిట్టుగ విత్తమున్‌ గలుగు వీడులపై” యని చెప్పె మోహితే 111104 


సూరతు, బుర్దాన్పూరుల 
పారధన నిధానములగు - వాణిజ్యముచే 


పేరుకొనె లిబ్బులచ్చట 


యారరిక్టము” నేడు మనకు నావశ్యకమౌ ॥ 1105 


“తపతి” నదీ తటాంచలము తావలమౌ “బురుహానుపూరులో 
విపణి బృహత్తరమ్మగు - నవేల ధనాగమముండు నందు న 
ర్థపునకు నప్పు లీయగల “రై” కలవారలు పౌరులా “మొగల్‌ 
నృృపు”ని ప్రభుత్వమున్‌ నడపు రిక్టము కాపురి హేమ ఖభానియౌ॥ 1106 


బెరంగ్దేబు ధనాగమమ్మునకు “బుర్లాన్ఫూరు” సర్వాగ్రియా 
ధారమ్మైతగు “కాణయాచి” యగుటన్‌ తచ్చామ కర్తవ్యమా 
యూరిన్‌ పూర్తిగ కొల్లగొట్టుటనుచున్‌ సోత్సాహులై శంభు హం 
బీరుల్‌ సేనల నాయితమ్మవుటకున్వేవేగ నాజ్ఞల్‌ యిడన్‌ ॥ 1107 


ఛత్రపతి శంభాజీ “నూరతు'ను కొల్లగొట్టుటకు 


వచ్చుచుండెనను ప్రచారము ప్రజలలో వ్యాపించుట 


ఉ॥॥ 


సూరతు” పట్టణమ్ము నరి సూదనుడౌ శివజీ ప్రభుండు ని 
న్మాజులు కొల్లగొట్టి గతమందున మూడవ సారి ముచ్చటౌ 

తీరున శ్రీ శివప్రభు ప్రతిప్రభవాధ్యుడు నైన శంభుజీ 

సూరతు కొల్లగొట్టు ననుచున్‌ జనవాదము రేగె యంతటన్‌॥ 1108 


(లిబ్బి=సంపద; రిక్టము=ధనము) తత్‌-శ్రామము=తత్స్రమయము 
(తావలము=ఉనికి; అవేలము=అమితము; అర్థపుడు=కుబేరుడు; 


ర=ధనము; హేమఖాని=బంగారుగని ప్రభవము=శౌర్యము 


221 


కం॥ 


end 


చ॥ 


తే॥గీ॥ 


end 


సూరతు పేరుతో రిపుల చూపు మరల్బుచు కొంత దూరమా 
సూరతు దారిబట్టి చను చొప్పునుంజూపి యదాటునన్‌ “బురాన్‌ 
పూరును చుట్టుముట్టుటను వ్యూహముపన్నిరి శంభు మోహితే 
లేరహి శత్రువర్గములకేమియు దెల్లమిగాని రీతిగన్‌ ॥ 1109 
బురుహాన్సూరు సుబేదా 

రరిందముడు 'కోల్మతాషు, జెరంగ్లేబ్బో 

దరసము డొక ధాత్రి పయ 

స్సెరగొనిన సజాత్యము తమ కేర్చడిన మిషన్‌ ॥ 1110 


ఆతడేగ వలసె నౌరంగబాదుకు 

(భాతృజుని వివాహ వారమగుట 

“గోలుకొండ” పెండ్లి కూతురిదటనుండి 

పెద్ద పెండ్లి గుంపు వెడల బాటి ॥ 1111 


ఎనిమిది వేల సైనికులు నెల్లపుడున్‌ బురుహానుపూరు ర 
క్షణమున కాయితమ్మగుచు కన్గలిగుందురు రేబవళ్ళు నా 
మొననొక మూడు వేల భట ముఖ్యులతో “బహదూరు కోల్మతాష్‌” 
చనెనవురంగబాదునకు - సామి బలమ్మటి రక్షి సంఖ్యలో 1 1112 


పాత బురుహానుపూరుంగాపాడ నొక్క 

మట్టి కోటను గట్టిరి దిట్టముగను 

పురము యెదుగుచుండగ కోట పరిధి దాటి 

యెన్నియో పెద్దవాడలు నేర్చడియెను ॥ 1113 


నాడు బుర్దనుపురి నాయక్సుబేదారు 

“కాక్రఖాను చాల కళవళపడె 

కోల్మతాషు వెంట గొంచు పోయె సగము 

సేన - దుర్గరక్ష చిక్కెననుచు ॥ 1114 


(ధాత్రి=దాది, తల్లి, పయస్తు=పాలు, ఎరగొను=త్రాగు; సజాత్యము= 


బంధుత్వము; మిష=కారణముు (భ్రాత్వజుడు=సోదరుని కుమారుడు; 
వారము=తరుణము (కన్లలిగి=జాగరూకులై; సామి=సగము, రక్షి=రక్షకుడు 
(చిక్కు=తగిపోవు 


222 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఈలో వేగులు వచ్చి 'కాకరు’ కెజింగింపంగ సూరత్‌ పురి 

'మోలన్‌ వైరులు మోహరించుచు ధనమ్ముల్లోచనున్నార ల్రీ 
వేళన్నంచును - యింతలోన ధనులౌ బేహార్లు రక్షింపు డం 

చోలిన్‌ సూరతు నుండి పంప వినతుల్‌ యుగ్రుండునై 'కాకరున్‌॥। 1115 


తన బలమ్మున వేయి మందిని నిలుపుచు 

తక్కు వారందరిని బంపె తక్షణమ్మె 

సూరతుపురిని రక్షింప - వైరు లెంత 

మంది యుండిరో తెలియమి వందురుచును ॥ 1116 


బలగమటుబోవ కొంత సేపటికి మరల 

వేగరులువచ్చి “మనవీడు వేగ చుట్టు 

ముట్టనున్నారు మారాటు లట్టుందోచు 

“శంభుజీకి జైయను సద్దు శ్రవములంటె॥ 1117 
అనినన్‌ “కాకరుఖాను”డప్పు మివులన్నాశ్చర్యము న్నాంది, మీ 

రను యాసేన మరాటి వారిదది సూరత్‌పైకి కొల్లాటకై 
చనుచుండెన్నన “కాదుకాదధిప! యా సైన్యమ్ము నభ్యర్ణ కా 

నన మందున్నది” యంచు వేగులనుచుందన్‌, శంభుముట్టెన్‌ పురిన్‌॥ 1118 


వచ్చె మరాటదండు గిలుబన్‌ మనసంపదలంచు భీతులై 

వచ్చిరి పెద్దపెద్ద ధనవంతులు కాకర ఖాను యొద్దకే 

యచ్చునగూడ వైరితతి నాపగ చాలిన సేన లేమిచే 

చొచ్చిరి కోటనందరును జోరున బోర్తలుపుల్‌ బిగించుచున్‌॥ 1119 


పాత బుర్హానుపురమున పైడి లేదు 

ఉన్నదంతయు వెలుపల నున్న వాడ 

లందు కలదను గుట్టు రట్టగుటచేత 

పణ్య వీధుల వెరజె శంభాజి సేన ॥ 1120 


(వందురు=చింతించు (శ్రవములంటు=చెవుల(బడు) 
(అభ్యర్జ్ణకాననము=సమ్‌పమునగల అడవి; కొల్లాట=దోపిడిి 
(గిలుబు=దోచు; అచ్చు=వధము; బోర్తలుపులు=ప్రధాన ద్వారములు 
(వెరజు=దోచుకొనుటు 


223 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఎందరు వచ్చిరో తెలియ నీక యరణ్యమునందు దాగుచున్‌ 
సందునుంజూచి మీదపడు సన్నహనమ్మొనరించు కొన్నవా 
రిందమియించుటెట్లని పరింగల వారలు వేయి మందితో 

దందడి కిన్టిగంగ నెద ధైర్యము చాలమి “కాక్రఖానుడున్‌' ॥ 1121 


ధనికులంజూచి మీకు నిరతమ్మును కాపుగనుండు భృత్యులన్‌ 
పనుచుడు నాయుధమ్ములిడి - వారును నాకడనున్న సేనయు 
న్నని యొనరింపగా గలరు - నందరు గూడిన రెండు వేల యో 
ధనిచయ మౌనటంచనగ-తద్దయు నాభటులేగు దేరగన్‌ ॥ 1122 


దుర్గ తలుపులు తెజపించి దూకి యపుడు 

ఖాను కాకరు సేనలు కదనమునకు 

పరులు యడవిలో దాగి యుండిరని దలచి 

కందకము నందు నెగడులు కాలుకొల్చ ॥ 11283 


పరిఖను దాగుచున్నదరిపాటున శంభు “హరొంహరా” యటం 
చరచి చతుస్సహస్రమగు సైన్యము నట్టులె యార్వ “కాకరా” 
పరిపయి దూకి చెండుచును బల్మినింజూపగ భీరుడౌచు “కా 
కరుడు”ను తక్కువారలును క్రమ్మజిరంతట కోటలోనికిన్‌ ॥ 1124 


మట్టికోట బోర్తలుపులు గట్టిగా బి 

గించు కొని యున్నను వదలమంచు హెచ్చ 

రించు పగిది కోట బయట పృతన కొంత 

“కవికలశు” దధిపతిగాగం గాచి యుండె ॥ 1125 


అప్పుడు “శంభు” కోట బయలందున బుర్దనుపూరు చుట్టునున్‌ 
కుప్పలు తెప్పలై వెలయు క్రొత్తగు వాడల చుట్టుముట్టం, దా 
నప్పటిదాక “మోహితె” వనమ్మున దాగి ససైన్యుడౌచు, యా 
చప్పుడు వించు వింతపడి చయ్యన వచ్చెను శంభుంజేరగన్‌! 1126 


(పరులు=శత్రువులు; కాలుకొల్మ=రగుల్కొల్ను 


224 


బుర్హానుపూరు కొల్లగొట్టుటకు హాంబీరరావు, 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మోహితే, శంభాజీలు పన్నిన వ్యూహము 


“సూరతు” పైన దాడియను సొడ్డు ప్రచారము చేసి సేనలా 

దారిని పోవునట్లుగ ప్రదర్శన చేయుచు - కొంత సైన్యమా 
సూరతు కేగ తక్కుగల శూరులతో బురుహాను పూరుకున్‌ 

చేరువ దుర్గమాటవులంజేరెను మోహితె” వ్యూహమల్లుచున్‌॥ 1127 


ముందుగ 'మోహితే” చనుచు “బుర్దనుపూరుకు” కొంత దూరమం 
దుందథివేచి పైకొనగనుందెను - వారము యాగి శంభు తా 
నుందన సేనతో వెడలి నుగ్గొనరింప మొగల్పరిన్‌, దణి 

న్నందుకు తోడుగా గొనుచు నంచును నిర్ణయమయ్యె నాదిలో॥ 1128 


కాని యూహను మించు వేగమున వచ్చె 
రాయగడు నుండి యేన్వేల రథ్యదళము 
గొంచు నైదు ప్రొద్దులలోపె కొండలడవు 
లేళ్ళనుంగడచి మెజిపు పోలికగ శంభు॥ 1129 


“భళి! శంభాజి ! మనోజవాధికముగా పైనమ్ము సాగించియున్‌ 
చులుకన్‌ యోటరి ఖాను కాకరుడు తాం జొచ్చిల్లగా కోటలో 
బలిమిన్‌ చూపితి” వంచు, మెచ్చి-దణి యాపై “శంభు సింహాభుతో 
కలియం బడ్డ విరోధియింక యమలోకాలోకితౌ”నంచనెన్‌॥ 1180 


అప్పటికె శంభురాజు శౌర్యమ్ము రుచిని 

యెటిగి యణగెను బుర్లాను పురము సేన 

యనలమున కనిలమటు సహాయుడగుచు 

రైనిదోచగ హంబీర రావు కలిసె ॥ 1131 


(సొడ్డు=సాకు) 

(ఏన్వేలు=ఐదువేలు; రధ్యదళము=ఆశ్విక దళము 
(ఓటరి=ఓడిపోయి; చొచ్చిల్లు=ప్రవేశించు; ఆలోకిత=చూచువాడు 
(రై=ధనము 


225 


తే॥గీ॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ప్రాత బుర్దనుపూరు దుర్గకును వెలిగ 

వెలసె నెన్నియో వాడలు విస్త లతముగ 
విపణి వీధుల నిండుగ వివిధ వస్తు 

తతులు - నవరత్న హేమ శ్వేతకములుండె I 


వస్తుతతులనన్ని పదిలముగా దాచ 
భూగ్భహములు కలవు పురము నందు 
రక్షణకును తగిన రాణువలేమిని 

సిద్ధ భోజనముగం చేతజిక్కె I 


“వాడిలందున “బహుదూరు” వాడ “పెద్ద 
యందు నంగళ్ళ తలుపుల నగలంజేసి 
నేల మాళిగ లందున నిలువ చేసి 


యున్న, బహమూల్య వస్తువుల్‌ యొడిచి కొనిరి ॥ 


ప్రాత బుర్దను పూరుకు బయలనున్న 
వాడలను కొల్ల గొట్టెడి వార్త కోట 
లోనయున్న వారి కెజుక గాని యట్లు 
కట్టు దిట్టము చేసిరా చుట్టుపట్ల ॥ 

కవి కలశుడు కోట గవను కడనె - కాచి 
వేచి యుండెను, కోటను దోచుకొనగ 
ననెడి సంకేత మందె జనాళికచట 
కోటలో నున్న వారలు కుతిల పడగ ॥ 


అట “నవాబుపురము” “షాజహాను పురము 
“ఖుర్రము పురము” “షాజంగులా కొల్లగొనిరి 
“'కర్ణపురముని సిఖ్టులు” కానరాగ 
వారినందర ననుకూల పరచు కొనిరి ॥ 


(శ్వేతకము=వెండి) 
(రాణువ=సైన్యము) 
(జడుచు=దొంగిలించు; దోచు 


1132 


1133 


1134 


1135 


1136 


1137 


226 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తిరముగ మూడు ప్రొద్దులిటు తేకువతో 'బురహానుపూరు లే 
బరమునొనర్చి - చిక్కిన యపార ధనమ్ములు - కోటి హెన్నులం 
చరయుచు - వాహముల్‌ మరియు నశ్వతరమ్ములపైన యెత్తి సా 
ల్లైరు గడమందు దాచుటకు నేర్చిరి-బుర్దను పూరు వీడుచున్‌॥ 1138 


“బురుహనుపూరు” కొల్లబడి పోయె నటంచు నెటింగిన “నహ 
ద్దరు” డిటకేగు దెంచు వెసం, దారుటకున్‌ సమయమ్ము లేమి - వే 
గిరముగంగ్రమ్మజన్‌ పృతన కెక్కడి కక్కడ యాజ్ఞ లిచ్చుచున్‌ 

తరలిరి “శంభు”, 'మోహితె లు-తర్పితులై యెదలందుం గ్రందుగన్‌॥ 1139 
“ఖాను కాకరు”న్చెట్టుకు కట్టివేసి 

పై వలువలూడ దీయుచు బైసింజెజచి 

“నీదు దుర్మార్గ పాలన, నేరములకు 

నిదియ తగు శిక్షయంచును న్నెటుక పరచి ॥ 1140 


“హైందవులైనందు కన్యాయ వృత్తిని 

జీజియా పన్నుతో చిన్న పబచి 
హైందవు లైనందుకన్యాయ వృత్తిని 

బీద కర్షకులను పిప్పి చేసి 
హైందవు లైనందు కన్యాయ వృత్తిని 

సాధుల సంతుల బాధ పెట్టి 
హైందవు లైనందు కన్యాయ వృత్తిని 

స్త్రీల యీలువులను చెజచి పజిచి ॥ 
నీవు నీ “యలంగీరుని”చే “వహవ్వ” 
యని పొగడ్త లందుట కయి యహరహమ్ము 
నేరములు చేయుటందు పండితుడ వైతి 
వందుకీ చిబు శిక్ష కీవర్షుడ”వని ॥ 1141 


(లేబరము=శూన్యము; వాహము=గుట్టిము; అశ్వతరము=కంచర 


గాడిద; ఏర్శు=నిర్ణయించు 
౯9 


(తారుట=తాత్సారము చేయుట; పృతన=సేన; తర్చితులు=సంతోషించు 


వారు; క్రందుగ=అతిశఈయముగా 


227 


కం॥ 


తే॥గీ॥ 


చెట్టుకు కట్టిన ఖానుని 

నట్టులె నట వదలి పెట్టి యతి వేగముగా 

కట్టిడి బహదూర్ధానుడు 

ముట్టుమునుపె వీడిచనిరి బుర్దాన్‌పూరున్‌ ॥ 1142 
“షాజహాను” నర్ధాంగి 'ముంతాజ మహలు 

తొలి సమాధి “బుర్దాన్‌పూరు” స్టలిని యుండె 

పిదప యాగ్రా పురమున శిల్పింపబడియె 

“తాజమహలు - పండెనట 'ముంతాజమహలు' ॥ 1143 


బహదూర్ధానుని కన్నుబ్రామి చనగా పాటింపనౌ దారులా 
గహనారణ్యములందు దీయుచును వేగన్‌ యైదు బృందమ్ములై 
రహమొప్పంగ పవళ్ళు దాగికొనుచున్‌ రాత్రుల్‌ ప్రయాణించుటౌ 
వహింసాగించె మరాట సేన తమదౌ పైనమ్ము జాగ్రత్తగా ॥ 1144 


బుర్హ్జానుపూరు కొల్లగొని తిరిగి వోవునపుడు 
పహాంబీరరావు జొరంగబాదుపై దండెత్తెదనని 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శంభాజీని బీడ్కొనుట 


అంత హంవీర రావు తా ననియె శంభు 

రాజుతో నిట్లు నే నవురంగబాదు 

పైన దండెత్తి పోయెద - బలము నాకు 

పదియు పన్నెండు వేలున్న - కదియు జయము॥ 1145 


అనిన శంభాజి “నా సైన్యమైదు వేలు 

కలదు కొని పొమ్మట”న్న “జాగ్రత్త! శంభు! 

శత్రులున్నారు చుట్టును - సైన్యమిపుడు 

దండిగా నుండ దగును నీదండ ననియె” ॥ 1146 
“ధరణగామును, “చోప్తాల” దారి గుండ 

సాగదలచెను శంభాజి సైన్యమపుడు 


(కనుబ్రామి=మోసగించి; రహము=రహస్యము 
(దండ=ప్రక్కను 


228 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


అయ్యు బహదూరు ఖాన్‌ తమ యైపు దెలిసి 
కొనగలిగెడి యవకాశ మెక్కువగ నుండె ॥ 


బహదూరుఖాను “దోప్టా” దాపుననువేచె 
నట వచ్చు మారాట భటుల నడప 
దవ్వుగా “కలకల” ధ్వని వినిపించెను 
యొంటెపై యిద్దరు యుండిరచట 
“కాబిహైదరు”ను - “జోత్యాజి కేసర్మరు” 
“శంభు వ్రాసిన కమ్మ సత్వరముగ 
గొంపోయి కుత్చుషాకు సమర్పణ సలుప 
పోవుచుంటి మనుచు పోబిడీయ॥ 
వారు కొని పోవు కమ్మ శంభాజి దగున? 
అనుచు చేవాలు గట్టిగా నరసి యపుడు 
“శంభు యెక్కడ యనుచు పృచ్చను యొనర్ప 
నతడు 'యౌరంగబాదుకు యరిగె ననిరి” ॥ 


అతడు నే మార్గమున బోయె ననుచు యడుగ 
“మేదులాబాదు” మీదుగా యేగి యుండు 
ననిరి - మూడు వేల మరాటుల నపుడచట 
గనెను గాని వారికడ 'రైం గానరాక ॥ 


వీరు వట్టి సైనికు లెంత వెదకిన నిట 
కొల్లగొట్టిన నిధి పూరిపుల్ల గూడ 

వారి వద్ద లేకుండుట వాస్తవమ్మె 

యనుచు నామరాటుల నట్టె చనుడటంచు ॥ 


వేగమె బహదూర్శానే 

లాగున నైన వెస 'యేదులాబాదునకున్‌ 
యేగి యచట శంభాజికి 

తా గుణపాఠమును నేర్ప దలచెన్నలుకన్‌ ॥ 


(ఐపు=జాడు 
(6=ధనము 


1147 


1148 


1149 


1150 


1151 


229 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


బహదూరు ఖానుండు పయనమై పోయిన 
మూడు గంటలకు శంభుండు మరియు 
హంబీరరావును నాదారినేతెంచి 
“వోష్టా”ను దాటిరే సుడియులేక 
“సాలేరు” కోటకు సరగున చేరంగ 
యౌ 
నడిరేయి దాటిరి బెడసులోయ 
“'మానాజి” చూపించె మార్గమధ్యము నందు 
“సప్తశ్ళంగి” జనని క్మాధరమును ॥ 


సతత జగదంబ భక్తుడౌ శంభు డపుడు 

తనను “రూపాజి” యిపుడు వద్దనిన గాని 

“యొక్కుకుంటిని - చెల్లింప బూని” తనుచు 

“సప్తశృంగి శిఖరి” నెక్కె క్షణములోన ॥ 1152 


పదిహేను వందల భటుల కాపుగ గొంచు 
తక్కు సైన్యములను తరల మనుచు 
దినము పట్టెత్తును క్షణములో నెక్కుచు 
పరమ శక్తికి మొక్కుబడినిందీర్చి 
సాధు, పకీర్ల వేషములందు వచ్చియు 
సూడుకాండడ్రు తనను చుట్టుముట్ట 
కత్తి సామున వారింగడి కండలుగ జేసి 
శక్తికి బలులిచ్చు సరణిగాగ ॥ 


తనను చూడవచ్చిన పల్లె జనుల కచట 

ధనము - 'ఖండోజి బల్లాలు తనకు నంద 

జేయుచుండ, విరివిగ పంచిచ్చె నపుడు 

చేతి కెమ్మెజుగని శంభుజీ ప్రభుండు ॥ 1153 


రాయగడుంజేరె శంభు సురక్షితముగ 

దారి పొడుగున గ్రామీణులారతులిడ 

“ఆఫ్టా, “పెన్‌” “మహద్‌” మొదలైన యన్ని యూళ్ళ 

ప్రజలు జై శివాజి, “జయ శంభుజి” యనంగ ॥ 1154 


(సుడి=యిబ్బంది; బెడసు=కఠినమైన; శిఖరి=కొండు 
(సూడుకాండ్రు=శత్రువులు; ఎమ్ము=ఎముకు 


230 


సభలో “ఛత్రపతి శంభాజి దణాయ హంబీరరావు 
మోహితేను సత్మరించుట 


తే॥గీ॥ శంభు రాయగడమున పెద్ద సభను దీర్చి 
వీరోహంబీర మోహితే” పృతన పతికి 
రత్న ఖచిత హేమ విభూష రాశులిచ్చె 
రెండవ “ప్రతాపరావ్‌ గుజరీత డంచు ॥ 1155 


ఆ॥వె॥। మొనలంబంపె శంభు “మొగలు పాలన మందు 
కల (ప్రదేశములను బలిమింగొనుచు 
నచటి సంపదలను హైందవీయ, స్వతంత్ర 
రాజ్య వృద్ధికి కొని రండటంచు ॥ 1156 


చిరానుభవ పరులైన వృద్దజనుల భయము - వీర 
“శంభాజీ ప్రత్యయము సభలో ప్రకటించుట 


చ॥ బ్రదిమి దురమ్ములో తలలు పండిన వృద్దులు - శంభు దూకుడీ 
యదనున రాజ్య భద్రతకు హానికరమ్మని యించి, “బాద్ద నె 
టిదనుక రాజ పుత్రులను ఢీకొను చుండె ననంతరమ్ము యా 
మ్య దిశకు వచ్చినన్నతని యాపగ నోర్తుమె?” యంచు నాడినన్‌॥ 1157 


చ॥ “వినుడు, పితాజి భారత భువిన్నాక హైందవ రాజ్య సృష్టికిన్‌ 
పణముగ పెట్టె ప్రాణములు - వారికి యౌరసులైన మేము - యా 
కణకను మధ్యలో రిపుల కళ్ళుచు నాపిన బైసి నిల్చునే 
పెనకువమాని బాద్దకును ప్రేష్యుల మౌదుమె? యంచు శంభుడున్‌॥ 1158 


(మొనలు=సేనలు 

(యామ్మదిశ=దక్షిణదిశు 

(కణక=పట్టుదల; బైసి=పరువు; పెనకువ=యుధద్ధము; ప్రేమ్యలు= 
సేవకులు 


231 


తే॥గీ॥ 


కం॥ 


చ॥ 


తే॥గీ॥ 


హిందూ స్వరాజ్యము నీ భారతావనిన్‌ 
స్థాపించి యెదిగింప సాహ్యులగుచు 
ప్రాణముల్‌ పణమొడ్డు రణ శూరులౌ వారు 
పెక్కురు కలరు నా ప్రకృనిలచి 
“కీష్ట నీలోపంతు” వీరాగ్రగణ్యుడు 
“రూపాజి భోసలే” రుద్రమూర్తి 
“సంతాజిఘోర్పడే” సమర వీరుల మిన్న 
“ధన్నాజి జాధవు” ధైర్య స్వరవి ॥ 


వీర “కృష్ణాజి కంకు” దుర్భేద్య పటుడు 

వీరి యుత్సాహ శిఖిపైన నీరు చల్ల 

హిందు స్వారాజ్య సిద్దికి యేది దారి? 

యనియె శంభుజి హృదయ వేదన చెలంగ ॥ 1159 


హీరోజీ ఫర్జాందట 

వీరోచిత వాక్కులాడె - పెద్దల తోడన్‌ 

“వీరుడు శివాజి యైనను 

వీరాగ్రేసరుడు శంభు - వినుడిది యంచున్‌ ॥ 1160 


అనగ వినమతన్ప్సలికె నంతట శంభుజి - “నంత గొప్ప భా 
షణములు నేల? మజ్జనక సన్ని భుడీవు - శివాజి తోనను 
న్నెనయని పెద్దజేసితివి - నిక్కముగా పితృపాద ధూళిలో 

నణువగు నంత వాడగుటనన్నది గొప్ప యటంచు నాడినన్‌॥ 1161 
సభ్యులందరు మెచ్చిరా శంభురాజు 

వినయ వినమిత వాక్యధోరణికి నపుడు 

హైందవ స్వతంత్ర ప్రభుత కాకృతి నిడి 

చనిన శ్రీ శివాజీ ప్రతి ఛాయ శంభు ॥ 1162 


(సాహ్యులు=సహాయులు; స్వర్‌+అవి=స్వరవి=మేరు పర్వతము 


232 


'షాజాదా అక్బరు” తన తండ్రి 'జౌరంగజేబు'ను 


తే॥గీ॥ 


కం॥ 


కం॥ 


సింహసనచ్యుతుని చేసి, తాను సింహాసన 
మెక్కుటకు శంభాజీ సహాయము కోరుట 


రాజస్థాను స్వతంత్రరాజ్యములు “మార్వారొట్లె “మేవారు”లన్‌ 
యాజిన్టెల్చి వశమ్ము చేసికొనగా “యౌరంగజేబ్‌” ప పన్సుపై 
“షజాదా'యగు “నక్చరెత్తి చనియెన్‌ సైన్యంబఖర్వమ్ము నౌ 
యోజంగొంచు-దణాయడై బలుడు 'తహ్వుర్‌ఖాను” తోడుండగన్‌॥ 1163 


బాద్న యౌరంగ జేబుని స్వజులు నల్వు 

రందు నందరిలో చిన్న “యక్చరుండు” 

ఫారసీ లేమ “దిల్రాసు” పాదుషాకు 

ముద్దులసతి “యకృరుంగని” ముడుగు పడియె ॥ 1164 


తన తండ్రి భారతావని 

గొనె ముప్వాతికకు పైన - కొదవడు భాగం 

బును గొన పట్టు విడక -కు 

(ట్రైను కావించుచునె యుండె రా(త్రింబవళుల్‌ ॥ 1165 


“ప్పిత్ర” పద్దతి యక్బ్చరు కిం 

పితముంగాకుండె - తండ్రి వృద్దుండగుటన్‌ 

కృత నిశ్చయుడయ్యెను - జనయి 

తను తొలగించి మకుటమును తానే దాల్చన్‌ ॥ 1166 


బెరంగ్దేబు సుతాళినల్వు రొకటే ధ్యాతవ్యము న్ఫూని - వే 
ర్వేరన్వేరికి వారె “ఢిల్లి” బహులగగ్రీవాసనం బెక్కగా 
యారాటంబును చెందు చుండి రెవరందాస్పర్ధలో ముందుకున్‌ 
మీరంగల్లెడు వారలన్న యది మేమేమేమటంచెప్పుడున్‌ ॥ 1167 


(న వాధాల సుతాం పన్తు=ఆజ్ఞ; దణాయడు=సేనాధిపతి 
(తేమ*స్తీ;, ముడుగుపడు=చనిపోవు) బొమ్మిడీకము=కిరీటము 
(కొదవడు=శేషించిన, మిగిలిన) ఇంపితము= =ఇష్టము; 
(ఇంపితము=ఇష్టము; మకుటము=కిరీటము; కని=ప్రసవించి 
(ధ్యాతవ్యము=లక్ష్యము; బహులగ్రీవము=నెమలి; ఆస్టర్థ=పోటి) 


233 


రాజస్థాను మందు అక్సరును దుర్గాదాసురారోడు 


తే॥గీ॥ 


కం॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


కలుసుకొనుట 


రాజస్థానును గెల్వ బోయిన మొగ(ల్రాట్పుత్రు నాయక్ళరు'న్‌ 
రాజస్థానున పేరుగొన్న దణి 'దుర్గాదాసు రాథోడు' - ప 
ణ్యాజీవుంబలె వేసమేసి కలిసెన్‌ “యజబ్మీరు” లో, గుప్తమౌ 

యోజన్‌ వానికి బోధచేయ తనవా వ్యూహమ్ములం గూర్చియున్‌॥ 1168 
అక్బరు ససైన్యుడయి చనె నాక్రమింప 

రాజ పుత్రుల స్వాతంత్ర్య రాజ్యములగు 

నట్టి “మేవారు” మార్వారు లనెడు వాని 

రాజ పుత్రులకృ్పరునకజ్టాక నిడిరి ॥ 1169 


“ఆరావళి” గిరి వనులను 

దూరుచు మొగలులను, “చాటు దురముని” నిపుణుల్‌ 

యా రాజ పుత్ర సేనలు 

గారించిరి యెదురు పడని కదనము నందున్‌ ॥ 1170 


వారల చాటు పోరితపు వైఖరి కచ్చెరు వంది - యక్ళరున్‌ 

చేరెను జోధపూరు - మును చెప్పిన రీతిగ దుర్గదాసు రా 

ఠోరట రాజ పుత్రుల గడుంగడు పట్టుదలన్‌ గలట్టి రా 

లోరు, శిశోది యాన్వయ కఠోర శుటీరులం గోరెసాయమున్‌॥ 1171 


తండ్రి నౌరంగజేబును తలగ బెట్టి 

నెమ్మి గద్దియ నెక్కంగ నెంచి - తాను 

రాజపుత్ర శౌర్యముకనులార గనుచు 

వారి సాయ మభ్యర్థించె, స్వాస్థ కొరకు ॥ 1172 


(దణి=సేనాధిపతి; పణ్యాజీవుడు=బేహారి 

(అజ్టాకః=ఆటంకము 

(చాటుదురము=గెరిల్లా యుద్దము; గారించు=చిక్కులు బెట్టు 
(శుటీరులు=వీరులు 

(స్వాస్థ=తన ప్రయత్నము 


234 


కం॥ “రాజస్థానును గెలువగ 
షాజాదా యక్చరుండు చని తడవాయెన్‌ 
యే జోలి తెలియకుండెను 
నాజిఫలమ్మేః ” యనుచు నౌరంగ్దేబున్‌ I 1173 


తే॥గీ॥ చేరె యజ్మీరు పురము - “మేవారు” రాజ్య 
మందు - ముస్లిములందరికతి పవిత్ర 
మైన - సూఫియౌ “మొయినులుద్దీను చిస్టి” 
“దర్గ కల పుణ్యభువికి “సుల్తాను యపుడు॥ 1174 


సీ తన కొడుకక్చరు' కనుగల మిడగ “షా 
బుద్దీను” నంపె జోధ్పూరునకును 
నతడేగు చుండగ యధ్వ మధ్యము నందె 
వేగు వార్తలు విని విస్మితుడయి 
గ్రక్కున మరలి యౌరంగజేబుకు చెప్పె 
తాను విన్నట్టి కథా క్రమమ్ము 
“జోధపురమున షాజాదు తనకు తానె 
ఢిల్లీశుగా ప్రకటించు కొనుచు ॥ 


తే॥గీ॥ తనకు “తహ్వురుఖాను ప్రధాన మంత్రి 
గా నొనర్శుకొనెననుచు - దాని వినుచు 
నాగ్రహించెను - “పాదుషా” “యక్ళరు”నకు 


వెనుకనున్న “దుర్గాదాసు” పని యిదనుచు” ॥ 1175 
జారంగజేబు భేదోపాయ ప్రయోగమునకై ఒక 
అసత్యపు లేఖ సృష్టించుట 


బీ సామాద్యుపాయజ్ఞడా మొగల్పాదుష 
తక్షణమొక భేద తంత్ర మెంచి 
కమ్మను వ్రాయించె గారాల పట్టికి 
“పియపుత్ర! నేను చెప్పిన విధముగ 


(జోలి="సమాచారము; ఆజఫలము=యుద్ద ఫలితము 


235 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


కం॥ 


పాదుషాగా నిన్ను ప్రకటించు కొన నీవె 
రాజపుత్రులకును ప్రత్యయ మెద 

కల్లు మన నడుమ కలహ మేర్చడెనని 
యందరు నీ వెంట నంటియుంద్రు ॥ 


నాపయి కనికేగెడు రహిదోపంజేయ 
రాజపుత్రులు నొక్కచో రచ్చ గొనగ 
వెనుకనుండి నీ వేను ముందునను వారి 
బలమును వలగొని నుఖుమ సులభమగును॥ 


అపుడు మేవారు, మార్వారు హస్తగతము 
లగు మొగలు సుబాలౌచు - లెస్సగనుయాడి 
తీవు మన నాటకమ్మిక తీరు వారి 

పొగరు నట్లె దుర్గాదాసు బులుపు యణగు” ॥ 


అని వ్రాయించిన కమ్మ “న 
తినిగూఢమ్ముగ పడు ఫణితిని” “దుర్గా దా 
సుని చేతికి - చేర్చవలెను” 


యని వార్తాహరులంబంపె - నాలంపనయున్‌ ॥ 


తిరుగుబాటుకు సిద్ధమై తటిని వేచి 
యున్నయట్టి దుర్గాదాసు సన్నిధికిని 

భటు డొకండొక ప్రణిధిని పట్టి తెచ్చె 
వాని రొంటిని గల “కమ్మ” బయలికిగ్గె I 
“జాబును పంపెను “నక్చరు” 

కా 'బాద్నా యిపుడదేమొ యని దుర్గా దా 
సాబగం జాబునుంజదివియు 

తాబాగుగ నెతిగె దాని తాత్సర్యమ్మున్‌ I 


1176 


1177 


1178 


1179 


1180 


(రఛ్చగొను=గుంపుకూడు; ప్రత్యయము=నమ్మకము; నుబుము=చంపు 


(బులుపు=ఉబలాటము 
(ప్రణిధి=వార్తాహరుడు; ఇగ్గు=లాగుు 


236 


చ॥ 


సరగున రాజపుత్రకుల సైన్యమునచ్చటి నుండి పూర్తిగా 

మరలి చనంగ నాజ్ఞనిడి, మాటయు మాత్రము చెప్పకుండ న 
కృరునకు తాము క్రమ్మటెడు కారణమేమియు - దుర్గదాసు - తా 
నరిగెను స్వస్థలమ్మునకు - నక్చరు మేల్మను నంతలోపలన్‌ ॥ 1181 


అక్బరు మేల్మాంచి శిబిరములు వట్టి పోవుట చూచి 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆశ్చర్య పడుట 


ప్రొద్దుననె లేచి చుట్టును సద్దు చాల 

తక్కువౌటకు వెజగంది తక్షణమ్మె 

యాత్మ శిబిరము వెలువడి నరయ నచట 

రాజపుత్ర సేనల శిబిరములె లేవు ॥ 1182 


వేగ 'తహ్వురు ఖాను” శిబిరముం గనగ 
చనగ నచట 'తహ్వారుఖాను జాడలేదు 
మొగలు సైన్యము తగ్గెను మూడు పాళ్ళు 
చివరకున్నది యేనూర్ల జవన దళము ॥ 1183 


అంతట వేగరుల్‌ కలిసి యప్పటి దాకను సాగినట్టి వృ 

త్తాంతము పూర్తిగా నుడువ నాతడు రెంటికి చెడ్డ రేవడౌ 

తంతును గాగ తండ్రికిని దాయయునై - యటు విషప్లవింప న 
త్యంతము సాయ మౌదుమను దట్టులు వీడగ యేది తోచకన్‌॥ 1184 


అయ్య కంటను బడిన గుయ్యార మందె 

జీవితమ్మెల్ల చివికియు జీర్ణమగును 

పితను తప్పించు కొని పోయి వెండి బల్లి 

దులగు, హితుల గూడిన తోడు దొరకనికని ॥ 1185 


రాజస్థానము వీడి శేష పరివారమ్మల్పసంఖ్యాకమై 
తోంజాగన్‌ మరుభూములందుం జనుచున్‌ తుక్టారమున్నెక్కి -యెం 


(దొరకనికని=దొరకు+అనికి+అని=యుద్దమునకు లభించునని) 


జవన దళము=గుట్టపు దడము; గుయ్యారము=చీకటిల్లు; దట్టులు=సమర్జులు 


237 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తో జాగ్రత్తగ వైరు లేవయిపుగా త్రోపాడుచున్వత్తుర 

న్నోజన్‌-కన్పడె దుమ్ము దూరమున మిన్నుందాకు నంతెత్తునన్‌॥ 1186 
భయమున రాపడె 'యక్చరు” 

రయమున యాధూళి తన సరసకే వచ్చెన్‌ 

హయములపై దుర్గా దా 

సు, యుధవితతిరాక తనదు చూపున కందెన్‌ ॥ 1187 
అతని రాకకు నక్చరు నచ్చెరువడె 

యేల జోధపూరునతా నదృశ్యుడయ్యె? 

నిప్పుడింత హఠాత్తుగా యేల వచ్చి? 

నంచు సందియముల పుట్ట యవగ నెడద ॥ 1188 
“అనుమానించకు “షాహజాద” మనమా 'యాలంపనా” యుచ్చులో 
నను బందీలము నౌచు వంచితులమైనామయ్య, మీ తండ్రి లే 

ఖను చూడియ్యదెి-యంచు చేతికిడె లేఖన్‌ - యక్చరా'కమ్మ'నున్‌ 

గొని చూచెన్‌-పిత గుంటనక్క టకటొంకున్నెంతొ కుల్సించుచున్‌॥ 1189 


“ఇపుడిక నేమిసేయవలె నేనన” యక్చరు - ముందెడారి దా 

టి పిదప పళ్చిమాంబుధితటిన్విడకుండ పురోగమించి - యా 

మ్య పృధివి చేరి, సహ్వకుధరావళి నెక్కి దిగంగ మరాట రాజ్యమం 
దపుడడుగేయ గల్లుదుము-నక్కడ చెల్లవు “బాద నీల్లుడుల్‌॥ 1190 
ఇపుడు నా మహారాష్ట్ర రాజ్యేభ్యుడైన 

“ఛత్రపతి వీర శంభాజి సమర నృహరి 

త్వత్పితరుడు శంభాజికి బద్దవైరి 

నీ పని నెరవేరును - నతండీయ కొనిన ॥ 1191 


(మరుభూమి=ఎడారి; తుక్టారము=గుట్ణము; త్రోపాడు=వెంటాడు; 


ఓటఓజ=భయము 


(రాపడు=కొయ్యబారు కుత్తించు=ఏవగించు 
(టకటొంకు=మొసము 
(ఇభ్యుడు=రాజు 


238 


కం॥ 


కం॥ 


అని దుర్గాదాసుడు జరి 

గిన కథ నొక పత్రమున లిఖించియు వార్తా 

యనులకిడి శంభుని కడకు 

ననిచె నతనియెడల తనకు నమ్మిక కల్మిన్‌ Il 1192 


నాసికు కడ “గోదా” తటి 

నీ సవిధమున తమ వసతి నిర్మాణమ్మున్‌ 

చేసి కను కనిని యుండిరి 

యే సందినొ “బాద్బ' భటులు నెదురుదురనుచున్‌ ॥ 1193 


ఆ లేఖన్గని 'శంభుజీ' తలచె నిట్లౌరంగజేబు” న్నితం 

డే లీలన్సద (భ్రష్టు చేసియును తా ఢిల్లీ మయూరాసన 

శ్రీలంకింప దలంచె నంత సుళువా? స్వీయ ధ్వజమ్మెంత? యా 
యాలంగీరుని సైన్యమెంత? యురణంబద్రిన్నెదుర్శొన్నటులొ ॥ 1194 


ఛత్రపతి శంభాజీకి సమర్ధ రామదాసు లేఖ 
వ్రాయించుట 


తే॥గీ॥ ఇట్లు 'శంభాజి తలపోయు సమయమందు 


సజ్జను గదము నుందొక జాబు వచ్చె 
శ్రీ సమర్ధరాందాసజీ శిష్యులకును 
చెప్పి వ్రాయించి పంపిన శ్రీముఖమ్ము Il 1195 


“ఎడలేక కనుకని న్నడయాడు మెప్పుడు 
కలనైన నేమతికనుట లేక 

కోపమ్ముతో పాటు కోమలత్వము జూపు 
నాశితావసరము లరసి కొనుచు 

నేకాంత మందున నేకాగ్రతనుం బూని 
ధ్యానింపు దైనికమైన విధులు 


(వార్తాయనులు=వార్తాహరులు) కనుకని = జాగ్రత్త; ధ్వజము=సేన 
(రగోదా'తటిని=గోదావరి; సంది=సందు; ఎదురు=ఎదుర్కొను 


(శ్రీముఖము=గురువులు వ్రాయించి పంపు లేఖ) ఏమరిక=పరధ్యానము 


239 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


రావించి నీయాంతరంగికులందరి 
న్పర్చ చేయుము కార్య సరణిపైన ॥ 


శ్రీ శివాజీయు నిత్య జాగృతిని, శాంత 

సహనములు, సాహసమ్మును శౌర్యగుణము 

లేవి యెపుడెంత వలయు చూపించె - నందు 

నీవు:వీ పితన్మించెడు నేర్పు జూపు” ॥ 1196 


తగిన తతియందె శ్రీరామ దాసగురుని 
లేఖ వచ్చెను - నిత్య జాగృతిని తెలుప 
చదివె లేఖను శంభుజీ సవినయముగ 
సార్థమయ్యె కండ్లు గురువాత్సల్య మరసి ॥ 1197 


పిదప దుర్గదాసు నొనర్సు వినతి దలచి 

యెంతొయనుభవ పరుడిత డెట్లు నిటుల 

తన దరికి వచ్చి ఢిల్లి సుల్తాను నెదుర 

సాయ మిమ్మనె - నింత యమాయకుందె? ॥ 1198 


నేనును పాదుషా నెదుర నెంచినచో స్థలయుద్ధ మెప్పుడున్‌ 

వానికె యానుకూల్యమగు - వాహిని" లెక్కకు “మీరి యుండుటన్‌ 
మా నలుసంత సేన వనమార్గములన్‌ ల, దుర్గ లోలిమిన్‌ 
మానము ప్రాణముల్‌ దొలచు' మల్మల సేనకవెంతయెననున్‌॥ 1199 


కావున సహ్య భూధర ప్రగాఢ వనాధ్వములిచ్చు రక్షయున్‌ 

పోవ - మొగల్పరిన్నెదుర పోవుట యెందుకు ఢిల్లి దాక - యి 

ట్లా వెలిపోరున న్నిలువనౌనె? మరాటుల యల్ప సేనకున్‌ 
గావుగొనంగ బోదొకొ! మొగల్మొన మమ్ముక్షణార్థ మందునన్‌ ॥ 1200 
ఆయవురంగజేబు సుతు దక్చరు కున్నది యైదు నూర్ల “వా 
నాయుజసేన” యేటి ధృతి నాతడు బూనెను పాదుషా యసం 
ఖ్యేయమునైన సైన్యమును క్రీడగ నెంచుచు, ఢీ కొనంగ - న 
న్సాయము గోరె-నాకు గల సైన్యము యేబది వేలె మొత్తమున్‌॥ 1201 


దుర్గ=కోట; ఓలిమి:మటుగు, చాటు (ఎడ=విరతి; ఏమటిక=అజాగ్రత్తు 


(వెలిపోరు=బహిరంగ స్థలమున యుద్దము (వానాయుజసేన=ఆశ్విక 
దళము 


240 


తే॥గీ ఇంత యల్పపు సేనతో యంత పెద్ద 
మొగలు సేనను బయలున మోటు కొనిన 
మొదటి దెబ్బకె మాకధ ముగిసి పోదె? 
ఆరు లక్షల సేనతో నాట తగునె?” ॥ 1202 


మ॥ అని “యా “యకృ్ళరు” కట్టుకోదలచు నా యాకాశ హర్యమ్ములన్‌ 
పని లేకెప్పుడు తూగుచున్‌ కనుదివా స్వప్నమ్ములన్‌ - నిక్కమున్‌ 
యొనరింపంగల శక్తి యుక్తులవి నా కొక్కింతయున్‌ లేవు-నా 
తని కెట్టిట్లునమాయకమ్మయిన బోధన్‌ చేసె రాథోడునున్‌”?॥ 1203 


ఛత్రపతి శంభాజీ, షాజాదా అక్సరుకు “కొంకణు’ 
నందు వసతి యేర్పాటు చేయుట 


తే॥గీ॥ అనుచు శంభాజి తనలోన యనుకొనుచును 

నక్చరునకు కొంకణు పశ్చిమాబ్దితటిని 

వసతి చూపె “సుధాగడు” పాదసీమ 

“పాలి” యను పల్లియకు సమీపమగు చోట॥ 1204 
తే॥గీ॥ క్రొత్త “బాద్నా యను ఫణితి కొల్వు దీరె 

పూరి యింటినక్చరు” వేరు దారి లేక 


మట్టి నేలగల్లిన యింటి, మంటి కుడ్య 
ములను నూలుతెరలతోడ మూసినారు ॥ 1205 


ఆ॥వె॥ ఉరణి మేనిదైన యున్నితో మొరటుగా 
నేసి నట్టి వగు 'తివాసి' లచట 
మంటి నేలపైన మందముగాం గప్పి 
యుంచిరి 'దొరి వాస యోగ్యముగను॥ 1206 


ఆ॥వె॥ “అక్చరు'నకు నచట యారక్షక పతిగ 
నూజుగురు మరాట పారివారి 
తో, రెయింబవళ్ళు “హీద్రోబ్రి ఫర్జాందు” 
నంపె కాచియుండ నపుడు శంభు ॥ 1207 


(ఉరణి=గొట్ట (పారి=ఆరెకుడు, తలారి 


241 


వషాహజాదా “అక్బరు” 'కొంకణము'నకు వచ్చిన 
విషయము తెలిసి “అణ్ఞాజ” శంభాజీకి 
వ్యతిరేకముగా కుట్రను పన్నుట 


సీ॥  పనలా గడమున 'బండరు” కధిపతి 
గానున్న “'యణ్లాజి” కపుడు తెలిసె 
“క్రొత్త పాదుష వచ్చి కొల్వుతీరెను “సుధా 
గడము” దాపునను కొంకణమునందు 
నౌరంగజేబుని యాత్మజూ'దక్చరు” 
పితనె తాను పదవీచ్యుతుని చేసి 
ఢిల్లీ మయూర పీఠిని యధిష్టింపగ 
శంభు సాయముకై విజయముచేసె ॥ 
తే॥గీ॥ రాజ్బాటాన “దుర్గాదాసు” రట్టడియును 
నక్చరుకు సహాయుడునగుచరుగుదెంచె 
యక్చరుకు సాయపడ శంభునడిగి నాడు 
యేమనెనొ! శంభు నేరికి యెర్మలేదు” ॥ 1208 


కం॥ ఈ విషయ మెతిగి “యణ్ణా 

జీ” వెస పావులు కదుపగ జిత్తులు పన్నెన్‌ 

యే విధమున కధ నడుపం 

గా వీలౌనట్లొక పథకమును రచించెన్‌ ॥ 1209 
తే॥గీ॥ అక్చరుకుం జేర “బాలాజి యవజి చేత 

కమ్మ వ్రాయించి యణజ్ఞాజి తమ్మునకిడి 

యనియె “సోమాజి! యీ జాబు గొనుచు నక 

రునకు నంద చేయింపు హీరోజి చెత ” ॥ 1210 
ఉ॥ నూతన పాదుషాయు, నటనుండిన రట్టడి దుర్గదాసు - ని 

శ్చేతనులైరి యప్లు తమ చేతికి వచ్చిన జాబులోని యా 

వ్రాత పఠించి - యిచట మరాట ప్రభుత్వము నందు గూడ నే 

వో తగవుల్‌ తలెత్తుచునెయున్న వటంచు (గ్రహించు చిద్దరున్‌॥ 1211 


(రట్టడి=రారోడు; ఎర్క=ఎటుకు 


242 


ఆ॥వె॥। “శంభు” వచ్చెను మరుసటి దినము నటకు 
“దుర్గదాసు మివుల తోషమందె 
“అక్చరును కలియగ యాతని బసకును 


చనిరి, యకృరెంతొ సంతసించె ॥ 1212 
“వీర శంభాజి” “షాజాద అక్షరు”ను తన నుండి 
యేమి యాశించిరని యడుగుట 


ఆ॥వె॥। “ఏమి కోరి యిటకు నేతెంచి నారని” 
శంభుడడిగె నెట్టి జంకు లేక 
యకృ్చరు వచియించె నరవాయి గొనకుండ 
“పాదుషాను తివియ “ప్రాపగుమ”ని ॥ 1218 


స్స “పాదుషా యాశయ మీ దేశమంతయు 
మల్మల భూమిగా మార్పు చెంద 
యే ప్రాంత మెగిన యాప్రాంత మందున 
దేవాయతనములందిబ్బంజేయ 
జీజియా పన్నును చెల్లింప లేని హిం 
దువుల నేన్గులచేతం ద్రౌక్మం జేయ 
చిల్లిగవ్వయు లేని యెల్ల హైందవ సైరి 
కులకుటుంబములను కుతిల పజప॥ 
తే॥గీ॥ రేగి బలవంతపు మత మార్పిడులం జేయ 
దేశమున స్వతంత్రనృపుల దిల్ల పణప 
నాదు జనకుండు సాగించు నరక సదృశ 
రాజ్య పాలన నాకె దుర్భరమునయ్యె ॥ 1214 


తే॥గీ॥ అధిక సంఖ్యాకు లైనట్టి హైందవులను 
ఇట్లు పీడించు చుండిన నేమి ఫలము; 
నఖిల భారత మేలంగ నాసయున్న 
తాను కూర్చున్న కొమ్మనే క్రచ్చదగునె?” ॥ 1215 


(అరవాయి=సంకోచము; తివియు=దిగలాగుట; ప్రాపు=అండు 
(సైరికుడు=హాలికుడు; దిల్లపఅచు=బలహీనపరచు 
(త్రచ్చు=-ఖండించు 


243 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


అనెడు “నక్చరు” మాటల నాలకించి 

యచ్చు తనయీడు వాడైన యతని యెడద 

పరగు నాదర్శ భావార్థ సరణి నరసి 

శంభు తనలోనె తాను యాశ్చర్యమందె ॥ 1216 


ఐనను తాను నేమి ప్రతి యాడక “యంతటి తెల్వియున్న యీ 
ధీనిధి పాదుషా బలము తెల్లముగా కనుపించు చుండియున్‌ 

వాని నెదుర్మొన న్నెటుల పాల్పడు నింత యమాయకత్వమా! 

వీనికి దుర్గదాసెటుల (ప్రేరణ నిచ్చునా? చూడ వింతయౌ” | 1217 


తన నెరవు గూర్చి తానేమి యనక యున్న 

శంభుగని “మా పయిన యెట్టి శంకయున్న 

తొలగబెట్టుము - యెవ రేదొ పలికిననది 

లెక్క చేయము - చాలు నీ యొక్క ప్రాపు” ॥ 1218 


అని పలికిన నగ్బరుం గను చనుమతోడ 

“నన్ను గూర్చి పలుకు టేమిియన్న శంభు 

నపుడు చూపించె లేఖను నక్పరచట 

మాకు “హీరోజి” యిచ్చె నీ యాకుననుచు ॥ 1219 


అందున వ్రాసియున్నదిది - “యక్సరుజీ! తమరేమొ శంభుజీ 
యందగంజేయు సాయమున కజ్ణులు జాచుచునున్న వారలే 
మందుము మీ యమాయికత నాతడు తుంటరి, గర్వి, వానిలో 
మందునకైన మంచియను మాటయె యుండదు-మీకె నష్టమౌ॥ 1220 


శ్రీ శివాజీ మహారాజు చిన్న కొడుకు 
రాజరామరాజు సుగుణ రాశిసుమ్ము 
నతని ఛత్రపతిగంజేయ ననుగలమిడ 
యతడు సాయపడును మీ ప్రయత్నమునకు ॥ 1221 


(నెరవు, ప్రాపు==సహాయము 
(అనుగలము=సహాయము 
(అనుమ=అనుమానము; ఆకు=జాబు 


244 


తే॥!గీ॥ పితనె యెదిరించి మొగలుల జతను గలిసి 
తండ్రి రాజ్యము పైననే దాడిచేసె 
ఇట్టి ద్రోహి మిమ్ములను నట్టేట ముంచ 
గలడు - వీడు మిష్టెన నీ ఖలుని మైత్రి ॥ 1222 


Gi అంచిత దేశ భక్తుడగు హైందవ వీరుడు దుర్గదాసు తా 
మంచియు చెడ్డ నేర్చు మతిమంతుడు నౌట నిజమ్మెటీంగి -తా 
రెంచిన యుద్యమమ్ము సఫలీకృతమౌటకు మమ్ము తోడుగా 
వించుకొనన్‌ శుభమ్ముభయు లేరికి వారు జయింక్రు లక్ష్యమున్‌”॥ 1223 


ఆ॥వె॥। అనుచు వ్రాయబడిన యా యుత్తరము జూచి 
నిప్పులురలె శంభు నేత్రములను 
దీని మూలమెవరొ తెలిసి కొనగ కోర 
యక్సరే వచించె నతని కపుడు॥ 1224 


తే॥గీ॥ “మాకు హీరోజి చెప్పిన మాటంబట్టి 
యతని కీ లేఖ 'యణ్గాజి యనెడు సచివు 
డంపెనట - స్వయముగ తన యనుజు చేత 
యింత వరకె మేమెటిగిన వృత్తమనియె” ॥ 1225 


ఉ॥ అప్పుడు శంభు డిట్లనియె “యణ్ణ” యనైతిక వర్తనమ్ము నే 
నొప్పక యద్దుకొన్న - యత డోర్వక - నాపయి కక్షబూనుచున్‌ 
గుప్పెను నాలి నేరములు కొద్ది నిదర్శనమైన లేనివిన్‌ 
యొప్పరికించి నాడ నపుడుద్ధతుడై చెలరేగె నేడిటులొ॥। 1226 


“ఏర శంభాజ” అపరాధులను శిక్షింప బూనుట 


తే॥గీ॥ అనుచు వారల వీడ్ళొని చనియె శంభు 
రాయగడమున కెడద రౌద్రమ్ము యెసక 
మెసగ, “హంబీరరావు మోహిత” దణాయ 
ని పిలిపించి, మామకు చెప్పె నెల్ల కథను ॥ 1227 


(ఎసకమెసగు=అతిశయించు 


245 


end 


కం॥ 


తే॥గీ॥ 


ఆవృత్తాంతము నాలకించి నగుచున్‌ హంబీర రావిట్లనెన్‌ 

“నీ వానాడు నుదార భావమున యీ నీచాత్ములన్‌ సైప నెం 

తో వింతయ్యెను నాకు - నడ్డుపడ నేనుం జూచితిన్లాని - నీ 
సంవిత్తున్సతిభా పచేళిమను కాంచన్‌ ముచ్చటయ్యెన్‌ సుమా! ॥ 1228 


తేలు, పాము, ఖలుడు తెగ యొండె వీరికి 

హాని చేయకుండ నాగ లేరు 

జాలితోడ వీరి జారి పోనిచ్చిన 

విపద తప్పదనుచు విజ్ఞులంద్రు॥ 1229 


నేర విచారణ - శిక్ష 


పిలిపింపుము నా ఖలులను 

ఫలముండెనె యట్టి వారిపయి దయచూపన్‌ 

విలువలు తెలియని వారలు 

చులుకనగా చూతు రెదిరి - సుగుణ గణమ్ము. ౫|| 1230 


హీరోజిం బిలిపించి “యేమయ్యె కాకాజి” 
యనగ '“నన్సెదరించె” యజ్ఞ యనియె 
“నణ్ఞాజి” రావించి “యార్యా! యిదేమన 
“నీవు తగవు గద్దె నెక ననియె 
బాలాజి యవజీని “బాబా! యిదే మన 
“పడిపోతి వారి యొత్తడికి” ననియె 
“రాహుజీ సోమ్నాథు” రప్పించి యేమన 
“యణ్లాజి” వలన యిట్లాయె ననియు ॥ 
“యజ్ఞ యనుజుడు “సోమాజి' యట్లె యనియె 
యదె “జనార్థనహన్మంతు” యనుట గూడ 
మొత్తము పయి “యణ్ల్ఞాజి” యే” మూల హేతు 
వింతటికి ప్రేరకుడనుచు విశదమయ్య ॥ 1231 


246 


él చెప్పెడు వాడు విజ్ఞత నశించి వచించిన - గంగిరెద్దుల 

ట్లప్పజచేమి చెప్పినను నౌదలలూపుచు వాని పన్సునున్‌ 

తప్పక చేసి చూపుటకు తత్తబిలాడగ స్వీయ బుద్దికి 

న్నొప్పులు, తప్పులందెలియు నోజ నశించెనె-జంతు తుల్యులే!॥ 1232 
తే॥గీ॥ రాజ విద్రోహులందర రజ్ఞావులను 

కట్టి వైచి దుప్పటులందు - గడము మీద 

నుండు “తకృకుతోక” ను కొండకొమ్ము 

కొట్టకొన నుండి క్రిందికి నెట్టి రపుడు ॥ 1233 


లీ “హ్రీద్రోబ్రి ఫర్జాందు” యిలను ముద్దాడెను 
'అణ్గాజి దత్తోజి యవనిందాకె 
“బాలాజి యవజియు వసుధ నాశ్లేషించె 
“రాహుజీ సోమ్నాదు” రస ను నిమిరె 
“నెకమాజి దతోజి” క్షోణిపైంబడియె, న 
ట్లై 'జనార్ధను హనుమంతి'డికదడవె 
పుడమిపై యంత (ప్రేముడిగల్లు లోభులు 
శాశ్వతముగను భూశయనులైరి ॥ 


తే॥గీ॥ ముందు వెన్మంగనని యర్ధమోహ వశత 
తమ పరువు మించు నధికార దాహ పరత 
భూప, దేశ విద్రోహులన్‌ ముద్రబడగ 
ఘోర “భృగుపాత” శిక్షకు గుజియు నగుచు॥ 1234 


(పఅచు=దుష్టుడు; పనుపు=ఆజ్ఞ; ఓజ=నేర్డు ఇడిక=నేల 
(పరువు=అంతస్సు; భ్యగుపాతము=కొండపై నుండి నేలపై బడుటు 


247 


“ఏర శంభాజీ” సవతి తల్లి “నయరాబాయి”కి 
మంత్రుల శిక్ష వార్త తెలియుట-అపరాధ భావముతో 
భయముతో ఆత్మహననమునకు పొల్పడుట 


తే॥।గీ। 'సోయరాబాయి యెతిగెను రాయగడము 
నందు జరుగుచున్నట్టి వృత్తాంతములను 
తనదు హస్తముద్రగల లేఖనె పనిచెను 
“నక్చరు'నకు - నణ్ఞాజి ప్రత్యాయనమున ॥ 1235 


తే॥గీ తన తనూజుని ఛత్రపతి నొనరింతు 
నంచు నేతులబోయిన యజణ్ఞదత్తు 
నేడు తన సహోద్యోగులుతోడుగ భృగు 
పాత శిక్షకు గుతియగు వార్త తెలిసి ॥ 1236 


చ॥  తనకిక “యాటకట్ట”నెడు తత్త్వము బాగుగ బోధ పడ్డదై 
తనయుని నొంటిగా విడచు దారుణ వేదన తాళలేకయున్‌ 
మనిన - చలత్మళేబరము మాదిరి జీవిత మోర్వలేకయున్‌ 
పనవుచు నెట్టకేని విషపానముచే మృతి చెందె “సోయరా”॥ 12837 


“ఏర శంభాజుకీ విషయము తెలిసి తీవ్ర 
పశ్చాత్తాపమొందుట 


తే॥గీ॥ “తనను ద్వేషించెడి సవతి తల్లి చెల్లె 
తనను దైవముగా నెంచు తమ్ము వాడు 
“రాజరామన” నెంతొ గారాము తనకు 
వాని సతి “జానకీ బాయి” పరమసాధిళొ ॥ 1238 


(ప్రత్యాయనము=ఉపదేశము 
(ఏతులు=అతిశయములు 
(తమ్మువాడు=తమ్ముడు; చెల్లెమరణించెను 


248 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


కం॥ 


అని శంభాజి మనంబు నందు నొక ప్రత్యాశ్వాసనమ్మొందె - “తా 
పిన తల్లింగడు భక్తి గారవములన్‌ (ప్రేమించెనే గాని యా 

మెను ధిక్కారము వెటెలేటిటుననా మేలోర్వలాదామె త 

త్తనయున్‌ రాజును చేయనెంచి మదవధ్వంసమ్మె కోరెన్‌ తుదిన్‌॥ 1239 


తల్లి గతింప నాకు నొక తల్లిగ గారము చేసి సాకె - నే 
డుల్లమునందు నేననిన యొప్పమి గాఢధమునయ్యె - ప్రక్కలో 
బల్లెముగా తలంచెనను - స్వాత్మజు ఛత్రపతిన్నానర్పనా 

వల్ల విఘాత మౌననెడి పంగున నన్ను తలంచె వైరిగా ॥ 1240 


తల్లి తవా తప్పులు చేసిన సైచికాచుచున్‌ 

మొల్లమునైన (ప్రమమున బుద్దులు చెప్పియు మంచి దారికిన్‌ 
మెల్లగ త్రిప్పదే? తనుజుమృత్యువు తాంగలనైన కోరునే? 

యొల్లమి చేయనన్సవతియుద్వహుడన్‌ కతమొక్కటేగదా! 1 1241 


తన పగకు తానె బలియయ్యె - తనకు నేను 

నెట్టి ప్రతి కారమును చేయ నెంచ లేదు 

తనదు యపరాధ భావమే తనను నేర్చ 

నేను వచ్చెడి లోపలే యిహము వీడె” ॥ 1242 


అని బాధ పడెను 'శంభుజి” 

తనదు విమాత మృతి వార్త దహియింపనెదన్‌ 

పనవియు ఫలితము లేదని 

యనుజుని యూరార్చ వెడలె నంతిపురముకున్‌॥ 1243 


జారంగజేబు దక్షిణ దేశ దండయాత్రా సన్నాహము 


స్స 


జెరంగజేబు తా నను కొన్న యట్లు రా 
జస్థానులో పూర్ణ జయము లేమి 

యంతకన్న నతి ముఖ్యమని తా భావించు 
దక్షిణావని పైన దండునడుప 


(ప్రత్మాశ్వాసనము=టిదార్చు; అవధ్వంసము=నాశనము 
(జప్పమి=నిరాదరము; పంగు=భయము 
(జల్లమ=నిరాదరణ; ఉద్వహుడు=కొడుకు విమాత=సవతితల్లి 


249 


తే॥గీ॥ 


కం॥ 


కం॥ 


తే॥గీ॥ 


సర్వ సేనానిగా స్వయము బాధ్యతలన్ని 
నెత్తిపై కెత్తుకో న్నిశ్చయించె 

చిరరణానుభవముచే వి(శుతుడగు “షా 
బుద్దీను” తనకుడి భుజము గాగ ॥ 


యేడు వేల మన్సబుదార్లు తోడు నొసగ 
తాము పోషించు సేనతో తరలి రాగ 
ఇంచు మించైదు లక్షల పృతన ప్రథన 
సిద్ధమై నిల్చె నౌరంగజేబు వెంట ॥ 1244 
'వ్రాయించె వక్కణమ్ముల 
నేయే ప్రాంతమ్ములందు నెవరెవరున్న 
న్నాయా ముఖ్యుల కందర 
కీ యుద్ధము చేయు దక్షిణేలకు తరలన్‌ ॥ 1245 
బీజాపూరున కప్పుడు 
రాజైయుండెడు “సికందరాదిల్నాహ” 
న్నాజికి పురింగొల్పుచు “శం 
భాజీ” పై-పాదుషు యరి వదలుకొనెదనెన్‌ ॥ 1246 
ఆత్మజుల నొకని “యజము” నాజ్ఞాపించె 
యాదిల్న వర్తన మరయు చుండి 
“యతడు మరాటాల జతను కలియకుండ 
బీజాపురము పైన వీక్షనుంచ” 
“ఖానెజహాని”ను గట్టి మన్సబుదారు 
నంపించె “బగ్గాను” ప్రాంతమోమ 
“రణమస్త్‌ి” “రుహుల్లఖాన్ల” ను, మేటి దణులను 
తన వెంట రమ్మనె దక్కనునకు ॥ 
కలి “హుసేనలీఖానున” కాజ్ఞయిచ్చి 
కొంకణము నందు “కళ్యాణి” కోల్తలకును 
పోవు దారిని పల్లెల పురములన్ని 
సర్వనాశ మొనర్చుచు సాగుమనుచు ॥ 1247 


(వక్కణము=జాబు; దక్షిణ-+ఇల=దక్షిణ భూమి) 
(కలి=వరుడు; కోల్చల=ముట్టడి) అరి=కప్టము 


250 


కం॥ 


"బై 


ena 


తే॥గీ॥ 


జెరంగజేబు పృతనను 

పోరెడి భటులందు “రాజపుత్ర” “మరాటా” 
వీరులునుంగల రయ్యును 

నౌరంగ్దేబిది “జిహాదు” కై యుద్ధమనున్‌ ॥ 


“హిందూద్యోగులంగొల్వునందునుతురంచెప్టున్‌ మరాటాలతో 
భేదం బెంచక చెల్మి చేతురనుచున్‌” విద్వేషమున్నూని తా 


1248 


నిందించున్నెపు డాదిలున్ముతుబు మన్నీలన్‌ క్షియాిలంచు, వా 
రిందండింపగ యుక్తమౌ తటిని యోర్మిన్‌ వేచె నిందన్మనున్‌॥ 1249 


ఘనకార్యములు 


bs హుస్సేనలీఖాను” నుత్ధానముం గొంచు 
“శివనేరి” దుర్గము చెంతంజేరె 
యాతడింతకు కైవలజ నారావళి గిరుల 
రాజపుత్రులంజంపె రణము నందు 
“మధుర”లో “శ్రీకృష్ణ” మందిర ధ్వంసిని 
కూల్చిన “జాటుముఖ్యు” ని వధించె 
“'యుదయపూరుకు” చుట్టు నుండిన నూట డె 
బ్బది గుడులు పొలుపజగ జేసె ॥ 


మొగలు చక్రవర్తి ముదలను తలదాల్చి 
యేమి చెప్పినను - పదింతలుగను 

దుష్ట టి, దూకుడుగాంజేయు 
“మానికము” పరికి “హుసేనలీ”ియు ॥ 


ఇట్లు బాద్నా పనుపున మందేహులట్లు 
మొగలు సేనలు చుట్టును మూగుచుండ 
దక్షిణావని యున్న స్వతంత్ర రాజ్య 

ములకు - విభవార్మ నిమ్సుక్తి మోలనిలిచె ॥ 


హుస్పేనలీఖాను' తన శౌర్యముతో సాధించిన 


1250 


1251 


ఉత్థానము=సైన్యము (జిహాదు=-మతపరమైన యుద్దము) (నిమ్ముక్తి= 
అస్త్రమయము (ఉత్థానము=సైన్యము; మానికము=రత్నము; పరి=సైన్యము 


251 


రామ్‌సెజ్‌ కోట ముట్టడి - మొగలుల వైఫల్యము 


స్స 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


కం॥ 


ఐదు లక్షల "సిన యట్ట హాసమ్ముగ 
క్షౌణి క్రక్కదలగ కదలి వచ్చి 
ముందుగా విడిసెను “బుర్దాను పురముని 
నౌరంగజేబు నిజాంబి యచట 
నే స్వర్గతికయయ్యె - నిర్మించిరి సమాధి 


యామెకట, నటు 'బుర్దాను పురము” 


పూర్వ సంస్కృతులకు భూమిక యగుటచే 
పాదుషాకు పవిత్ర పట్టణమ్ము ॥ 


అట్టి పురమును శంభాజి యడద్దులేక 
కొల్లగొట్టెనటంచు నిల్వెల్ల యూగి 

పోయె నువ్వెత్తు క్రోధముప్పొంగ, “బాదు 
బుసలు కొట్టుచు నాడెడు భజగులు। I 
ముందు సంవత్సరముపాటు “బుర్దను పురి” 
యందు బసచేసి “ఖీజపూరాదిలుషహ” 
“గోలుకొండ కుతుబుషాలలొ గోరెనతడు 
“నెట్టి ప్రాపు మారాటులకీయకుడని” ॥ 
కాని మారాటుల నెదిర్చి మనుట చాల 
కష్టమౌను బీజాపూరు కైన గాని 
కుతుబుషాహీల కైన - - యక్కతన వారు 
వీడరైరి మారాటులతోడి చెలిమి ॥ 


అటులౌటంజూచి యెవరిని 


దిటముగ సమ్ముటకు నైన ధృతి చాలమియున్‌ 


కటకట పడుచును “బుర్షను” 


పుట భేదము నందు బాద్న ప్రొద్దును పుచ్చెన్‌ ॥ 


తానచట నుండగనె “బు 

రాను” పురసమీప ప్రాంతరము కొల్లాడెన్‌ 
నిని లెక్కిడక మరా 

టా నాయంకుని దళమెద దక్కును లేకన్‌ ॥ 


క్షైణి=భూమ్‌; (డక్క్కుూభయము 


1252 


1253 


1254 


1255 


1256 


252 


తే॥గీ॥ 


ఆ|॥ఎె॥ 


ena 


ena 


తే॥గీ॥ 


పాదుషా యాజ్ఞలిడె సైన్యపతులకపుడు 

ముందు మారాట రాజ్యమున్ముట్టడింప 

ప్రథమ కబళము కొంకణ ప్రాంతమందు 

తేలికగ వశపడు కోట తేల్చు డనగ ॥ 1257 


ముందుగ కొంకణమ్మునను ముఖ్యముగా తొలి దెబ్బ తీయగా 
యందికలోన నున్న గడ మన్నిటిలో నను “రామసేజ” టం 
చందరొకేతలంపును జహాపనకున్‌ వినిపింప తృప్తుడై 

యందుకు “షాబుదీన్‌” దణిని-నగ్రముకుం బిలిపించి యిట్లనెన్‌॥ 1258 
“అంత యెత్తులేని యద్రిపై నెక్కొన్న 

దుర్గ - చుట్టు నెట్టి దుర్గమాట 

వులును లేవు - చాల సులభముగా వశ 

మగునటంచు చెప్పిరందరిపుడు ॥ 1259 
అందరు సైన్యనాయకుల నగ్రణివౌచు - “ఫిరోజి జంగ”నన్‌ 
వందితుడైతి వీవజికె - బాలురయాట కదోయి “రామ్సెజు”న్‌ 
కందుకమట్లు చేగొనగ గారడిగా నొక రెప్ప పాటున 
న్నెందుకుజాగు? నేగుమిక-నిచ్చకు వచ్చిన యంత సేనతో”; 1260 
పూర్తి వత్సరమ్ము బుర్దాను పూరున 

యెట్టి పన్నికలను యెంచుకొనక 

యెవరిపైన ముందు నెత్తి పోవలయునో 

యనుచు వెనుక ముందు లాడుచుండి ॥ 1261 


అవల మార్చి బసను జెరంగబాదుకు 

నుద్యమమ్ము నచట నుండి నడుప 

ముందు రామసెజును ముట్టడింపగ నెంచి 

షాబుదీను నంపె సమరమునకు ॥ 1262 
“వేగు జాము నమాజుకు వెడలి మేము 

నడిమి ప్రొద్దునమాజుకు గడము గెల్చి 

విజయమాలను మీమెడ వేతుమనుచు” 

“షాబుదీనిన “బాద్దు “భేషినుచు పొగడె॥ 1263 


(అగ్రము=సమక్షము 


253 


“రామెబ్‌” దుర్గము 


ఉ॥ అప్పుడు “రామసెజొగడుకు నగ్రగవర్యుడు “సూర్యజీజడే” 
యొప్పము చెల్ల మేటి యొడయుండయి శాత్రవ దుర్షిరీక్ష్యమౌ 
చొప్పున కాచుచుండె - నది చూచుటకున్‌ బలహీన దుర్గమన్‌ 
తప్పుతలంపు కల్లుటకు తావలమయ్యు నభేద్యమైమనున్‌ 1 1264 


ఆ||వె। సింహరంహమెసగ “'సింహగడుిను గెల్చి 
దురమునందు నసులు దొరగినట్టి 
దండి విక్రమియగు “తానజీ మాల్సురే” 
సోదరుండె వీర 'సూర్యజీ యు ॥ 1265 


తే॥గీ॥ “రామ్సెజూన కైదు కోసులు “త్యంబకు” గడ 
మందు “కేశాతైమలుడు” శుల్భాధికారి 
పదవి యందుండె - శంభుని బాల్యమందు 
“మధురి యందు కాపాడిన మహిసురుండు ॥ 1266 


తే॥గీ॥ “రామ్సెజూను “త్రియంబకము” దుర్గములంగలుపు 
బిలము దారి నిర్మించిరి తొలుత నెవర్‌! 
యట్టి దారిని సరకులనన్ని చేర్చు 
చుండు 'రామెజుూ నకు తైమలుండు నెపుడు ॥ 1267 


రామ్సెజు దుర్గమును షాబుద్దీను ముట్టడించుట 


సీ, _ రాణువను గొనుచు “రామ్సెజు” దరిజేరె 

“షాబుదీను” దరహాసాస్యుడగుచు 

గడము చుట్టును లోతు కందకములు త్రవ్వ 
పరిజన బృందము న్రఖుముచుండె 

ఇనుప, కొయ్య గడల నెత్తెన మంచెలు 
నిల్పి శతఘ్నుల నెత్తెపైన 

నింగెత్తు ప్రహరికి నిచ్చెనల్‌ మోటించి 
జోదులెక్కుచు కోట జొజగబంచె ॥ 


(అగ్రగుడు=వీరుడు; బప్పము=ఆజఖ్జు 


254 


తే॥గీ॥ గడము చుట్లు నాశ్వికులును కాల్బలమ్ము 
ల 


చేయు సవ్వడి దిగ్గజ శ్రేణి కపుడు 
చెవుడు పాటును కల్పించి చెలగు చుండ 
మొదలు పెట్టిరి కోల్లల మొగలు భటులు ॥ 1268 


రామెజు గడములోని మరాటా వీరుల వీరోచిత ప్రతి 


చ॥ 


చ॥ 


చ॥ 


స్పందన 


బురుజులపైన “రామ్సెజు” చమూచరులశ్మము లేక ధాటిగా 
కురియుచునుండ నిచ్చెనల కూచములూతగ పైకి బ్రాకు యా 
తురకలపైన - పట్టువిడి తూలుచు వారలు నేలపై బడన్‌ 

స్థిరముగ నొక్కరుందయిన చేరగ జాలమి నయ్యెకోటపై 1 1269 


విడువక మల్మ యోధతతి ప్రేల్చు శతఘ్నుల జాతి గుండ్లు - పె 
న్వడిగను కోట గోడలను భళ్ళున తాకుచునుండె గాని - యా 
బెడిదపు తాకుకున్‌ సడలి ప్రీలుచు పెళ్ళయు రాలకుండె - యా 
గడము పటిష్టతన్‌ కనుచు-కందెను మోము మొగల్చమూపుకున్‌॥ 1270 


బయలున కంటబడ్డ ప్రతి పల్లెయు, పట్నము కుడ్య రక్షణ 
మ్మెయిదని వానిపై బడుచు నెల్ల గృహమ్ములు, దొడ్డు, వేల్పుటిం 
డ్లయినను వీడకుండ ప్రతి ఠావును కూల్చగం, కాల్చ జిప్పపా 
టయినను చాలు కాల మటులౌనొకొ! “రామ్సెజు” కోట కూల్బుటల్‌॥ 1271 


ఆ “రామ్సెజ్‌” గడమానుకొంచు నొక రవ్వంతైన దూరమ్మునన్‌ 
వేరౌ గుట్టను చూచి దాని పయినువ్వెత్తెన మంచెన్‌ - శిలా 

సార (ప్రస్తర దారు నిర్మితములౌ స్తంభమ్ములన్‌, జన్సవౌ 

చేరుల్‌ యాయస శృంఖలల్‌ బిగిగ ప్రశ్లేషింప నిర్మించుచున్‌॥ 1272 


(భువనము=ఆకాశము చేరు=త్రాడు; ప్రశ్లేషింప=గట్టిగా హత్తుకొను 
(బయిదని=కలుగని; వేల్మటిల్లు=కోవెల; ఠావు=ప్రదేశము జన్స=జనుము'వి 


(శిలాసారము=ఇనుము; ప్రస్తరము=జాయి; దారు=కొయ్యు 


255 


అంతెత్తౌ తమగంబుపైకిని శతఘ్యాళిన్తరల్పంగ తా 

రెంతో పాటుకు నోర్చి చేర్చి రటకున్‌ రేయింబవళ్ళున్‌ కడున్‌ 
క్లాంతిన్‌ సైచుచు - తెల్లజాతి నిపుణుల్‌, తౌరుష్మ్య శస్త్రజ్ఞులున్‌ 
చింతన్‌ బాసిరి, యందరున్లనుచు మంచెన్‌-గెల్పు కాంక్షించుచున్‌॥ 1273 


“రామ్సెజు” కోటలో శతఘ్నుల సంఖ్య తక్కువ యని 


ena 


ena 


“ఆసుజి” తెల్పుట 


మంచెను మొదలిడ్డ మరులిప్త నుండియె 
చూచె సూర్యాజి యా చొప్పునంత 
“గోరఖు” గుట్టపై తోరమౌ మంచెను 
పటుతరముగ కట్టు పగిదిగాంచి 
తమకోటకును - వారి తమగమునకు దవ్వు 
కొలుచుకొని బెడద కలుగునంచు 
తన సవ్యబాహువే యనదగ్గ “యాసుజీ” 
న్పిలిపించి యడిగిన వెసనతదనె ॥ 
“మనకు పూర్ణముగను మందుగుండున్నది 
దానికి సరిపడు శతఘ్నులసదు 
తగిన సంఖ్యలో శతఘ్నులు కలవేని 
యాదిలోనె వారి యాట కట్టు” ॥ 1274 


అనిన 'సూర్యజీ? యు తనచుట్టుంజేరియు 

“యాసుజీ”ని తనను నరయుచున్న 

వీరవరుల నెల్ల వీక్షించుచును తాను 

భావి పథక మెంచి పలికెనిట్లు ॥ 1275 


(తమగము=మంచె; క్లాంతి=శ్రము వెసన్‌=వెంటనే 
(అసదు=అల్బము 


256 


“రామ్సెజు” కోటలో శతఘ్నుల సంఖ్య పెంచుటకు 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


దారు శిల్పి ఉపాయము చెప్పుట 


“వినుచును నుంటిరీరలును - వీరుడు “నాసుజి” చెప్పుమాటలన్‌ 
క్షణమును నాలపింపనిక కార్యము కాదిట - చెప్పుడెవ్వడీ 

మన యనలాస్త్రలోపమటు మార్గము చూపగలండు “నన్న - గుం 
పున యొక దారు శిల్పి తన వ్యూహము నిట్లని చెప్పె నేతతో! 1276 


“ఇనుముతో శతఘ్నులు చేయు ననువు లేదు 

దొడ్డు కొయ్య దుంగలు తెచ్చి తొలిచి నునుపు 

చేసియు, శతఘ్ని నాళము వాసి గూర్చి 

పెద్ద జాతి గుండ్లను నింపి ప్రేల్చవచ్చు Il 1277 


కొయ్య దుంగయే (పేలు చిక్కును కలదది 

తొలగ, యినుపకట్లు బిగించి దుంగ చుట్టు 

కట్టుదిట్టము చేయంగ మట్టుపడును 

దుంగయే (పైలిపోయెడు దొసగు కొంత ॥ 1278 


మందమగుతోలు తిత్తులన్మందు గూరి 

కుట్టి వైచి - పెట్లుప్పును రెట్టి చేసి 

యుంచి (ప్రేలుడునకు నుపయోగ పెట్ట 

దారు కాండ శతఘ్ని సత్వమ్ము తెలియు” ॥ 1279 


అనియెడు దారు శిల్పి వచనానుసరమ్ముగ లావు చెట్లనున్‌ 

మునుమును పెట్టి కూల్చి, కడుమోపగు కాండము లెంచి కొల్తలం 
గొని తునియించి, తొల్చి “సుషి గుండ్రము, నున్నదనమ్ము కలియు 
న్నినుప శతఘ్ని సాటియన నేర్పడ చేసెను త్వష్ట నేర్చునన్‌॥ 1280 


(సుషి=రంధ్రము; త్వష్ట=వడ్రంగి 


257 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


రామ్మెజు దుర్గనేత “సూర్యాజ జడే” యుద్ద 
సన్నాహము 


దవ్వుగా గోరఖు ధరణీధరముపైన 
కోటెత్తు పెరిగిన కురుజు చూచి 
యక్కడ దివిటీల యరకొర కాంతిలో 
కదలెడు నరుల వ్యగ్రతను గనుచు 
తానును మోపైన దారు శతఘ్నుల 
నీద్చించి బురుజుల కెక్కంజేసి 
యేరండ తైలము భూరి భాండమ్ముల 
నిండుగా తెప్పించి నిలువంజేసి॥। 


యమ్ములకు గుడ్డలను చుట్టి యాముదమున 

తడిపి యంటించి విడిచెడు తలపుతోడ 

నటులె యున్ని కంబళ్ళ తుంటలను గూడ 

తడిపి యనలాస్త్రములకు - సిద్దమ్ముచేసె ॥ 1281 


తరు శతమఘ్నిని ముట్టించు దారి చూపె 

త్వష్ట దంచన నాళ మధ్యమ్ము నందు 

దాగలిని పెట్టి సుత్తితోం దాకినపుడు 

నిప్పుకల్రేగి మందు నంటించునట్లు ॥ 1282 
“గోరఖు” గుట్టపై మొలచు కొప్పరపుంబని శేషమున్న దం 

చారసి ముందుగానె యనలాస్త్రములన్‌ వడి గుప్పె “రామసెజ్‌” 
వీరభటాళి - తక్షణమె పెక్కు స్థలమ్ముల రేగె మంటలా 

వైరుల మంచెపై నపుడె వాందెజచెన్‌ వడి కొయ్యదంచనల్‌ ॥ 1288 


(కురుజు=మంచె 
(దంచన=శతమ్మ్మి; దాగలి=దిమ్మై 
(వాదెఅచు=నోరుతెుచు; కొయ్యదంచన=దారుశతఘ్లి 


258 


తే॥గీ॥ 


చ॥ 


యొగలుల మంచె కూలి పోవుట 


అటు శతఘ్నుల దెబ్బకు నిటు శిఖివి 

శిఖపరంపరలకు మంచె శిఖర మందు 

మంటలెసరేగి మొగలుల మందు గుండు 

నంటుకొని (పేల, తమగము నవనింగూలె ॥ 1284 


మొదలిడు లోపలే ముగిసి పోయెను మోగలు దాడి డంబ - మా 
పదలను చిక్కి రాపదను బాపగ వచ్చిన శ్వేత జాతి వా 

రదవద చెంది యోధులు ఫిరంగి ప్రయోగ విధిజ్ఞు లెందరో 
వదలిరి ప్రాణముల్‌ - మొగలు వారల పక్షము డిల్ల బోవగన్‌॥ 1285 


రామ్సెజు కోటపై జరిగిన దుస్సంఘటనలో త్వష్ట 


తే॥గీ॥ 


కం॥ 


మరణము 


“రామ సెజు” కోటపైన బాధా మయమగు 

సంఘటన జరిగె నొక దంచనము (పేలి 

నూర్ల కొలదిగ కొయ్య తునుక లెగురగ 

యా ప్రమాదమ్ములో త్వష్ట యసువులుడిగె॥ 1286 


ఆ దుర్భటనకు “సూర్యా 

జీ” దురపిలె తమకు జయము చేకూర్చంగన్‌ 

పాదై నిల్చిన త్వష్టను 

నా దారను కోలుపోవుటనునది వ్యధయై ॥ 1287 


'షాబుద్దీన్‌' సైన్యమునకై వచ్చిన సామగ్రిని మరాటులు 


కొల్ల గొట్టుట 
నాసికు నుండి నానావిధ సామగ్రి 
“రామ్సెజు” నకును తరల్బు పూన్మి 
“ఫైజులుఖాన్‌” “షరీఫ్థాను” “జహీరుఖా 
నూ త్రయి పోవుచు నుండ్రి వడిగ 
(దురపిలు=బాధపడు; దార=విధము 


259 


తే॥గీ॥ 


కం॥ 


ena 


nd 


ena 


యాహార ధాన్యము లందింప మరియొన్నా 

సరకులు - షాబుదీన్‌ సైన్యమునకు 
ద్విసహ(స్ర సంఖ్యాక వేశ్వరమ్ముల పయి 

నెత్తించి ముందుకు నేగుచుండ ॥ 
యిజుకులోయనుంజొతిన యా పరినిందాకె 
“మోహితే నడుప మరాట మూక యపుడు 
మొగలు భటుల కాపుగడను నగడు పరచి 
కొల్ల గొట్టిరి సరకులు కొజవ లేక ॥ 


తరలించిరి యా సరకులు 
త్వరితముగ త్యంబకుగడి వారికి చేర్చన్‌ 
సరగున “కేశోత్రెమలు 


డు”, “రామ్సెజు”కు పంప బిలపు డొంకను వానిన్‌ ॥ 


“షాబుదీను” యొకడె సాధింప లేడింక 
“రామ్సెజు” గడమును బిరాన యనుచు 
క్రచ్చజనట కంపె “కాశిముఖానును” 
“బాది” - “షాబుదిను”కు బలము గూర్చ ॥ 


అదియు చాల దంచు నంపెను “బహదూరు 
ఖాను కోకలు తషు” కధిక మైన 
యశ్వదళములిచ్చి - యతనిని దారిలో 
యద్దుకొనె మరాట యశ్వదళము ॥ 


ఒక్క పూటలోనె యోడింతునని చెప్పి 
శ్రామములు గడచియు 'షాబుదీను” 
జాతి ముక్కనైన రాలగొట్టగ లేక 

రామ్సెజుగడ మెదుట త్రస్నువయ్యె ॥ 


(వేశ్వరము= కంచరగాడిద; పరి=సైన్యము 
(డౌంక=దారి 
(శ్రామములు=నెలలు; త్రస్నువు=పిటికివాడు) 


1288 


1289 


1290 


1291 


1292 


260 


“బహదూరు కోకల్తాషు” రామ్సెజు గడమును 


end 


చ॥ 


nd 


ఉ॥॥ 


జయింప క్రొత్త వ్యూహములు పన్నుట 


“బహదూర్మోకలుతాషు” కిప్పటికి “శంభాజీ” గతమ్మందునే 

వహి బుర్లాను పురమ్ము కొల్లగొనెనో ధ్వంసించెనో హట్టముల్‌ 
బృహదాయోగము పాడబింగ - భటులగనైబ్బెన్నవార్యుండునై 
దహియించున్నెద విస్మరింపగ నసాధ్యమ్మౌచు నా యుద్దతిన్‌॥ 1293 


అతడు వచ్చి కోట యానుపానులుంజూచి 

“దంచనమ్ములింత దౌలనుండ 

ప్రేల్చుగుండ్లు యెటుల భేదించు గడమును? 

ననుచు పన్నె వ్యూహమన్య మొకటి ॥ 1294 


గడముకు “'యామ్య'యందు తమగమ్మును వాంశిక మైన సారవల్‌ 
యిడనెడ పేర్చుచున్‌ బలవిహీనము గానట నేర్పరించుచున్‌ 
చిడిపి ఫిరంగులన్నిలుపంజేయుచు శత్రులు చూచు నట్లుగా 
గడమునకెక్కు యత్నమున గందర గోళము చేయుచుండగన్‌!॥। 1295 


“కోకలుతషు”కచట గోచరుండయ్యెను 

నీళ్ళ తిత్తులు గొని నిండు వృద్దు 

తారు చుండ నెవడితండని యడుగగ 

దిక్కులేని యొక్క దీనుడనిరి ॥ 1296 


శామని దిక్కునందరులు చాల హడావుడి చేయుచుండగా 

తామును సిద్దమే యనుచు దక్షిణ దిక్కుకు చేరెనంత యా 
“రామసెజం”దు 'సూర్యజడొ రాణువ యంతయు వైరి నెద్రువ 
న్నామెయి పోరుచుండ రవి యస్తమితుండయి, యిర్లు గ్రమ్మగన్‌!॥ 1297 


(హట్టము=పణ్యవ్‌ధి; ఆయోగము=వాణిజ్యము; రెబ్బు=చంపు 
(యామ్య=దక్షిణము; వాంశికము=వెదురుకు సంబంధించిన; 


సారవలు= గడలు; చిడిపి=చిన్ను 


(తారు=తిరుంగంఎ (శామని=దక్షిణము; రాణువ=సైన్యము; 


విద్రుచు=ఎదిరించు; ఇర్లు=చీకట్లు) 


261 


él ఉత్తర దిక్కునందెదియె యుల్వు వినంబడి, గుట్ట క్రింద జా 
(గత్తగ నెవ్వరో పయికి ప్రాకుచు వచ్చెడి సవ్వడైన - యా 
దత్తుకు నప్రమత్తులయి దందడికాయితమై మరాటులున్‌ 
కత్తులు, బాణముల్‌ గొనుచు కాచిరి దారిని వైరినడ్డగన్‌ ॥ 1298 


ఆ॥వె దక్షిణ దిశయందు దాడికి సిద్ధమౌ 
విధము దోప మంచె వేసి యచట 
“రామ్సెజు” భట తతిని రావించి యచటికి 
ఉత్తర దిశ దాడి కొగ్గి రరులు ॥ 1299 


ఆ॥వె॥ “కోకలుతషు” వేయు కుటిలంపు టెత్తును 
యచట తిరుగు ముసలి యంబుహరుడు 
నట మరాటు లుంచినట్టి గుప్త చరుడు 
చేరవేసె సూర్యజీ చెవికిని 1300 


ఆ॥వె॥ “కోకలుతషు” నకును గోచరుండైనట్టి 
ముసలి మరల యచట మసలకునికి 
ఆతడడిగె వృద్దుడైపు లేడే మని 
యెటకొ పోయెననిరి యెల్లవారు ॥ 1301 


స్స “కోకలు తాష్‌” చూచె కుంజరములు నీడ్వ 
దారు ఖండములను తమగము కయి 
గజయూధములు గండు 'గజనాళ్‌ ఫిరంగులు 
వెన్నుపై మోయుచు వెడలు చుండ 
స్టూలిగణములట్లై “షోతురు నాళులన్‌” 
దంచనల్‌ మూపులం దాల్సి సాగ 
గణనకు మీరిన కంబళుల్‌ కక్షముల్‌ 
వాలుక, ఛుర, జాల బండ్లులాగ ॥ 


(ఉల్వు=సవ్వడి; దత్తు=విధానము; దందడి=యుద్దము 
(అంబుహరుడు=నీళ్ళ మోయువాడు షోతురు=ఒంటె (ఫార్సీ భాషు 
వాలుక=ఇసుక; ఛుర=సున్నము 


262 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మంచె కెత్తించు పనులలో మగ్నులగుచు 

పరుగు లెత్తుచు నుండగ భటగణమ్ము 

“కోల్మతాషిది చూచి, 'యా కోట కంత 

దవ్వుగా తమగములు వృధా” యనియెను ॥ 1302 


ఉత్తర దిక్కు దాడి కతి యోలముతోంజను మ్లేచ్చ సేనపై 
మిత్తివలెన్మరాట బరి మీదికి దూకగ నివ్వెజన్‌ భటుల్‌ 

కృత్త శిరోధులై పడిరి కిమ్మనకన్‌ - హత శేషులెందరో 

నెత్తులు తాకి చూచుకొని '“నిల్బను ప్రాణములంచు పారగన్‌!॥ 1303 


ఏ గడము నయిన లోగొనగా ముందు 

మూడు దార్లు గలుగు ముఖ్యముగను 
గణనీయ సంఖ్యలో కాల్చలమును గొని 

దూకుడుగా కోటం దూరు టొకటి 
చాలునన్నంత లంచముగొని దుర్గప 

తియె బోరుతలుపులు తెజచు టొకటి 
దండి ముట్టడివల్ల తిండి తీర్థము లేది 

కోటలో ప్రజ గోడు గుడుచు టొకటి ॥ 


యట్టి మూడు యీ గడి యెడ వ్యర్థమయ్యె 

వారి కాహారమే విధి చేరుచుండె 

నో యెజుంగ లేకుంటి మీ మాయయేమొ? 

వత్సరము దాటె యని సేయ వచ్చి యిటకు॥ 1304 


త్ర్యంబకు గడము నుండి సురంగ మార్గ 

ముండె “రామెజూనకు, దాని మూలము గను 

నన్ని సరకులు గుట్టుగా నందు చుండె 

నని యెటిగి “కోకలుతషు” ననువు జూచి ॥ 1305 


(స్టూలి=ఒంటె; కంబళి=ఎద్దు; కక్షము=దున్ను 
(ఓలము=గుట్టు; కృత్త శిరోధులు=తెగిన కంఠములు గలవారు 


263 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“రామ్సెజు”, “క్రియంబి”కు 'పురాలను వలగొని 
కావలిని యుంచె విడక - భూగర్భ మార్గ 
ముల సవిధమున దండి యోధులను నిల్ప 
“రామ్సెజూనకు యిబ్బందు లారంభమయ్యె Il 


ఇటు లుండ నొక్క రేయ 

చ్చట పెనువర్షణము గురిసి - సాంద్ర తరమ్మా 
పటు నీహారతిమిరమల 

ముటచే రవ దవ్వు గూడ పొడగట్టమిగాన్‌ Il 


అదియె యవకాశముగ మరాట దణులచట 
మృత భట, పశుకళేబర తతిని పేర్చి 

దరి కొలుప - రేగు పూతి గంధమును పీల్చ 
లేక మొగలు సేన యవతలికి జనియెను ॥ 


దాని గమనించి “త్ర్యంబకు” స్థలమునుండి 
వస్తు సామగ్రి యదనపు పరియు వచ్చి 
చేరె రామెజు, శంభాజి చెప్పగానె 
రేపకడ మల్మ లెతిగిరీ రీతి నంత ॥ 


అంతట మొగల్దణులు కూడి యా పయినిక 
“యెట్టి వ్యూహములల్లి జయింప వచ్చు 
కోటనిపుడని చర్చించు కొనుచు నుండ 
భటుడొకడు చెప్పె తమ 'యశ్వపాలు' గూర్చి ॥ 


(పురా= కోట; వలగొని=చుట్టి, సవిధము=సమ్‌పము 


(వర్షణము=వాను (పొడగట్టు=కనుపించు 
(దరికొలుపు=కాల్లు 
(పరి=సేన; రేపకడ=తెల్లవారి 


1306 


1307 


1308 


1309 


1310 


264 


రామ్సెజు కోట గెలుచుటకై యొక తాంత్రికుడైన 
యశ్వపాలుని వ్యూహము మొగలు సేనా పతులు 


ena 


తే॥గీ॥ 


ena 


ena 


కం॥ 


అనుసరించుట 


“అశ్వపాలుడెటుల ననుభవ పరులైన 

దణుల కనిని గెలుచు దారి చూపు? 
వ్యూహములను గూర్చి యూహ చెప్తుటయేమి? 
వింతయయ్యె యతని పిలువు” మనిరి ॥ 

“సైసు వచ్చి - చూడ నడి వయస్సు వాడు 
జఘనముందాకు కేశ పాశమ్ము వాడు 

దడను పుట్టించు రక్త నేత్రముల వాడు 

ఉత్తర ప్రాగ్టిశావని నుండు వాడు ॥ 


తన యెదుటి మనిషిని కనడు సూటిగ వాడు 
కనులతో కనులను కలియ నీడు 

దేనినో దవులను దృశియించి మాట్లాడు 
యతని తీరు చూడ యరిది పోక ॥ 


తనదు శక్తి యుక్తులను గూర్చి దణులకు 
వినయమొప్ప 'సైసు” మనవి జేయ 
వాని పల్ములు విని వక్రముల్‌ తెఅచుచు 
వెజగు పడిరి మొగలు వీరులెల్ల ॥ 


“నరుల నదృశ్యులం జేసెద 

నరులను మృగములుగం జేయు నైపుణి గలదో 
నరవర! బెరసు మెకముల నొ 

కరేయిలో సాదు పసులుగా నొనరింతున్‌ ॥ 


(ఉత్తరప్రాగ్రిశ= ఈశాన్య ప్రాంతము] 
(అరిదిపోక=అపురూపమగు పోకడు 
(బెరను మెకములు=క్రూరమ్యగములు 


1311 


1312 


1313 


1314 


1315 


265 


కం॥ 


ena 


na 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మా పూర్వీకులు కొందరు 

మా పల్లె “మయోంగు” దరిని - 'మహ్మద్‌షా' భూ 

మీపతి లక్షపరిని ప 

టా పంచెము చేసిరంట ఠక్కున తృటిలో” I 1316 
అనుడు 'సైసు గొప్పతనమున కెంతయు 

నరుస మొంది మొగలు నరసులపుడు 

వాని వలన తమకు వలసిన పని యేమొ 

తెలియ చెప్పదొడగి రెలమితోడ ॥ 1317 


[వు చెప్పినదెల్ల నిక్కమె గావచ్చు 
నశ్వపాల! యిపుడే మనెదు? మేము 
నీ కోటను జయింప యేడాదికిని పైన 
పోరుచుంటిమి - గెల్పు దూరమయ్యె 
యీ సమస్యకు నీవు యే పరిష్కారము 
చూపగలవొ చెప్పు - చోద్యమైన 
గారడీ విద్యల గండర గండవు 
వెజిగు పుట్టించు నీ విద్య తెజగు ॥ 1318 
ననిన 'సైసు నపుడు వినత మస్తకుడయి 
“యవధరింపుడయ్య - యరులు లొంగి 
రాగ నేను” స్వర్ణ నాగ ప్రయోగము” 
చేసి మీదు రిపుల “శ్రీ హరింతు” ॥ 1319 
నూజు తులముల బరువున్న నూత్న మైన 
“పడగ విప్పి బుసను గొట్టు” పగిది నుండు 
రూపము ఘటించి బంగారు పాపపుర్వు 
ప్రతిమ చేయించి రజత పాత్రమున తెండు” ॥ 1320 
అనిన యప్పటి కప్పు హేమాభరణము 
లెన్నా తెప్పించి కరిగించి లేలిహాన 


(పరి=సైన్యము; పటాపంచెము=అద్యశ్యము 
(అరుసము=సంతోషము; అరసులు=నాయకులు; ఎలమ=ఆదరము 


266 


ena 


ena 


ప్రతిమ 'బుస్సని లేచెడు? భంగిమొలయ 

పోత పోయించి రత డిడ్డ మూసలోన ॥ 1321 
మందడీడు యేవొ మంత్రముల్‌ చదువుచు 

రూప్యపాత్ర యందు రుక్మఫణిని 

యుంచి పట్టెడేసి “యుమ” చెందిరము”లను 

నహి(ప్రతిమకు నిండ నలదెనపుడు॥ 1322 


ఒక (బ్రహ్మాస్త్రము చేత చిక్కినటులెంతో మోదముప్పొంగగన్‌ 

“ఇక” మాదే యగు “రామ్సెజం”చు-నిట మేమిన్నాళ్ళు యెంతో నిరా 
శకులోనైతిమి కోట లొంగనిదియై సంవత్సరమ్మెన - నే 

టికి మాపాటు ఫలించు మూర్తమది కిట్టెన్‌ మాకు గెల్పందిదన్‌॥ 1323 


అనుచు మొగలు దణులు నానందముప్పొంగ 

బలము లెల్ల నశ్వపాలు వెనుక 

నాయితమ్మగుచును నాక్రమింపగ కోట 

యాజ్ఞ లిడిరి సేన లన్నిటికిని ॥ 1324 


రెండు చేతులతోడ వెండి పళ్ళెరమును 
వహియించి స్వర్ణాహి (ప్రతిమతోడ 
తనకె సొంతమ్మెన మనువులం జదువుచు 
పిజఖుదులు దాటు పెన్నెజులు (వేల 
రవి బింబమును మించు ప్రభలను చిందించు 
నుదుటి కుంకుమ బొట్టు బెదర గొట్ట 
భీకరాకృతి సాగ - వెనుక మొగల్పరి 
కేరింతలన్నాట్టి క్రేళ్ళు దాట ॥ 


(లేలిహానము=పాము 
(మందడీడు=అశ్వపాలుడు; రూప్యము=వెండి; రుక్క=బంగారము; 


ఉమ=పసుపు; చెందిరము= కుంకుమ 


(కిట్టెన్‌=సమీపించెను 


267 


తే॥గీ॥ 


'్రుక్కక భటులు కోట మెట్లెక్కుచుండ 

ముందు వరుసను నున్న యా “మందడీని' 

కని మరాటులు నివ్వెజగంది యపుడు 

వెసను శాత శరము లెక్కుపెట్టి రచట ॥ 1325 


అశ్వపాలుని తంత్ర ప్రయోగము విఫలమగుట 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


యొగలుల ఓటమి 


వడిసెల రాలతోడ శితబాణ పరంపరతోడ స్వాగత 

మ్మిడుచు మరాట సేన తమకెంతయు గౌరవ మొప్ప - కోటపై 
నడుముకొనంగ - వారల ననాదరముంబొనరించి యశ్వపా 

లుడు నడుగేసె ముందునకు, రువ్వుచు మంత్రములంత రివ్వనన్‌॥ 1326 


వాడి వడిసెల రాయొండు వడిగ వచ్చి 

యశ్వపాలుని ఫాలమ్ము నప్పళించె 

దబ్బునంగూలె క్రింద కందకమునందు 

తక్షణమె వానికి కపాల మోక్షమయ్యె ॥ 1327 


కురిసెను నంపవాన, కడుకూచిగ నుండెడు రాలవాన - క 
ర్చురఫణి రౌష్య భాజనము పోయిపడెన్‌ భువి కర్దమమ్ములో 
జరిగెడి దేమిటో తెలియజాలక చట్టున గొట్టు పోకలై 

దొరికిన దారి బట్టుకొని దొందడి పాజెను సేన లన్నియున్‌ ॥ 1328 


రామ్సెజు గడము అజేయముగా నిలబడుట 


మొగలు దణాయలింక తమ మోములనెత్తి జనాళి కంటికి 
న్నగపడు ధైర్యమేది తదనంతర యుద్యమమాపి వైచుచున్‌ 
మిగిలిన కోటలన్‌ గొనగ మెల్లన నక్కడ నుండి నిషమిం 
పగ నట “రామసెజొ గడము వైరి భయంకరమౌచు రాజిలెన్‌॥ 1329 


మందడీడు=అశ్వపాలుడు (మనువులు=మంత్రములు 
(నడుముకొను =సిద్దపడు 
(అంపవాన=బాణవర్షము; కర్టురఫణి=బంగారుపాము; రౌప్ప భాజనము 


= వెండి పళ్ళెము; చట్టు=రాయి; దొందడి=శ్రీఘ్రముగ; కర్ణమము=బురదు 


268 


దుర్గనేత సూర్దాజీ జడే దుర్భ్ధయుడై నిలబడుట 


చ॥ 


తే॥గీ॥ 


చిన్నది కోట - యల్పమగు సేన - హమాదిక సర్వవస్తు సం 
పన్నత చాలకొద్ది - రిపు వాహిని దీరమునైన ముట్టడిన్‌ 

పన్నిన తట్టుకోగలుగు బల్మియు లేశము - దుర్గ రక్షయం 

దిన్ని భరించి గెల్చు రణధీరుడు “సూర్యజి” గాక యెవ్వడౌ॥ 1330 


రామెజ్‌ కోట యుద్ద వీరులకు శంభాజ 
యందించిన సత్మారము 

శంభు మెచ్చి 'సూర్వాజికి స్వర్ణ కంక 

ణములు, మేలి వస్త్రములు, యనంత ధనము 


కాన్మగా నంపె - కేశుిను గారవించె 
నట్ట - యెల్ల సైనికులకు “'బట్టిలిచ్చె I 1331 


'భత్రపతి మహావీర శంభాజీ మైసూరు యుద్దము 


ఉ॥॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


శంభు పితామహుండు నగు 'షాహజి, యాదిలుషాకు-తానయో 
స్తంభము వోలె నిల్చి ప్రభుతన్‌ బలియింపగ కన్నడక్షితిన్‌ 
జృంభితుడై రణమ్ముల విజేతగ నిల్చెను - యాదిలుండు ము 
తృంభరితుండునై యొసగె, షాజికి జాగిరు 'బెంగుళూరినిన్‌! 1332 


అప్పటి నుండి కన్నడము నందు మరాఠుల యాధిపత్యమే 
యొప్పుచునుండె - శ్రీ శివజియున్‌ చని కన్నడ దేశ యాత్రకు 
న్నొప్పము సుస్థిరమ్ముగను నుండగ జేసెను - నట్లు కన్నడం 
బెప్పుడునున్‌ మరాటులదె యేల్చడియై మనియెన్‌ తుషాగ్నిగా॥ 1333 


కాలము మారిపోవగను - “కన్నడ నేలను, స్థానిక క్షమా 
పాలురశిష్టి సాగుట కవ(గహమేల? మరాట మూపలే 

పాలన నేల సేయవలై? భావ్యము కాదని స్వేచ్చగోరి యా 

నేల దొరల్‌ మరాటుల గణింప మటంచు తిరస్మరింపగన్‌! 1334 


(హము=ఆయుధము (జప్పము=అధికారము; తుషాగ్మి=వరి 


పొట్టులో నిప్పు (శిష్టి=శాసనము; అవగ్రహము=ఆటంకము బట్టి=కానుక 


269 


తొలిసారి మైసూరి వారితో యుద్దములో మరాటుల 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


యోటమి 
తొలిగ నొకపరి జింజిపై గెలుపు నొంది 
మరలి వచ్చుచు మారాట పరి తలంచె 
నడుమ మైసూరిపై దండు నడుప - పోరు 
జరిగె నొక ప్రొద్దు దినకరాస్తమ్ము వరకు ॥ 1335 


ఆ రజనీ ముఖమ్మున శ్రమాపనయమ్మునకై (ప్రదేశము 
న్నారయుచున్మరాట పరి యల్లన బోవగ - వృక్ష శాఖలన్‌ 

దూరిన శత్రు సైనికులు దూకి హఠాత్తుగ శాతలోహ శ 

(స్తారము లూచి చెక్కిరి మరాటుల నాసలు మూతులుమ్మడిన్‌॥ 1336 


వందలమంది సైనికుల వాగ్గల ఘోణములట్లు పోవగా 

క్రందు కొనంగ నెత్తురు మరాటుల కాయము నిండ యూహకే 
నందని యట్టి వింత వికటా చరణమ్మును చూచి దిగ్సమన్‌ 
చెందుచు, భంగపాటు నత శీర్చుల చేయగ చేరి రిండ్లకున్‌॥ 1337 


తెగిన ముక్కులు, మూతులు తిట్ట చేసి 

గోనె సంచులలో వేసి కొనుచు పోయి 

రా వెకిలి కన్నడ భటు - లీ రాశి వాసి 

గని బహూకరింత్రేమొ? వెంగలి ప్రభువులు॥ 1338 
నాట నుండి ప్రాభవము కర్ణాట మందు 

స్థానిక ప్రభులదయ్యె - రాజ్యాశతోడ 

నెపుడు మారాటు లట్లు దండెత్త లేదు 

పాక్షికముగనట మరాట ప్రభుత గలదు ॥ 1889 


(శ్రమాపనయము=సేద దీరుట; శాతలోహశస్తారములు=మిక్కిలి వాడి 


యైన ఆయుధముల యంచులు; రజనీముఖము=ముని మాపు 


(వాద్దలము=పెదవి; ఘోణము=ముక్కు; క్రందుకొను=నిండు 
(తిట్ట=ప్రోవు; వెంగలి=వెకిలి 


270 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శ్రీరంగ పట్నమ్ము చే కొన గానెంచి 
దండెత్త మారాట దళము రాగ 
ధీరవరుడు చిక్క దేవరాయలు వారి 
నెదురు కొనం బరి నాయితము చేసి 
వీరోచితమ్ముగా పోరును సాగింప 
మారాటులకు బలమతియె వేగ 
మైసూరు విలుకాండ్రు మహితులౌ గుటికాండ్రు 
వారి ధాటికి నిల్వ వలనుగాక ॥ 


యోటమిని తలదాల్సి మరాటు లపుడు 

వేగ వెనుకకు మరలిరి విఫలురగుచు 

నొక్క 'హరిరాజె యోడించె, యుగ్ర కదన 
మందు - మైసూరు దణిని “కుమారయ” నట॥ ॥ 


“శంభుజీ” రాజు చిన్నక్క “యంబికాంబ” 
భర్త “హరజి మహాదికా” ప్రాంతమందు 
నొక సుబేదారుగా నుండె - నుర్విపతియె 
గాక 'శ్వశురుడౌ శివప్రభు కనుగుడగుచు ॥ 


జౌరంగజేబు దక్షిణ దేశ ప్రవేశము 


ఐదు లక్షల సేనతో యామ్యధరణి 

కరుగు దెంచె 'నౌరంగజేబిరివిభేది 
యందరుర్వీపతులు తన యాజ్ఞకొగ్గి 
యప్పనము లిచ్చు సామంతులగుట కొఅకు ॥ 
చుట్టుముట్టెను మారాట దొట్టి “బీజ 

పూరు” “గోల్కొండ లాదిగా భూమి నంత 
యూపిరాడ నీయక కమ్మి యూపివైచె 

నన్ని రాజ్యాల యేలిక లగడు పడగ ॥ 


(అప్పనములు=కప్పములు 


1340 


1341 


1342 


1343 


271 


జారంగజేబు దురాక్రమణతో మరాట రాజ్యమునకు 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


కం॥ 


శుల్మములు తగ్గిపోవుట 


ఎప్పుడు సంగరమ్ములగు టెల్ల ధనమ్మును వెచ్చమై చన 
న్నప్పనముల్‌ లభించు ధరనంతయు మోగలు లాక్రమింపగా 
గుప్పెడు చిల్లి గవ్వలును కోశము చేరెడు దారి లేదు - యీ 
ముప్పుదొలంచ కన్నడము భూమియె నొప్పగు నంచు శంభుజీ॥ 1344 


బవరము చేయబూని - “మును బన్వరుపై చని పోరగా వలెన్‌ 
అవతల తంజ పట్టణము నందు పితృవ్యసుతుండు యేకజీ 
సవరణ చేయగా గలడు సంకటముల్‌ యొకవేళ కల్లుచో 

మివుల ధనమ్ములన్‌ గొనితిమేని జయమ్ము తలాక్షజమ్మగున్‌ 11345 


అనుచున్‌ 'శంభుజి సిద్దమయ్యె దశ సాహస్రాంక సైన్యమ్ముతో 
మొనకుంబోవగ, “తిర్చురాపలి” పురమ్మున్‌” కొల్ల గొట్టన్‌ వలెన్‌ 
చనుచు న్ముందర - “బన్వరు న్లానగనౌ” సంగ్రామమచ్చోటనే 
యను వౌనంచును సాగె “బన్వరు”ను డాయన్‌ బావతో గూడియున్‌॥ 1346 


కలరు, జ్యోత్యాజి, రాయప్ప - కనుల జిప్ప 

లట్లు శంభాజి నప్పస మంటి యుండ 

బావ 'హరిరాజె చేరెను బలముతోడ 

గోలు కొండ దళము పదివేలు గూడె ॥ 1347 


హుక్కేరి నాయకుండగు 

నుక్కలుడు బసప్ప నాయడొగి, నరపది ఖే 

లుక్కుతునుకలట్టి భటుల 

పెక్కువతో వచ్చి శంభు పృతన జతయ్యెన్‌ ॥ 1348 


(తలము=అఅచేయి; అక్షజము=వజ్రము పెక్కువ=సమూహము, 


పృతన=సేన; (అరపది=ఐదు; హరిరాజే=శంభాజీ చిన్న అక్క భర్తు 


272 


తొలుత శంభాజీ జారంగజేబుతో పోరాడుటకు 
కర్ణాటకనృపుని సఖ్యము కోరుట 


మ॥ తొలుత నృంభుజి - దక్కనున్‌ గొనగ నుత్తుంగాబ్టి భంగంబుల 
ట్లలవిన్మీరు మహాప్రవాహమగుచున్‌ వ్యాపించు మోగల్పరిన్‌ 
నిలుప న్నొక్క సమాఖ్యగా కలుపగా నెంచె “న్పిజాపూరు” మం 
డల “కర్ణాటక” “గోలుకొండ” నృపులన్‌, భంగింపగా పాదుషన్‌॥ 1349 


శంభాజీ సఖ్య ప్రతివాదనము కర్ణాటక పభువు 
నిరాకరించుట 


సీ॥ స్నేహ భావమ్ముతో చికదేవరాయల 

కదకంపె ప్రణిధులం గారవమున 
యాతడంతకు ముందె యౌరంగజేబుతో 

ముక్కు బంటిగ స్నేహమున మునింగి 
(ప్రణిధి ముఖ్యుండైన కృష్ణాజి కనే 

కతి ఘోరముగ నవనతినొనర్చె 
“కాకడే దాదాజి” “కత్మరుజైతాజి” 

“సంతాజి నింబాల్మరం” తవారి 


తే॥గీ॥ వీర దణులను నిర్ణయన్నారి సమరె 
“యవడు శంభాజి? వాని పేరెత్తవలదు” 
యనుచు దుర్భాషలాడె సభాంతరమున 
ప్రణిధి యంగరఖాం “బదాబదలు” చేసె ॥ 1350 


చ॥ అదివిని శంభుజీ కనులు నగ్గిని చిమ్మగ యిట్టులాడె - “సౌ 
హృదమును గోరి యంపి తిటు లేనును విజ్ఞుల రాయబారుల 
న్నిదివరకెట్టి పొచ్చెములు నేమియు నున్నను నావలుంచి, య 
భ్యుదయము గోరి దక్క్మనుకు-హూతినొనర్చితి మమ్ముం జేరగన్‌॥ 1351 


(భంగించు=ఎదుర్కొను (ప్రణిధులు=రాయబారులు; అవనతి= 
అవమానము; బారిసమరు= చంపి వేయు; అంగరఖా=చొక్కాా 
(సహృదయ=స్నేహము; హూతి=ఆహ్వానము 


273 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


కోరిన నాదు కోర్కె తన కొప్పమి యైనను నాకు సమ్మతం 

బీరహి రాయబారులను హీనముగా పరిభూతి సేయగా 

వీజిడి యంచు గాక యొక విజ్ఞాడటంచును లోకు లెంతురే? 
క్రూరుడు పాదుషాకు భృతకుండగు వీనికి బైసి యున్నదే? 11852 


ఐనను మంచికే జరిగె నంతయు - కోశము వట్టి పోయె -యీ 
హీనుని యోడగొట్టి ధనమెట్లయినన్‌ గ్రహియింపగా వలెన్‌ 
పైనముకండు సేనలిక వైళము కన్నడ భూమికేగ -నా 
కానయహీనుడిట్టి యవకాశము తానె యొసంగె స్వేచ్చమై”॥ 1353 
సతి 'యశూబాయి, తక్కిన సచివులపుడు 

“మొగలు పాదుష వాకిలి ముందె విడిసె 

యీ పరిస్థితిలో నీవు నెడగ వెడల 

రాజ్య భద్రతెట్లని యధైర్యమును చూప ॥ 1354 
సతిని, మంత్రులం నెసగొల్సి శంభు చెప్పె 

“రాణిగా “యశస్విని” నేమరలియు వచ్చు 

నంతవరకు రాజ్య వ్యవహారసర్వ 

మరయు చుండును మీ సహాయముని ననుచు ॥ 1855 


వీర శంభాజీ 'బనవరును ముట్టడించుట 


బనవరు చేరె శంభు పరి - పంపెను 'మాదని 'గోలుకొండి వా 
హినిం బదివేలు - హుక్కెర మహీపతి “'బస్వప నాయకుండు” తా 
ను నయిదు వేల సాహిణమునున్లాని వచ్చెను - ముందె యున్న శం 
భుని పదివేల సైన్యమును మొత్తము పాతిక వేల సేనతో ॥ 1356 


బనవరు చేరె శంభుడను వార్తను వేగులు తెల్ప నుగుడై 
యనియెను చిక్కదేవపతి - “ఆ! మన బన్వరు శంభు చేరెనా”? 
వనములం గొండ అన్తిరుగు వాడిట వచ్చిన దాక తెల్పరా? 

మన చరు లేమియిరి?” యని మండిపడెన్‌ తన వేగు వారిపై ॥ 1857 


(జప్టదు=అసమ్మతి; పరిభుతి="అవమానము; వీఖిడి=అవివేకి; భృతకుడు= సేవకుడు; 
బైసి=పరువు(సాహిణము=సైన్యము (చరులు=వేగులు ఎసగొల్సు=ప్రోత్సహించు 


274 


ఆ॥వె॥ మంచి శిక్షణ గల మైసూరు సేనలు 


శస్త్ర విద్యలందు చతురులగుటె 
కాక - సంఖ్యయందు మీకు నెక్కువయని 
శంభునకు తెలిపె బసప్ప నీడు॥ 1358 


చికదేవరాయలు మరాటులకు ధానుష్కసేన లేదని 


చ॥ 


చ॥ 


చ॥ 


ఉ॥॥ 


గ్రహించి అర్థవృత్త వ్యూహము పన్నుట 


కనియె మరాటు లందు విలు కాండ్రురు లేరను లోటు - నందుకే 
తనకనుకూలమౌ వహిని దందడికిన్‌ దిగ నర్ధవృత్తపున్‌ 

మొనను ఘటించె కన్నడ ప్రభుండు - మరాటుల యశ్వ సేన తా 
ర్మొనె-చికదేవరాయని వరూధినిలోని ధనుర్ధరావళిన్‌ ॥ 1859 


కురిసెడు నంప వానకును కొందల మందుచు నిల్వ కష్టమై 

పరిసె మరాట సేన - యొక బాణము శంభుజి సవ్య బాహువున్‌ 
మెటిమెను - డాళ్ళు, గుజ్జిముల మేనుల చాటున దాగి సైనికుల్‌ 
దురమునొనర్చ బూనినను-తోరపుటమ్ములు చీరె నందరిన్‌॥ 1360 


ఇక యని కాదటంచు దిటవేది మరాటుల సేన లంత వె 

న్మకు నొదిగెన్‌ - క్షతాంగులను గారవమారగ చూచి వారి పూ 
నిక సడలంగబోని తగు నేరుపు మాటల గుస్తరించి వా 

రికి తగు వైద్య సేవలమరించుచునుండెను శంభు డత్తతిన్‌ ॥ 1361 


రేేయగుటన్‌ భటాళి, గికురింపగ శత్రుల, దివ్వటీల వె 
ల్లాయెడ చూపుచున్‌ - యవనికై తమ మెల్లెడంగప్పివేయ తా 
మా“ని” నేల వీడి యెడమై చనుచుండిరి తంజవూరికిన్‌ 


పోయెడురీతి, కొంత తడవున్నటు సాగుచు, నిల్చి రచ్చటన్‌।॥। 1362 


(నీడు=నాయకుడు 

(తార్కొను=ఎదిరించు; వరూధిని=సేను 

(పరియు=చెదరు; మెలుము=గ్రుచ్చుకొను) 

(దిటవేది=ధైర్యము నశించి; పూనిక=పట్టుదల; కుస్తరించు=ఓదార్డు 
(యవనిక=తెర; తమము=చీకటి; అని=యుద్దము) 


275 


ena 


ena 


ena 


చ॥ 


ఆ|॥ఎె॥ 


చ॥ 


ఏను వేల సేన 'యేకోజి కొనివచ్చె 

శంభుని పిన తండ్రి స్వజుడె యతడు 

నన్నతోడ యింతొ యాదరముగ శంభు 

రాత్రి యంత మాటలాడు చుండె ॥ 1363 


“తంజవూరు రమ్ము, తమ్ముడా! యచ్చోట 

నిలుము సేనతోడ యలుపు దీర 

భావిమోహరముల బాగోగులను గూర్చి 

చర్చచేసి పిదప సాగవచ్చు” ॥ 1364 


“చిన్న మనిషి కాదు చిక దేవరాయలు 

మొగలు భర్తకతడు మోకరిల్లి 

వారి యండతోడ యేరిని లెక్కింప 

కతడు కన్నడపు నియంతయయ్య I 1365 


ఇపుడిట పోరు మానుకొని యింకొక మారనుకూల వేళలో 
రిపులను చెండ వచ్చనుచు ప్రేమగ యన్న వచింప శంభుజీ 
త్రపితయునై వచించె “కడు దవ్వుగ వచ్చితి మాహవమ్ముకున్‌ 
రిపులకు నోడి పార నగరే ప్రజ పందలటంచు నన్నయా!॥ 1366 


చావా? రేవా? తేలగా వలె 'యని లోన 

దేవరాయ లేమి దేవుడగునె? 

వానిడొక్క చీల్చి వాయింపకయె డోలు 

తప్పుకొనుట క్షాత్ర ధర్మమగునె”! ॥ 1367 


అని బదులాడె యన్నకపు డందరు వెళ్ళిరి తంజవూరికిన్‌ 
మునుమున వచ్చు ఘోర రణముల్‌ యొనరించి జయమ్ము గొంటకై 
యనువగు వ్యూహముల్‌ గుతిచి యందరు గాఢ సుదీర్హ చర్చలన్‌ 
మునుగుచు-తేల్చి రా సభను-మున్లిలుబాడగ “తిర్చురాపలిన్‌; 1368 


(స్వజుడు=కొడుకు (త్రపిత=లజ్ఞాకువు (అని=యుద్దము 
(మున్‌=ముందుగా; గిలుబాడు=కొల్లగొట్టు) 


276 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శంభు సైన్యము కావేరి శామనితట 

మందు విడిసె - నుత్తరతట మందు “తిరుచి 

రాపలి” పుట భేదము గోచర మగుచుండె 

నూరి మధ్య శిలా దుర్గ మొకటి యుండె ॥ 1369 


ఛత్రపతి శంభాజీ తిరుచిరాపల్లి ముట్టడి 


ఈశనముఠావు - దక్షిణ దేశ 'మధురి 

తదధిపతి చొక్క నాథుడు నతగుడగుట 

చిక్క దేవరాయల చేత చిక్క మధుర 

చొక్క నాధునకు “తిరుచి” యిక్కయయ్యె I 1370 


మధుర చుట్టు ప్రక్కలగల పృధివి కొంత 

“శంభు” అన్న “యేకోజి వశమున నుండ 

“శంభు బావ “హర్ష పరిశేషమును గొనెను 

నిట్లు మధుర చుట్టు మరాట యేల్చడుండె॥ 1371 
“తిరుచిరాపల్లి కోటలో దేవరాయ 

పెన గలదల్పమయ్యు దుర్దేయ మద్ది 

“తిరుచిరాపలి” యూరిని తిరిగి వచ్చు 

నట్టి గట్టి గోడల రక్షణమ్ము గలదు॥। 1872 


విలుకాండ్ర ధాటికోర్సుటకు శంభాజీ పన్నిన వ్యూహము 


ఉ॥॥ 


కన్నడ మూక యందు విలుకాండ్రురనైపుణి ధాటి నెద్రి - యా 
పన్నులునైన యాత్మ భట వర్షపు రక్షణ నెంచి శంభుజీ 
సన్నహనమ్మొనర్చ శర సంహతి ఘాతల నాగునట్టి వౌ 

ప్రన్నని చర్మ వర్మములు పన్నగ వందల వేల సంఖ్యలో 1 1378 


(శామనితటము=దక్షిణపు ఒడ్డు; పుటభేదము=పట్టణము 
(ఈశనము=సంపద; ఠావు=తావలము; అతగుడు=బలహీనుడు; ఇక్క 


= నివాసము 


(మూక=సైన్యము; ఎద్రి=ఎదిరించి; ఆపన్నులు=ఆపదయందు చిక్కిన 


వారు; నన్నహనము=యేర్హాటు; ఫూత:=దెబ్బ; ప్రన్నని=దళనరియుగు; 
చర్మవర్మములు = తోలు కవచములు; పన్ము=సిద్దము చేయు 


277 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తోలు తొడుగుల నేరండ తైలమందు 

బాగుగా తడిపి తొడుగ - బాణవితతి 

చర్మ కవచములందాకి జారిపోవు 

ననెడి యౌపయికమ్మట పనికివచ్చి ॥ 1374 


సెలవిడె శంభు “రాయప”కు - చేరువంబల్లెల పట్టణాలనే 
వలనను గాని - చర్మములవశ్యము గావున వేల సంఖ్యలో 
తులుచన సేకరించవలె - తొద్దుల కుట్టగ సౌచికాళినిన్‌ 
పిలిచియు-నాముదమ్ము పొదపెట్టగ పంపియు గూనలందునన్‌! 1375 
త్వచకవచము లన్నియును సిద్దమ్మునయ్యె 

గూనలందునామండపు నూనె యుండె 

ఇరువదైదు వేల భటుల పరియు నచట 

సిద్ధ మయ్యెను “తిర్చిపై” యుద్ధమునకు I 1376 
“కలశుడు, జోత్యా” యటగల 

పలు నూరులను, పురములను పడవలు, నావల్‌ 

వలసిన వన్నియు, సేనలు 

గలచోటికి వచ్చునట్లు కార్యము తీర్పన్‌ I 1377 


శంభు తెప్పించె నచటికి సామజములు 

నైదు వందలు - తిరుచి కుద్యముల నన్ని 

(బద్ద లింపగ నట్టులే పైన యున్న 

కోట బోర్తలుపులం గూడ కూలం ద్రోయ॥ 1378 
వేగమె దాటగా వలె “కవేరజ” నిప్పుడె - వెల్లు వొచ్చిన 

న్నాగము నాగమౌ మన ప్రయాసము నంచును - నావ లెక్కుచున్‌ 
వాగెలు పట్టి రాహుతులు వార్వములన్‌ తరలించు చుండగన్‌ 

నాగ సమూహ మేటం దిగునట్లుగ జేసిరి మాహుతుల్‌ బడిన్‌! 1379 


(ఏరండ తైలము=ఆముదము; జెపయికము=ఉపాయమిు 
(తులుచన=శీమ్రముగా; సౌచికాళి=కుట్టుపని వాడు; పొదపెట్టు=చేర్చి 


యుంచు; గూనలు=బానలు (ఆమండతైలము=ఆముదము 


(కవేరజ=కావేరి; ప్రయాసము=ప్రయత్నము; రాహుతులు=ఆశ్వికులు; 


నాగము=ఏనుగు; మాహుతులు=మావటీలు) 


278 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఇట్లు తిరుచిరాపల్లి దాపించె సేన 

గోడపై నుండి విల్మాండ్రు కోలవాన 

కురియుచున్నను వానిని తిరుగ గొట్టె 

కాయమున తైల సిక్త త్వగక్ర బలము॥। 1380 


ఈ లోపల మదగజములు 

కూలంద్రోసె పురిచుట్టు కుద్యచయమ్మున్‌ 

గాలివలెంజొచ్చి సేనలు 

వాలాయము పెట్టునట్టి వారలు లేకన్‌ ॥ 1381 


కేలున్వీచెను శంభు సేనకు పురిన్‌ గేహాళి నుచ్చావచ 

శ్రీలన్లెకొని - హట్టముల్‌ పొదివి నిశ్శేషంబుగా నచ్చటన్‌ 
యేలిబ్బుల్లల వన్నిదోచి మరి యందే మూలను న్వీడకన్‌ 
వాలాయమ్ముగ, నూచముట్టుగను, సర్వమ్మున్గానన్‌ స్వేచ్చమై॥ 1382 
శ్రీరంగేశు భజింప నేగంగన వచ్చి'నన్నంబికాబాయి' - తా 
గారామొప్పగ తమ్మునింగనుచు, 'మొైక్క్మన్‌ వంగు శంభాజి పై 
“శ్రీరస్తించు “చిరాయుషే” యనుచు నాళీస్సుల్‌ ప్రవర్షింపగా 
నారీతిన్నిడె నాశిషమ్ములను బావా “హర్ష “శంభాజి'కిన్‌। 1388 
అట్లు “తిరుచి” కొల్లాట జయప్రదముగ 

పూర్తి కావించి, గిరిదుర్ల మూర్తి గనిరి 

లోన చాక్క నాధుండుండె - హీనబలుడు 

చిక్కదేవుడతనిని రక్షించుచుండె ॥ 1384 


“దుర్గ” జయము చాల దుష్మర మగునది 
మొగ్గ దారు నెలల ముట్టడికిని 


(కోలవాన=అమ్ముల వర్షము; త్వగకము=త్వక్‌+అక్రము= చర్మ 


కవచము 


(వాలాయము=ఆటంకము 
(ఉచ్చావచ్చశ్రీలు=అన్ని విధములైన ధనములు; హట్టము=పణ్యవీధులు; 


ఇం "చలో 


స్వము=ధనము; వాలాయము=బలాత్కారముూ 


2/9 


తే॥గీ॥ 


చ॥ 


ఆ|॥ఎె॥ 


ena 


తెగబడినను నష్ట తీవ్రత యెక్మువౌ” 
ననుచు హరి శంభు నాప నపుడు॥ 1385 


ఆవల కొంత కాలమునకా గిరి దుర్గము నందు చొక్క నా 

ధావని నేత స్వర్గతుడు నయ్యెనటంచును వార్త వచ్చె -యా 
భూవిభు దేహమున్‌ “మధుర” ప్రోలుకు గొంచును బోవ సమ్మతిన్‌ 
కావలెనంచమాత్యులడుగన్‌ సరె యట్లనె శంభు సౌమ్యతన్‌॥ 1386 
అపుడు 'బసవప్ప నాయకు డాతురమున 

శంభుంజీరియు చెప్పెను - “సమయమిదియె 

కోట తలుపులు తెజతు రొక్కుమ్మడిగను 

సేన జొజవచ్చు” నని - శంభుజీ యిటులనె ॥ 1387 


“భళి! బసవప్ప నాయక! భవతృణితో గితమయ్యు, నీ “హళా 
హళి” యిపుడంత ముఖ్యమొకొ? యక్కడ పార్థివ పార్థివాంగమున్‌ 
వెలికిని తెచ్చువేళ - మన విజ్ఞత, మానము మంట గల్పి లో 
పలికిని దొమ్మిగాంజనుట భావ్యమె? పోరుకు వచ్చి చూబియా?”॥ 1388 


“తిరుచిరాపల్లి” కోటపై యుద్దము 


కోట గొనుట యిపుడు పాటౌను నని, యిట్టి 

వేళయందు చొజుట పిఠికి తనము 

చావు బ్రతుకులన్న - జయము, నోటమియన్న 

సాజమగును - వీర సైనికులకు ॥ 1389 


“హరజి మహదికు”ండు నాత్రపడుచు నుండె 

రాగలండు 'దేవరాయిడనుచు 

అతడు, కలశుడు నహరహమును పురి లోన 

“పరి ని యనికి సిద్ధ పరచుచుండ్రి॥ 1390 


పాటు=శ్రమ 
(హళాహళి=సంభ్రమము; చూఅ=దొంగతనముూ 
(బరి=సైన్యము ఫణితి=భాషణము; ఓగితము=యుక్తము 


280 


కం॥ 


ena 


చ॥ 


ena 


చ॥ 


ఉ॥॥ 


వారము దినములు గడచెను 

వారిదములు చిక్కనగుచు ప్రాకెను నింగిన్‌ 

పోరున కాయత్తమ్మె 

వేరము పదివేల సేన విడిసెగడిమొగన్‌॥। 1391 


ఎత్తు తక్కువైన “యేకాశ్శ” మయ్యది 

శైల దుర్గమగుట చాల గట్టి 

కందకమ్ము గలదు గంభీర మౌచును 

దంచనల్దలవట - ధన్వులుండ్ర” 1392 


పరిఖను దాటు నప్పు డరి బాణములన్‌ కురిపించె గాని - ఆ 
శరములు తైలసిక్తమగు చర్మ తనుత్రము లంటి రాలె - యే 
తిరమగు హాని చేయకమె - దీక్షగ కందకమున్‌ తరించి వే 
గిరముగ కొండనెక్కి గడి కెక్కగ నిచ్చెన లూది నిల్పగన్‌॥ 1893 


దంచనమ్ములుమిసె దారుణానలగోళ 

తతిని - కురిసె నిర్విరతిగ నంప 

వాన - మృతుల సంఖ్య భయదమై యుండెను 

హరి, కరి, భట దళము లాహుతయ్యె I 1394 


అపుడు మరాటు లమ్ములకు నంచున గుడ్డలు చుట్టి తైలమం 

దు - పదను చేసి - యగ్గినిడి తూర్జముగా విడువంగ, కోటలో 
నపడు విధమ్మునన్నచట నాల్మలు (గోయుచు మంట లెచ్చగ 
న్నెపుడెటు “పెట్లు మందును” స్పృశించెనొ? 'ఢామ్మని' విచ్చె వప్రమున్‌॥ 1395 
కోటను సందు యేర్పడగ గొబ్బునదూరి మరాట సైన్యముల్‌ 
వాటముగా నటన్‌ గవను వాకిళులన్‌ తెజిపించి రంతటన్‌ 

కోటను నున్న వారలొక కొందరు మందిరి యగ్గికగ్గమై 

ధాటిగ కోటపై నెగిరె దర్పమునన్‌ “భగవా” పతాకయున్‌ ॥ 1396 


(వేరము=వేగముగా 
(ఏకాశ్మము=బకే శిల; దంచన=ఫిరంగి; ధన్వి=విలుకాడు; వప్రము= 


కోట గోడు 


281 


ఛత్రపతి శంభాజ తిరుచిరాపల్లి విజయానంతరము 
కర్ణాటక, తమిళ దేశములందు యిరువది కోటల 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


ena 


ఉ॥॥ 


గనూక్రమించు కొనుట 


తిరుచిరాపలి గడి వశ పరచు కొనిన 

పిదప మహిశూర కర్ణాట పృధ్వియందు 

నటుల తమిళ భూతలినిం దుర్గాళి కొనియి 

వెరశి ద్వావింశతిగడుల పజపె శంభు॥ 1397 


ఉత్తరమున “ధర్మపురి” “హోసూరు” నుండి 

దక్షిణమున “మధుర” పురి దాక - శంభు 

యాళశ్విక దళము నిర్వార్యమగుచు రెచ్చి 

జింజి, వేలూరు ల వరకు చిమ్మిరేగె Il 1398 


ఘనముగ దసరా వేడుక 

లను పాల్గొనె శంభు “తిరుచిరాపలి”లో - ద 

కను నమీరులు, నధికృతి 

గణములును విధేయులగుచు కరముల నొసగన్‌ ॥ 1899 


చిక్క దేవరాజు చిక్కులంబడియెను 

శంభు విజయ గాధ (శవములంట 

యిరుగు పొరుగు రాజు లెందరో “శంభాజి” 

కాశ్రితులయి యొసగ నప్పనములు॥। 1400 


అప్పటి దాక దక్షిణమునందు జయించిన కోటలందు తా 
నప్పనముల్‌ గ్రహించిన ధనమ్మును - దోచిన సొమ్ము నంతయున్‌ 
కుప్పలు గాగ, గోతములం గూరుచు వందల బండ్లపైన తా 
నొప్పుగ 'రాయగడ్‌’ పనిచె యుక్తబలమ్ముల తోడ శంభుడున్‌॥ 1401 


(ద్వావంశతి=ఇరుపది రెండు; పజిపు=గెలుపు 
(కరము=కప్పము 
(అప్పనము=కప్ట్పము 


282 


ఆ॥వె। శంభు జృంభణమును సత్వరమే యాప 
చిక్క దేవరాజు పెక్కు వినతు 
లంపు చుండి గూడ “బెరంగజేబొట 
యులుకు పలుకు లేక యూరకుండె ॥ 1402 


చిక్కదేవరాయలు ఛత్రపతి శంభాజీని ఆక్షేపించుట 


ఉ॥ “ఏటికి వచ్చినా విటకు? నిట్లధికారము చూపుచుంటి - క 
ర్లాటక రాజ్యమందున - మరాటులు రేగుచునుండ - కన్నడ 
మ్మోటమి నొప్పుకో వలెనె? యోధులు మాకిట లేర? మేము మీ 
చోటికివచ్చి దుందుడుకు చూపితిమే? యను దేవరాజుకున్‌॥ 1403 


ఛత్రపతి శంభాజీ చిక్కదేవరాయలకు తగిన 
సమాధాన మిచ్చుట 


చ॥ తెలిపెను శంభుజీ యపుడు తెల్లముగా “వినవోయి మిత్రమా! 
అలఘు పరాక్రముండునగు నయ్య జయించెను కన్నడ క్లితిన్‌ 
తొలుతగ మత్పితామహుడె తోరముగా వెలయించె పాలనన్‌ 
కలుగదె యౌరసత్వ పధికారము నాకును, వింత యేదిటన్‌?॥ 1404 


ఉ॥ నేటికి గూడ ద్రావిడము నేలెడి “యేకజి” నాదు యన్న - క 
ర్లాటక రాజ్యమందధిక ప్రాంతము నేలెడి “హర్ష నాదు బా 
వౌాటయు చూడ వొక్కొ? కను మంతయు కన్నులు విచ్చి, నిక్కమీ 
నాటికి గూడ మేమె యధినాయకులౌదుము కన్నడోర్వికిన్‌” | 1405 


చిక్కదేవరాయలు ఛత్రపతి శంభాజతో సంధి 
చేసికొనుట 


చ॥ అనియెడు శంభు విక్రమము నడ్డు కొనన్తరుణమ్ము కాదటం 
చును - తన భంగపాటు కడు సూటిగ కన్సడు చుండ - చిక్కదే 
వనృపతి “లొంగిపోతిన”ను వార్తను పంపి - ద్వికోటి 'హెన్నుల 
ప్పనమును నిత్తునంచనియె-వల్లెయనెన్‌ యది విన్న శంభుడున్‌॥ 1406 


283 


కం॥ 


ena 


దీపావళి పర్వోత్సవ 

మైపోవగ - వేయికాళ్ళ మండపమందున్‌ 

భూప సభకు పదునొకటేం 

డా పాయపు తమ్ముననిచె 'రాయనృ్ఫపతి'యున్‌ Il 1407 


చిక్క దేవరాజు నొక్కడె వచ్చిన 

మున్ను శివజి చేత బన్న పడిన 

యరిభయంకరుడగు నష్టలు ఖాన్లతి 

తనకు పట్టుననుచు త్రాస మందె ॥ 1408 


చిక్కదేవరాయలు స్వయముగా ఛత్రపతి శంభాజీ 
సన్నిధికి రాకుండుటకు కారణము తనకు “శివాజీ 
చేతిలో అప్పలు ఖాన్లతి” పట్టునని భయపడెనని 


చ॥ 


తే॥గీ॥ 


సభలో హాస్యోక్తులు చెలరేగుట 


“స్వయముగ దేవరాయలు సభా స్టలికిం జను దెంచ కుండు టా 
రయనత డెంతొ భీతిగొనె రానట నొంటిగ శంభు వద్దకు 
న్నరిభయదాకృతింగలుగు నష్టలు ఖానుని డొక్క చించె నొం 
టరియయి శ్రీశివాజి దరి డాయగ మున్నటులౌచు నంచునున్‌”॥ 1409 


అనెడు హస్యోక్తులు సదము నందు సభ్యు 

లను కొనుచునుండ్రి చిఖునవ్వు లలము కొనగ 

యప్పనమున సగమె పంపె ననుజు చేత 

దేవరాజు, సామావలందింతు ననియె ॥ 1410 


ఛత్రపతి శంభాజ రాయగడమునకు మరలుట 


ఉ॥॥ 


వచ్చిన కార్యము న్విజయ వంతమునయ్యెను - దక్షిణమ్ములో 
పొచ్చెము లేని రీతి భువి మొత్తముపైన మరాట ప్రాభవ 
మ్మెచ్చుగ నుండె - తానిక నిమేషము జాగొనరించరాదిటన్‌ 


వచ్చియు నార్నెల ల్లరిగె నంచును, రాయగడమ్ము చేరగన్‌॥ 1411 


(సాము=సగము (పాయము=ప్రాయము 


284 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఖేయము=అగడ్త; దుర్గ=కోటు 


పయనమగుచు “హర్ష బావకు, చిన్నక్క 
“యంబికికును, పదయుగ మంటి మొక్కి 
ఆశిషములుంగొనుచు హాయిగా క్రమ్మటి 
సరగ రాయగడుకు శంభురాజు ॥ 


జంజరా కోట - సిద్దీలతో యుద్దము 


కొంకణము నందు నపరాబి కూల మంటి 
“జంజిరా”, మోకరిల్లిన కుంజరమటు 

కోపు యలగము - ముయ్యారు క్రాక్కళములు 
కలిగి - కడలి ఖేయమగు - దుర్గాగ్రగణ్య ॥ 


అన్ని బురుజులం, జాల దౌలందునుండు 
లక్ష్యములను భేదించు ఫిరంగు లుండు 

తన దరికి వచ్చు యానపాత్రమ్ము నెంత 
బలితమైనను క్షణములో బాతలింప॥। 


వేయి వత్సరముల క్రింద బెస్తవారు 
పశ్చిమాబ్దిని జాతి ద్వీపమ్ము పైన 
“జంజిరా” కోట గట్టిరి - సమయగతిని 
యాక్రమించిరి దానిని “హబ్షీ” వారు ॥ 


జంజిరా కోట శత్రుదుర్భేద్యమై నిల్పుట 


ప్రప్రథమముగ కోట ఛత్రపతి శివజి 
చూచె-చాలకీలకమగు చోటు ననుచు 
దాని నాక్రమింపగ చాల తపన పడియె 
జీవితాంతము - “జంజిరా” చిక్కలేదు ॥ 


1412 


1413 


1414 


1415 


1416 


(అపరాబ్వి=అరేబియా సముద్రము; కూలము=బడ్డు; కోపు=దీర్హమైన; 
అలగము=కోటగోడ; ముయ్యారు=పదునెన్మిది; క్రొక్కళములు=బురుజులు; 


ళ్‌ 
(యానపాత్రము=నౌక; బాతలించు=బ్రద్దలుసేయు 


(“హబి=-'అబిసీనియాి దేశీయుడు) 


285 


చ॥ 


ఉ॥॥ 


మొగలుల చేతగాక తమ మోహరమున్‌ విరమించుకొంటి రా 
వగనిక పోర్చుగీసులును పాయక యుద్ధము చేసి యోడిరా 
పగిదిని యాంగిలేయులును పె పై పయికిస్టని జంజిరా గొనన్‌ 
తగవుకు నుద్యమించి పస తక్కువయె విరమించి రుద్యతిన్‌॥ 1417 


కొంకణ తీరమందు తమకున్నెదురేమియు లేదటంచు -యే 
రింక మము న్ల్హయింపగల యిద్ద పరాక్రములంచు రెచ్చి - ని 
శృంకగ తీరమందుగల సంవసధమ్ముల దోచు కొంచు - యా 
తంకము లేక దీన జనతన్నైణియించుచు నుండ్రి “హబ్బు”లున్‌॥ 1418 


ఛత్రపతి శివాజ నౌకాబల ప్రాముఖ్యము గుర్తించుట 


మ॥ 


nd 


తే॥గీ॥ 


end 


“శివజ యే ప్రథముండు భారత మహీ సేవ్యాళిలో వార్థితీ 

ర విశాలావని పాలనన్‌ సలుపు తద్రాజాళి కెప్పున్‌ సము 

ద్ర వణిజ్యమ్ము ప్రవృద్ది నొందుటకు - తర్షాధశ్చరోపద్రవా 
ద్యవరోధమ్ములు నాప నౌబల మవశ్యంబంచు గుర్తింపగన్‌॥ 1419 
శివజి శంభుజీకి చిన్నప్పుడే చెప్పె 

వార్చి తీరమేలు పార్టివులకు 


నావికాబలమ్ము నావశ్యకమ్మని 
యరటి పండు నొలిచి నంత పసగ ॥ 1420 


“సూరతు”ను మొదలుకొని “కార్వారు” వరకు 

వార్థి తీరము పై పట్టు వశము నైన 

బుడత కీచు లాంగ్లేయుల బెడద యడగు 

bi సిద్ది” మలకలికును తగు బుద్ధి వచ్చు Il 1421 


అనిన తండ్రి మాట యాగమ సూత్రము 

లట్లు శంభు మనము నందు నిలిపె 

(ఉద్యతి=ప్రయత్మము) 

(సంవసధము=ఊరు; హబ్నీ ='సిద్దీ లనబడు తుఅకలు; పసగ= 


విశదముగు (సేవ్యుడు=రాజు; తర్షా షధశ్చరోపద్రవము= సముద్రపు దొంగల బెడద; 
అవరోధము= ఆటంకము; 'నౌబలము=నౌకాబలము 


286 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


శక్తి యున్న మేర సాహసమును జూపి 
వైరితతికి సింహ స్వపమునయ్యె ॥ 1422 


“కొంకణు న “మరాటా” వారి కున్న నావ 

లందు “గలివతు” లను తేలికైన పడవ 

లుండగ - “గురాబు” లను పేరి దండినౌక 

లును గలవు వందల కొలంది - వనధి తటిని ॥ 14283 


బొంబాయికి సవిధ ద్వీ 

పంబులు “ఖండేరి” పైన పటుతర మౌదు 

రంబు “కొలాబా” పై న 

ట్లుంబటు దుర్గము నిలుప నడుముకొనె శివజీ ॥ 1424 


ఐనను శివజి మొదలిడినట్టి దుర్గ 

ములు వినిర్మించుపని సగమునకు వచ్చి 

యాగి పోయె నాటంకము లధిక మౌట 

కడకతో “శంభు” పూరించె కట్టడములు ॥ 1425 


కొంకణ తీరవాసులైన కర్షకులు “సిద్దీ"ల వలన 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తమకు కలుగు కష్టములు శంభాజతో 
విన్నవించుకొనుట 


“నాగుధానె” “రోహియను జనపదములను 

గల కృషాణులు వచ్చి యడలుచు చెప్పి 

రి- తమ యూళ్ళనుండి యపహరించిరి బుడు 

తలను యిర్వదేగురం, సిద్ది తులువలనుచు ॥ 1426 


బాలురనెత్తుకేగుచును - వారల నేమి యొనర్తురన్న - నా 
కూళులు నాంగిలేయులకు కొండిక లందరం బానిసీండ్రుగా 


(నడుముకొను=సిద్దపడు 
(కడక=పూనికు 


287 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


చాల ధనమ్ము కమ్మెదరు - సాటెనగొట్లది గాక పోరలన్‌ 
జాలిదొరంగి క్రీబులను సల్పుదురంచును వింటిమో దొరా! |॥ 1427 


అనిన రోష విషాదము లలముకొనగ 

హాలికులకు తగిన పరిహారమిచ్చి 

సిద్ది మల్మలకిక బుద్ధి చెప్పెదనుచు 

బాధితుల నూఅడించుచు పంపె శంభు ॥ 1428 
కవికలశుతోడ చెప్పెను “కమ్మ నొకటి 

యాంగి లేయులకిప్పు నా యాగ్రహమ్ము 

వారికర్ణమౌ తీరున వ్రాసి పంపు” 

వారి వర్తనమున మార్పు వచ్చునట్లు ॥ 1429 


“దౌవులు” రేవుకు నధిపతి 

కీ విషయము వ్రాసి పంపె - “యిక వార్ధిని ని 

త్యావసరపు దినుసులు - నీ 

రేవున రానీయ కాంగి లేయుల కనుచున్‌” ॥ 1430 


'జంజరా” కోటను జయించుటకు శ్రీ శివాజీ చేసిన 


ena 


తే॥గీ॥ 


ప్రయత్నములు విఫలమగుట 


గతము నందు శివజి గడములు నిలిపెను 

“దండ” “రాజపురులం దండు పంపి 

“జంజిరా”ను గెలువ సాధ్యము కాలేదు 

కాని సరసం “బద్మ గదడముంగట్టె I 1431 


“జంజిరా” దుర్గ నేతతో సమయమరసి 

మెల్ల మెల్లగ మచ్చిక మీర మెలగి 

దండి కానుక లిచ్చుచు తన వయిపుకు 

త్రిప్పుకొనె “ఫతేఖానుని” శ్రీ శివాజి॥ 1432 


(కూళులు=దుష్టలు; కొండికలు=బాలురు; సాటెనగొట్టు=దుష్టులు; 


క్రీబులు=నపుంసకులు; పోరలు=బాలురు 


(నిలుపుట=నిర్మించుట; సరస=ప్రక్క 


288 


ena 


ena 


చ॥ 


చ॥ 


“కాశి” మనెడు సిద్ది, 'ఖైర్యాతు యను సిద్ది 

కడలి వద్ద శివజి కట్టినట్టి 

గడము నాక్రమింప కడకతో ముట్టియు 

నచటి మందు గుండు కగ్గినిడిరి I 1433 


అట్లు శివజి చేసినట్టి యత్నములన్ని 

విఫలమయ్యె - సిద్ది విడువ కుండ 

జంజిరా గడమును - సాయ మడిగె నవు 

రంగజేబు నాత్మ రక్షకొబకు ॥ 1434 


మొగలులు జింజిరా పతికి మోదముతో తమ సాయమిచ్చిరే 
వగనయిన “న్శివాజి” కెటు వంటి విఘాతమునైన సేయగా 
పగరగులంగ కాచుకొని 'పాయిలభించిన మీద దూకగా 

పగలును రేలదేపనిగ పాయక వేచియు నుండి రెల్లెడన్‌ ॥ 1435 


ఈ విధి శ్రీ శివాజి యొనరించిన యత్నము లెల్ల భగ్నమై 
కావలులైన “సిద్ది మలకిల్తమ 'జంజిర కోటి చాటుగా 

తావిష తీరమందు గల స్థానక, నీవృత సీమలందు తా 

రే విముఖమ్ము లేక చరియించుచు నుండిరి బంది పోటులై! 1436 


“కలశు” “రాయపొలతో కదలి శంభుజి రాయ 
గడము నుండి 'పచడు కంధ చేరె 
యటనుండి 'మహదు” కు నరిగె “బంకోతు” క 
డ, కడలి పాయ యెడవుగ దోచె 
చుట్టును కొండలు, కట్టెదుర వనధి 
ప్రకృతినింగనుచును పరవశించె 
“మైనాక భండారి” మహిత నావికమణి 
“దర్యా సరంగు” “శాంతాజి పావ్ల” ॥ 


(పాయ=అవకాశము నీవ్యతము=గ్రామము; స్థానకము=పట్టణము 
(తావషము=సముద్రము; విముఖము=ఆటంకము 
కంధ=గ్రామము; ఎడవు=దూరము 


289 


తే॥గీ॥ మరియు “గోవిందరావృథె” మాన్యనావి 
కాగ్రణులు - మరి యెందరో కడలిని నొక 
హ్రదముగా నెంచునట్టి సాంయాత్రికాళి 
శంభుజీ చుట్టు చేరిరి శరధి తటిని ॥ 1437 


ఛత్రపతి శంభాజీకి పోర్చుగీసులు, ఆంగ్లేయుల 
కపట వైఖరి బెడదగా పరిణమించుట 


తే॥గీ॥ సిద్ది మల్మల నదిమి “జంజీర కోట 
పట్టుకొనవలె నట్టులే” వణిజులమని 
నా పోర్చుగీసాంగ్లేయ జనులు చేయు 
వృత్తి పణ్యమా? జన్యమా? యెటుగ వలెను ॥ 1438 


తే॥గీ “ఏకు మేకయ్యె” నన్నట్లు యెంతొ వినయ 
మొప్ప వాణిజ్యమున కాజ్ఞ పొంది యిపుడు 
పోర్చుగీసు లాంగ్లేయుల పోకడ గన 
“చంకదుడ్డును శరణార్థి” చందమయ్య ॥ 1439 


కం॥ దొద్దగొను వారి నడ్డు న 
బద్దముతో కోట కట్టీ భారిఫిరంగుల్‌ 
సిదేమును చేసి గడీపయి 
సిద్గీలకు తోడు సూప సిదపడిరహో ॥ 1440 


టి ® 
ఛత్రపతి శంభాజీ గొప్ప నావికా దళమును నిర్మింప 
ప్రయత్నించుట 


తే॥గీ॥ అనుచు శంభాజి సిద్దీల నడచు ముందు 
వారి కండ యౌ పరదేశ వర్తకులను 
నదుపులో నుంచగవలె నా యదను కేను 
యెదురు చూచుచుంటి ననియె హితులతోడ ॥ 1441 


(కంధ=గ్రామము; సాంయాత్రికులు=సముద్ర వర్తకులు 
(పణ్యము=వాణిజ్యము; జన్యము=యుద్ధము) 
(దొద్దగొనువారు=దోపిడీ చేయువారు 


290 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అప్పుడట యెదుట కడలి నెన్నా చిన్న 

పెద్ద పడవలు, నావలు వీక్షమయ్యె 

(కొత్త నావలు నిర్మింప కుశలురైన 

మంచి వడ్రంగులు పనుల మగ్చులైరి ॥ 1442 


కొంకణ ప్రాంత నేతగా కొల్వు సేయు 

ధీరుడైనట్టి “రఘునాధ దేశ పాండె” 

యటకు వచ్చియు శంభుజీ నామతించె 

తన గృహమున కతిథిగ పావనము సేయ ॥ 1443 


“ఇప్పుడు కాదు మిత్రమ! మరెప్పుడు నైనను వత్తు గాని - యీ 
ముప్పుకు సిద్ధమై మనము - ముమ్మరము న్చొనరింపగా వలెన్‌ 
కప్పలులన్‌, వహిత్రములు క్రచ్చజ నిర్మితిసేయు కార్యమున్‌ 
యెప్పుడు సిద్ధమై యనికి నేగగ నౌచరు లుండగా వలెన్‌” ॥ 1444 


అనుచు “మైనాక భండారి” గనుచు శంభు 
మనకు పదియు నైదతి పెద్ద మంగినులను 
తక్షణమె సిద్ధమును జేయందగును నిపుడు 
పెను శతఘ్నుల మోసెడి వీక గలవి ॥ 1445 


“కళ్యాణి” కడనున్న కర్మశాలల యందు 
కట్టింప బడెడు నౌకలను మించు 
నతి పెద్ద రోకముల్‌ యవసర మౌ నిప్పు 
“కుడలు” “డిఛోలీ” ల కడనెసగెడు 
కర్మాశయమ్ముల నిర్మిత మగుచున్న 
భూరి శతఘ్నుల పొడవు, పజపు 
పాశ్చాత్యుల ఫిరంగి పరిమాణమును మించు 
నట్టివై యుండెడి వగుట చేత ॥ 


వాని ప్రేలుడు యొత్తిడి వలన - కదల 
కుండునటి స్టెర్యముగల గొప్ప నావ 
ట థై 


(మంగినులు=నౌకలు; వక=బలము 
(కప్పలి=టఓడ; వహిత్రము=పడవ; నౌచరులు=నావికులు 


291 


లిప్పుడావశ్యకము గాన యిచట మనకు 
నట్టి నౌకలు నిర్మింప నడరు డింక” ॥ 1446 


నౌకాశాస్త విజ్ఞాని “జంగేఖాను” అరబు దేశము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నుండి శంభాజకి సాయపడుటకు వచ్చుట 


సాలప్రాంశుడు, మాంసలుండరబు దేశావాసుడౌ “జంగెఖా 

నా”లో వచ్చెను - స్వాగతించుచును యా “నౌశాస్త్రవిజ్ఞానినిన్‌” 
“దౌలత్థాన్మయినాకు” లిర్వురు కడున్‌ మర్యాదతోడ న్నెదు 
ర్కోలున్సల్పగ -శంభుజీ కెదురుగా కూర్చుండె మంచమ్ముపై ॥ 1447 


“జంగ ఖానుడు” నెంతయు సహకరింప 
నొప్పె, శంభాజి స్వప్రాభవోద్యమముకు 
నారు నెలలు శిక్షణ నీయ నచటె నిలిచె 
తరులు నడుప - దంచనలను దరి కొలుపగ ॥ 1448 


శంభాజీ బానిసలకు విముక్తి కలిగించుట 


జంగె ఖానుని యోడలో చాల మంది 

దీనులై యుండంగని - వారు బానిసలని 

కొన్న ధరకన్న యొక్కువౌ హెన్నులిచ్చి 

వారలను విడిపించె శంభాజి యపుడు ॥ 1449 


శంభాజ 'జంజరా' ను గెల్బుటకు రఘునాధ దేశ 


తే॥గీ॥ 


పాండేను నియమించుట 


కొంకణునకు సుబేదారు - కొంకణ ప్ర 

దేశము తల మట్లెజిగిన “దేశ పాండె 

దాదుజీప్రభులా బిలిపించి స్తవము చేసి 

యాతనిని “జంజిర” ను గెలు మనుచు చెప్పె ॥ 1450 


(రోకము=ఓడు (తరి=నావ; దంచన=ఫిరంగి; దరికొల్తు=రగిలించు] 
(తలము=అరచేయి 


292 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


ena 


“శివజి” యే యెన్నా యత్నముల్‌ చేసి గూడ 

“జంజిరా” కోటం గొనగ నసాధ్యమయ్యె 

యాంగిలేయులకును నది లొంగలేదు 

బుడతకీచులకునది యంగుడిని దిగదు ॥ 1451 


అట్టి కోట నే పట్టుట యెట్టులనిన 

“జంజిరా” దుర్గ పశు బృహత్స్మంధమునకు 

తోక “ఉండేరి” - యా గొడ్డు త్రుళ్ళడంచ 

మట్ట గట్టిగా పట్టిన మకురు తగ్గు” ॥ 1452 


అనినను “దేశపాండె” కడునచ్చెరు వందుచు “థాలు” గ్రామమం 
దునిచిరి యాంగిలేయులు “హమూత్మర” మత్యధికమ్ముగా నటన్‌ 
కననరకోసు దూరమున కంటెను హెచ్చును లేని “ఉండెరిన్‌” 
గొనుటకుబోవ-సిద్దిపరి' కూతము నిత్తురు యాంగిలేయులున్‌”॥ 1453 


అనిన - “యాహవమున యనుకూల ప్రతి కూల 

మౌ పరిస్థితులెపుడడరు చుండు 

సాహసమ్మె మనకు జయము నందించును” 

యనుచు “శంభు” డంపె ననికి “ప్రభును ॥ 1454 


ఉండేరిపై దేశపాండే దాడి చేయుట - దేశపాండే 


ఘోర పరాజయము 


“సాగరుగడు” జఘ్ని సంపన్నము నొనర్చి 
“నాగొధానె” “రొహద” నాను కొనుచు 
నిరువది దృఢమైన తరులను నిల్పించి 
నాలుగువేల సైన్యమును గూర్చి 
“దర్యాసరంగును” దౌలతు ఖానును 
“మైనాక భండారి” మహిత దణుల 


(మట్ట=తోక; సంధము=దేహము; మకురు=పెంకెతనము 
(హమూత్మరము=ఆయుధ సామగ్రి సిద్దిపరి=సిద్దీల సైన్యము; ఊతము 


=సహాయము 


293 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నాయకత్వము క్రింద సాయమ్ముగానిల్పి 
“ఉందేర కోటపై దండునడుప ॥ 


యనుభవ పరుడు “దేశపాండ్యా”నుం బంపె 

నచట జరిగిన యట్టి ఘోరాహవమున 

యోడిపోయె “ప్రభు” - “మరాటి” యోధులందు 

వందపైనను చిక్కిరి వైరులకును ॥ 1455 


హిందు స్వరాజ్యయోధులను నెన్బది మందిని కృత్తశీర్షతం 
జెందగంజేసి మస్తముల నెన్ఫదిగోనెల కట్టి - “బొంబయీ 
కిందరలించి “యిట్టె పయికెత్తుచు చిందులు వేయు సిద్ది వా 
రిందగు మాటలన్నిలువరించిరి యచ్చటి యాంగ్ల వర్తకుల్‌!॥ 1456 


“దేశపాండె” మడిమ తీవ్రమ్ముగా గాయ 

పడె ఫిరంగి గుండు వలన - భటులు 

కదన భూమినుండి క్రచ్చజందరలించి 

రతనిని శిబిరమున కగదమిడగ ॥ 1457 


శూరమారాట యోధులు “షోలపూర 

హమదునగరు” “ముల్చేరు”ల నటులె యున్నా 

మొగలు ప్రాంతములను చూజపుచ్చు చుండి 

రన్వహమును విరతి లేక యరులు బెదర ॥ 1458 


సమర సమయముల నఖీల సైన్యములకు 

కొజతలేక పసనుసమకూర్చు కొనగ 

తగిన యాజ్ఞలిచ్చుచు శంభు దౌల నుండె 

వశ యశూబాయి రాజ్య నిర్వహణంజేయ I 1459 


(జఘ్నిఆయుధము 

(కృత్తశీర్షత=ఛేదింపబడిన శిరములు కల్గుట; ఇట్టు=ఈటెలు 
(క్రచ్చజణ=వెంటనే; ప్రతిక్రియ=వైద్యము) అగదము=మందు 
(పస=సరకులు; వశ=భార్యు 


294 


జారంగజేబు శంభాజపై యుద్దమునకు సిద్దీలను, 


పోర్పు గీసులను, పురింగొల్పుట 


“హుస్సేనలీఖాను”ను రాయగడముపై దండెత్తుటకు 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆజ్ఞ యిచ్చుట 
ఈ 


“నా 'కనిష్టసుతు డనయు డౌచు రాజపు 
త్రుడగు దుర్గాదాసు తోడు గొనుచు 
మారాటుడైన శంభాజీ సాహ్యము తోడ 
నాపైకె దండెత్త నభిలషించె 
ఇంత దుస్పాహస మేనోర్చు టెట్లగు 
ఘోరాపరాధి నా కొడుకు నేడు 
వానిని శిక్షింప వలెనన్న ముందర 
శంభాజి దూకుడు సమయంజేసి ॥ 


యవల దుర్గదాసుని పీచ మణచవలెను 

సిద్ది మూకల కిప్పుడు చెప్పుడిటుల 

శంభు రాజ్యముపై చేయ సమర, మటులె 

పోర్చుగీసుల గొల్పుడు పోరునకును ॥ 1460 


“నాసికు”నకేగి - “మాహుళీ” నాక్రమించి 

పిదప “కళ్యాణి” ని; “భివాండి” నదర వేసి 

రాయగడముపై దాడిని చేయం బొమ్ము 

సిద్ది, పోర్చీసు లటు నుండి చేరుకొంద్రు ॥ 1461 


యామ్యమరాట రాజ్యమును బుడతకీ 

చులు నాక్రమింపంగ౦6 జూడవలయు 
హుస్సేనలీఖాను! ఉద్దండ యోద్ధపు 

మధుర గోకుల జాటు వధనుంజేసి 
యుదయపూరునగల యుచ్చావచములైన 

దేవాలయమ్ముల దిబ్బంజేసి 


(కొల్తు=ప్రోత్సహిం చు) 


295 


మంచి ముసల్మానన్పించు కొంటివి గాదె 
నేడు చూపుము యట్టి నెలీని నీవు” ॥ 


ఆ॥వె॥ నని తన ప్రణాళి కౌరంగ జేబంత 
స్పష్టరీతి తెలియ పరచె సభకు 
ఇరువదేను వేల పరి వెంట తోకొని 
“హుస్సెనాలిఖాను” “నాసికులిజనె ॥ 1462 


“మొగలు, “మరాటా”ల రాజ్య తారతమ్యము 


చ॥ ఇరువది రెండు మండలము లేలెడు పాదుషతోడ పోల్చిన 
న్నరయగ మూడు మండలములైన మరాటులకున్న గొప్ప - భీ 
కర గిరి కాననమ్ములవి - కర్షకులున్నను నేల లే “దలం 
గిరున”కు నర్శజా, త్రిపథగేర యొసంగును సర్వసంపదల్‌ | 146383 


ఆ॥వె। అంత మాత్రమునకె యల్పుడంచును శంభు 
నొప్పరికము సేయ నొప్పుగాదు 
నేలంబ్రాకు పాము నిలబెట్టు మన్నెను 
చీమయైన కరికి సేగి గూర్చు ॥ 1464 


“జంజరా”పై “శంభాజీ” దాడి ప్రారంభము 


తే॥గీ॥ పళశ్చిమాబ్దితటిని చిన్న పట్టణమ్ము 
® ల 
“రాజపురి” గిరిదుర్ల విరాజితమ్ము 
నెదురుగా జంజిరాకోట పొదలుచుండె 
సామికోసు, దవ్వుగ మదజర్తువట్లు ॥ 1465 


ల్లీ సిద్దీలదాటున చేరంగ వచ్చిరి 
“జంజిరా” దుర్గము చాయనుండి 
'రాజపూర్‌” 'దేన్దంది భూజనాళిని చంపి 
“మురుదు” “నంద్లావు” ల నుతిచి యాడి 
నెఖి=శౌర్యము (అలంగిరు=పాదుషా; అర్మజ=యమున; త్రిపధగ=గంగ; 


ఇర=జలము (మన్నై=వ్‌రుడు; కరి=ఏనుగు; సేగి=నష్టము] 
(సామి=సగము, కోసు=కోశము; మదజర్తువు=మదపుటేనుగు 


296 


బల్మిమై యింతుల పరువును మాల్చుచు 
నపహరించిరి సంత నమ్మివేయ 

బాలురన్నొడిసిరి బాని సీండ్రుగ మార్చ 
తస్మరించిరి ధన ధాన్యములను ॥ 


తే॥గీ॥ “సిద్ది మల్మలు” చేయని చెజుపు లేదు 
జనులు యిండ్లను వీడి దాగొనిరి వనుల 
పలె సీమలుం జేసిరి వల్లకాళ్ళు 


గా గం 


పతిగొనిరి వణిజతతుల బండరములు ॥ 1466 
కం॥ సిదీ ఖైర్యతు ఖానును 


(టి 
తద్దారుణ చర్యలనుం ప్రధానులు నగుచున్‌ ॥ 1467 


తే॥గీ॥ పాదుషా ప్రేరణము తలపైన దాల్చి 
దక్షిణ మరాట నేలపై దందునెత్తి 
ముందుగా “రోహ” (ప్రాంతము ముట్టడించ 
సిద్ది సేనాను లిద్దరు సిద్ధమైరి ॥ 1468 


తే॥గీ॥ “రాజపురి” మరాట భటులు (ప్రజల నాదు 
కొనక పారిరి - సేనతక్కువగనున్మి 
సిద్ది మల్మల నెదిరించు చేవలేక 
దూరి రందరు “రాజపూర్‌” దుర్గమందు I 1469 


స్స “ఉందేరి” దాడిలో నోటమి నందుచు 
పారిపోవు మరాట భటులంబట్టి 
యాయుధమ్ములు వీడి యౌదలల్‌ వంచిన 
యెనుబది మందిని మునుముంబెట్టి 
కృత్తమస్తులంజేసి కేరింత లాడిరి 
క్రార్యమందున పరాకాష్ట నంది 


(తుమురునొనర్హు=+నాశనముచేయు, ఒడియుట=దొంగిలించుట; 
పటిగొను=దోచుకొను 


297 


తే॥గీ॥ 


ena 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


యంతతో బోకుండ యా చుట్టుప్రక్కల 
“పన్వేలు” “చౌవులు” ప్రాంతములను॥ 


ధ్వంసమును చేసి యత్యంత దారుణముగ 

నిరపరాధులు, నబలలు, నిసుగులనక 

మునుము బెట్టి నచటి జనములను మివుల 

గాసిబెట్టిరి సిద్ది గరాసులకట! ॥ 1470 
ప్రొద్దుపొడుచు సరికి 'సిద్దిఖాను యుగము 

నిదురమబ్బు తటుకు నెగిరి పోయె 

రాజపూరు గడి మరాట పోటరులతో 

నిండి యుండె సిద్ది” గుండె లదర ॥ 1471 


ఛత్రపతి శంభాజ స్వయముగా జంజరాపై 
యుధద్దమును దిగుట 


స్వయముగ “శంభుజీ”యె దిగె - సంగరమందున వార్థివీచికా 

చయము పయిన్‌ వహిత్రములు సాగుచు నూగుచునుండె నబ్బమా 
హ్వయమున కాయితమ్ములయి - యన్నిట నిల్పిరి పెద్ద దంచెనల్‌ 
రయమున నిప్పులన్నుమియ రక్కసి “జంజిరి జాతి కోటపై! 1472 


నావికా సైన్యమును త్రిభిన్నములు జేసి 

అందు నొక దళమునకు 'దర్యాసరంగు” 

రెండవ పరికి మైనాక భండరియును 

మూడవ పతాకినికి శంభు ముందు నిలువ ॥ 1473 


మూడు నూర్ల నావలు గుమికూడి యుండె 

ఐదు వేల నావిక యోధులందు యుండి 

రరుల దుర్భిణులందున నరయుచుండి 

రిది గనిన సిద్దిఖాన్లకు చెదిరె గుండె ॥ 1474 


(గరాసులు=దుష్టులు 
(వహిత్రములు=పడవలు; అబ్బమాహ్వయము:=నీటిపై యుద్దము 


298 


él (మోగె మరాట దంచనలు - రోదసి గోళ మగల్బు (మోతతో 
“వీగక జంజిరా గడము పెద్ద ఫిరంగులు నట్లె గర్జిలెన్‌ 
జోగులు చిన్నవౌట నతి చుల్మగ వెన్మకు ముందుకేగుచున్‌ 
సాగుచునుండె వార్థిపయి శత్రుల గుండ్లను సోకనీయకన్‌ ॥ 1475 


చ॥ కడక మరాట నౌకలును గర్జిలచేయుచు నుండె దంచనల్‌ 
గడమున దాగి సిద్ధిపరి కంటికగోచర మౌచు దంచనల్‌ 
విడువక ్రేల్చుచుండనటు భీకర యుద్దము సాగుచుండె ని 
రడలను ప్రాణనష్టము నగణ్యమునయ్యు శమింప రిర్వురున్‌॥ 1476 


కం॥ ఎడ తెగని మరాటుల ము 
ట్టడి సిద్దీలకు నెడద దడను పుట్టించెన్‌ 
కడలి పయి వారు వీరును 
కడ యెన్నడొ యెజుగనట్టి కదన మొనర్చన్‌ ॥ 1477 


ఛత్రపతి శంభాజీ 'జంజరా' యుద్దమునకు 
లోబడదని ఉపాయము చేత నాధ్యపడు మార్గము 
ఆలోచించుట 
తే॥గీ॥ 'సిద్దిమిస్రి నానొకడు “జంజిరను” విడిచి 


“శంభు” కొల్వులో చేరె విశ్వాసి యగుచు 
యతని వలన 'జంజీరి ద్వీపాంతరంగి 


కమగు విషయమంతయు నవగాహమయ్యె ॥ 1478 
శంభాజీ, జంజరాను గెల్పుటకు భేదోపాయము 
ప్రయోగించుట 


i ఆజికి ముందె 'జంజిరి దురాపమటంచు నెతింగి శంభు - అ 
బ్బాజియు దాని గెల్చుట కపార కృషి న్పానరించి గూడ - యే 
వ్యాజమొగాని నిష్టలుడునయ్యెను కావున భేద యుక్తితో 
నేంజనుదాని గెల్వనని యెంచుచు-పిల్పెను 'కొండ బాబజీన్‌। 1479 


(అగల్లు=బ్రద్దలుచేయు; వీగక=తగ్గక; జోగులు=చిన్నపడవ; గుండ్లు= 


కస వ 


ఫిరంగి గుండ్లు (అబ్బాజీ=పితయైన శివాజి; వ్యాజము=కారణము 


299 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అనియెను “నీకు నాకు కలహమ్మయి నీ విక సిద్ది వారితో 

డనె నివసింప జంజిర గడమ్మున కేగితివన్‌ (ప్రవాదమున్‌ 
జనములుంగూడు రచ్చల ప్రచారము సేయుచు సిద్ది వారికిన్‌ 
తొణకని నమ్మకమ్మొదవు (తోవయజరింపుము నేటి నుండియున్‌॥ 1480 


పిదప వారికి మన'కని” యొదవి నపుడు 
కోటలో మందు గుండున్న కొట్టులకును 
అగ్గి ముట్టింప తగు తటి నరసి యుండి 
రణము సాగుచు నుండ కార్యమునుందీర్చు” I 1481 


ఇట్లు కొండాజి ఫర్జాందు కెటుగంజెప్పి 

గడచె వత్సర మానాడు విడచి చన్న 

“బాబ కొండాజి” “జంజిరాి వాసి యగుచు 

గడపె కాలము - యీ నాటి కదను వచ్చె ॥ 1482 


'జంజరి కోటలో కొండాజి ఫర్ణాందు గుట్టు బయలై 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆతడు అక్కడ చంపబడుట 


“జంజీరా” గడ మాక్రమింప రణమున్‌ శంభాజీ సాగించుచున్‌ 
“కాంజెన్నేలొకొ? మందు కొట్టును రగుల్కొల్పంగ “కొండాజి” తా 
నంజన్‌ కారణమెన్న గుట్టు బయలైనట్టాశంకయౌ - కానిచో 
జంజీరా గడి కోట గోడలవి నుజ్జెపోవె యీ పాటికిన్‌” ॥ 1483 


అనుచు యోచించు చుండంగ కనియి నొకని 

మట్టి కొట్టుక పోయిన బట్టలందు 

“కొంత కాలిన తల” చేత గొనుచు వచ్చి 

“మిగిలె “కొండాజి ఫర్జాందు” మేన నిదనె”॥ 1484 
అక్కజమ్మును, దుఃఖమ్ము పిక్కటిలగ 

“శంభు” నేమాయెననుచు ప్రశ్నపయి ప్రశ్న 

వేసి విషయమంతయు వాడు విశదపజుప 

కూరమాౌవిధి చేతకు క్రుంగి పోయె ॥ 1485 


(అని=యుద్దము] (అదను=తగిన సమయము 


300 


తే॥గీ॥ “ఒంటిచే 'పన్హల గడము” నొడిసి పట్టె 
ఉడ్డముగ్గురు భటులను నడ్డమునిచి 
అలవి మాలిన మల్క సైన్యము నెదిర్చి 
యట్టి “కొందడాజి ఫర్జాందు” కిట్టి గతియ? ॥ 1486 


వీర మరణము చెందిన 'కొండాజీ ఫర్దాందు' నకు 
ఛత్రపతి శంభాజ అత్యంత ఘనముగా 
అంత్యక్రియలు జరుపుట 


తే॥గీ॥ అట్లు పలవించుచునె “శంభు యపుడు సగము 

కాలినట్టి కొండాజి “చూడాలి మెత్తి 

పల్లకిని పట్టు మెత్తల పైన నిడుచు 

తనదు కటిమానికపుదండ తలకు పెట్టె ॥ 1487 
తే॥గీ॥ అంత్య సంస్కియలన్నియు నైన పిదప 

ఒక్క యేడు నడచిన 'గుపోద్యమమ్ము' 

నెట్లు విచ్చెను?; కారణమేమి? యనిన 

జరిగిన కథయెల్ల తెలిసె “చరులి వలన ॥ 1488 


“'జంజరా'లో కొండాజి ఫర్ణాందు గుట్టు రట్టగుటకు 
కారణము 


సీ॥ బాఢ విశ్వాస్యులౌ పరిమిత భటులతో 
కొండాజి జంజీర కోటంజొచ్చి 
సిద్దీల యెదలందు చెదరని నమ్మక 
మ్మొదవ చేయుచునుండె మొదటి నుండి 
స్నేహ భావము చూప, సిద్ది 'కసము ఖాను” 
తన భోగ పత్సినతనికి నొసగె 
నింత మమేకమై యేడుగడచు చుండ 
నంతిమమున తాను నాదమజచి ॥ 


(చూడాలము=తల; కటిమానికము=ఇంద్రనీలము చరులు=వేగులు 


301 


తే॥గీ॥ సూచనమ్ముగ తన రహస్యోద్యమమ్ము 
భోగ పత్నికిం జెప్పనప్పొలితియు, చెలి 
కత్తెతోయన, నది సిద్ది కసము “యొద్ద 
ప్రేల, “మందు కొట్టు”కు మారు, (ప్రేలె “గుట్టు ॥ 1489 


తే॥గీ॥ గుట్టు రట్టయినట్లుగా గుబుతెటిగెడి 

లోపె - కొండాజి'ని యనుచరులనుం బట్టి 

కట్టి వేసి విచారించి - కొట్టి వేసి 

రందరితలలు - “సిద్ది ధర్మమ్మె ” యంత ॥ 1490 
తే॥గీ॥ “శంభు”, 'కొండాజి” యత్నము సఫలమైన 

“జంజిరా” లోబడునని యాశపడెంగాని 

కడకు ఆ యాశ స్వపష్నముగానేె మిగిలె 

పితకు తనకు “జంజీర” యభేద్యమయ్యె Il 1491 


“'మరాటా, 'సిద్దీల సముద్ర యుద్దము కొనసాగుట 


స్స “జంజిరా” బురుజుల సన్నద్ధమై యున్న 

పెను శతఘ్నులు నోళ్ళు విచ్చి చిమ్ము 
నగ్గి గుండ్లు తగిలి నుగ్గౌచు పడవలు 

వాని నడపువారు వార్థిమునుగ 
మారాట బరి పెద్ద మంగినుల్‌ సైతము 

గుండ్ల దెబ్బకు కలగుండు వడగ 
అటులె మారాటుల పటువైన దంచనల్‌ 

గుండులుమియ - కోట బండలురల ॥ 


తే॥గీ॥ యగ్ని బాణమ్ములు గడము నందు బడగ 
యెగయు మంటలంటిన వెల్ల సిగరి గాగ 
రెండు వైపుల సేగి సరిసమ మగుచు 
దురము సాగించి రిరువురు పిజఖుదివియక ॥ 1492 


(బరి=ప్రక్క; మంగినుల్‌=నౌకలు; ఉరలు=రాలిపడు; సిగరి=బూడిద; 
సేగి=నష్టము; పిబుదివియు=వెన్కకు తగ్గు 


302 


తే॥గీ॥ 


“జంజిరా” కోటకు సరకుల నంపించు 

“మురుదు” “తూలి 'మషాలి “హరిహరేశ్వి 
రాది ప్రాంతములను నద్దు కొనుచు నుండి 

సిద్దీల కోరెము చిక్కనీక 
నట్లయ్యు జంజీర స్వాధీనమునుంగామి 

శ్రీరాము డబ్టీకి సేతు వెట్లు 
కట్టె నటుల జాతి కట్టను నిర్మింప 

పెనుశిల అతి పెద్ద వృక్షములను I 
నప్పటి కపుడు తెప్పించి యంకురార్ప 
ణమును చేయించి - సేతు బంధమట సాగు 
చుండ సగమైన తతి, “శంభు” యుద్యమమును 
నాపువార్త “కొథాల్కోట” యధిపుడనిచె ॥ 1493 


జంజరాకు సరకులు వచ్చుట - హుస్సేనలీఖాను 


తే॥గీ॥ 


ena 


రాయగడము పై దండెత్తుట 


ఈలో యోడలు గొంచువచ్చె నెటులో యేమార్చి మారాటులన్‌ 
వాలాయమ్ముగ “'జంజిరా గడుకు సర్వావశ్య వస్తూత్మరం 
బేలోటున్నిక లేనియట్లు - నిదియున్నెంతో బలంబిచ్చె-సి 

ద్దీల న్రేపి పరాక్రమించుచు, నిరోధింపంగ మారాటులన్‌ ॥ 1494 


హసనలీఖాను 'నాసికు నందు నుండి 

కొంకణము చేరి “కళ్యాణి” కోట కూల్చి 

“పెణు ను 'పెన్వేలు ప్రాంతము లీడు చేసి 

యాయితుండయ్యె దండెత్త “రాయరి” పయి॥ 1495 
రాజధాని కెంతొరట్టు దాపురమయ్యె 

“జంజిరి నడవ పని సగమె జరిగె 

యెట్లు పాలుబోక యిథికినట్లె శంభు 

రాజధాని రక్ష ప్రథమ మంచు ॥ 1496 


(రాయరి=రాయగడము (రట్టు=ఆపద; నడవ=వారథి్సి 


303 


తే॥గీ॥ 


“జంజిరా పై రణము కొన సాగంజేయు 
పూచి 'రఘునాథదేశ్‌పాండె” భుజములపయి 
నునిచి, 'శంభాజి రాయగడునకుంజనియె 


“'హసనలీఖాను పోబడి నరయుచుండి ॥ 


1497 


“ఛత్రపతి” శంభాజ గతమును, భవిష్యత్తుని గూర్చి 


ena 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చింతించుట 


'శంభుజీ ద్వితీయ సతి “దుర్గ బాయియు 
భగిని యైన 'రాణుబాయి గూడ 
యహ్మదునగరమున, యౌరంగ జేబుని 
“బంది” లగుచు నచట వాసముండి ॥ 


శంభు భార్య దుర్గ జన్మనిడెను నొక్క 
యాడు బిడ్డ కనుచు నతడెణింగె 

భార్య, బిడ్డ, యక్క బయటికి వచ్చెడు 
ననువు శంభు మదికి యందదయ్య ॥ 
“ఐదు లక్షల సేన యున్నట్టి “బాద్న 

నే నెటులెదుర్తు పదివేల సేనతోడ 
సాధ్యమగునె - యేండ్ల కొలది సమరమైన” 
యనుచు గాఢచింతా మగ్నుడయ్యె శంభు ॥ 


“నాడు మొగలు 'దిలేర్థాను” తోడ గూడి 
బహదురు గడము నందుండ భార్య “దుర్గ 
బాయి”, యక్క “రాణాబాయి” వచ్చియటకు 
నాకు “బాసటగా నుండి వీకతోడ ॥ 
ఒంటిగా నేను తప్పించు కొంటి గాని 
వారలిద్దరు చిక్కినా 'బహదురుగడి? 

“నహ్మదు నగరిమున చేరి రంట యిపుడు 
బాద్న బందీలుగా నట వాసముండి ॥ 


(ఏక=పట్టుదలు 


1498 


1499 


1500 


1501 


1502 


304 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


దుర్గ నెలతప్పె బహదూరు దుర్గ మందె 

యాడు బిడ్డను కనెనట యందు - నేడు 

నాపె పెరిగి యెదారేండ్ల “పాప” యయ్యె 

ముద్దు ముచ్చట్లుగను దిష్టముడిగె నాకు” ॥ 1503 


ఛత్రపతి శంభాజీ పోర్పుగీసులపై యుద్ద 
సన్నాహము 


అని పనవుచు శంభు నంతలోందేరుచు 
పిలిపించె ముఖ్యులౌ (పెగడలను 
“ప్రముఖు “నీలోపంతు” “ప్రహ్లాద నీరాజి 
“మల్లోజి ఘోర్చడే” 'మానమోరె' 
“ఖండోజి బల్లాలు” - దండి మగండైన 
“హంబీరరావు” ను నటకు వచ్చె 
యన్ని ప్రాంతములందు హాలిక వీరులు 
సేనలో భటులుగా చేరుచుండ్రి ॥ 


రాయగదమున పద్దెనిమిదాయుధములు 

గండరించు శాలలు రేబగళ్ళు విరతి 

లేక పనిచేయు చుండె బల్విడిగ నట్లె 

కోట యందు వస్తువులన్ని కూర్చ బడియె ॥ 1504 


అటకు 'దౌలతుఖాను’ - 'దర్వాసరంగు” 

'కవికలశు” వచ్చి చేరిరి - కలయం జూచి 

ప్రగడల, దణుల నందరి వంక శంభు 

సమర వ్యూహములపయిన చర్చంజేసె I 1505 


“జంజిరా” కోట వశపడ లేదైనను 
'సిద్దీలిక మనలం జెనక లేరు 
నాదిల్చ కుత్చుషా లాప్తులౌ కతనను 
వారి వల్ల మనకు భయము లేదు 


(దిష్టము=అద్యష్టము; ఉడిగె-పోయెొ బల్విడి=వేగము 


305 


“యౌరంగజేబుని యగణిత సేనతో 
బయల పోరుమనకపాయమగును 
పోర్చుగీసులు తీర భూములపై నెంతొ 
కాలముగ పదురు కలిగి యుండి ॥ 


తే॥గీ॥ వారు సిద్దీల, మొగలుల ప్రాపుతోడ 
మనకు నష్టము గూర్చ నేమజబరు వారు 
ముందుగా వారి యుద్ధతి (మందజేయ 
తరల వలయును వారి సత్వమ్ము నడప” ॥ 1506 


స పోర్చుగీసుల 'తారపూరు” లోబడియెను 
“రేవుదంద” పయి పోరితము సాగె 
“యంజదీవ” యనెడి యంతరీపము పయి 
కోట కట్టదొడగ - “కూడద”నుచు 
పోర్చుగీసులటకు పోతముల్‌ పంపిరి 
నిలుప బడియె కోట నిలుపు పనులు 
నాదిల్న రాజ్యము నాక్రమింప మొగలు 
లట 'రహమత్సూరు”' నాహవమున ॥ 
తే॥గీ॥ గెలిచె మారాట సైన్య మావల సయితము 
నన్ని చోటుల మొగలుల నద్దు కొనిరి 
పోర్చు గీసుల గర్వము మేర మీరె 
నపరవార్ధి వారికి కిలహ్రదము నయ్యె ॥ 1507 


(పదురు=పెత్తనము 
(పోతము=నావ; నిలుపు=ఆపు; అ 
కిలహ్రదము:= క్రీడా సరస్సు 


es 
91 
ర్స 
౨0 
గ్జీ 
యె 
క 
ర 
ర్ల 
న 
ర్ల 


306 


“భత్రపతి శంభాజీ” “అహమదనగర్‌”లో 
బందటీలుగానున్న తన భార్య, బిడ్డలు, అక్కను 


విడిపింపవలెనని నిశ్చయించుట - హంజర రావు 


na 


కం॥ 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


హితోపదేశము 


కాని శంభు మనము కనలుచు నుండెను 
“అక్క, “భార్య, “కూతు రంత కాల 
“మహమదు నగరముూన యరుల నిర్భంధము 
నందు కుందం వారి యార్తి తలచి ॥ 


“అహమదునగరముపై వి 

(గ్రహమునకుందిగి విముక్తి కల్పించుచు నా 
సహధర్మ చరిణిని, భగిని 

దుహితలనున్‌ రాయగడుకు తోడ్ళొని వత్తున్‌” ॥ 


అని యనియె “శంభు” 'హంబీ 

రునితో నది వినుచునచ్చెరువున నతడనె 

“న్నని సేయగ మొగలులతో 

మొనగాడెవడుండు - బయలిబువిపై శంభూ”! ॥ 


అగ్రణివి సాహసమున, శౌర్యమ్మునందు 
నీకు నీవె సాటి యనుచు నిశ్చయముగ 
యేనెగాదు - నిన్నెటుగు వారెల్ల రంద్రు 
నీవు యుండిననె మరాటనేల యుండు ॥ 


హైందవ స్వరాజ్యమునకు నంకురమ్ము 
తండ్రి నాటగ - దాని నుత్తాల సాల 
ముగనొనర్చు బాధ్యత నీవె పూని నావు 
బయలుపోరపాయమని తెలియదె? నీకు! ॥ 


సాహసము గొప్పదే -దు 
సాహసమే ముప్పుదెచ్చు - సమరమ్మున -ని 


(బయలి బువి=బహిరంగ ప్రదేశము 


1508 


1509 


1510 


1511 


1512 


307 


తే॥గీ॥ 


ena 


ర్పూ శ్రహముగ మొగలు బాద్నా 
వాహినుల నెదురగ, బయల వశమే మనకున్‌ ॥ 


ఇపుడు ముందుగ మనమెదిరింప వలయును 
పోర్చుగీసులందీర భూములందు 
బీజపూర్‌, గోల్కొండ పృథ్వి భాగములను 
నాక్రమించెడు బాద్న నాపవలయు 
పోర్చుగీసుల కెందు మొగలుల సాయము 
నందకుండగ జేయ నడరవలయు 
నాంగ్లేయులు కపటు లాశ పోతులు, దొంగ 
లవ్వారి నొక కంట నరయ వలయు ॥ 


నేడు మారాటు లైదు రుండికల యందు 
నాజి సల్పంగ వలె స్వరాజ్యార్భులగుచు 
స్వార్ధ పరతను మాని దేశమ్ము కొజకు 
'హైందవైక్యత పెనుప నాయత్త పడుడు” ॥ 
అనుచు బోధ చేయు 'హంబీర రావుజీ” 
మాటలన్ని చద్ది మూటలనుచు 

నటు మరాట వీరు, లధిపుడు శంభుజీ 
తలను దాల్చి రెంతొ తానకమున ॥ 


1513 


1514 


1515 


జౌరంగజేబు చిన్నకొడుకు 'షాజాద అక్టరు' తండ్రిని 


చ॥ 


పదభ్రష్టుని చేసి తానె ఢిల్లీ చక్రవర్తి 


కావలెననుకొనుట 


ఇది యటులుండ భారత ధరేభ్య కనిష్ట సుతుండు నక్చరుం 
డెదిరిచి తండ్రినిన్‌ పద విహీను నొనర్చుచు తానె పాదుషా 


పదవిని పొంద గోర - తన వంతు సహాయము చేతు నంచు - స 
మ్ముదమున '“దుర్గదాసు డను మోదము తెల్చెను “'షాహజాదు'కున్‌॥ 1516 


(రుండిక=యుద్ద రంగము (తానకము=వినయము ఇభ్యుడు=రాజు 


308 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


కం॥ 


ena 


ena 


మొదట “బాద్న 'రాజస్థాను' భూమిపైకి 
తన చిన కొడుకు నక్చరున్‌ దండునెత్త 
పంపె - 'మేవారు, మార్వార్ల వశమొనర్చు 
కొనగ - నచట దుర్గాదాసు ననుగుడయ్యె ॥ 


తన తండి మతోన్మాదము 

తనయునిగా తనకు నభిమతమ్మును గామి 
న్ననవసరము యుద్దమ్మని 

యనిపించు నుదారుడైన 'యక్సరు” కెపుడున్‌ ॥ 
కాన 'బాద్లు యాజ్ఞకు నతిక్రమము చేసి 
మొగలుదణి “తహ్వుల్థాన'నుమోదమొంది 
దుర్గదాసు సైన్యములతో తోడు సూప 
బాద్న యజీరులో నున్న వార్త తెలిసి ॥ 
పాదుష పై దండెత్త “శి 

శోదియ” “రారోడు” రాజ సూనులు నొకటై 
భేదములను మజచుచు దు 

ర్లాదాసధిపతిగ సేన లాయితమయ్యెన్‌ ॥ 


భండనమ్ములందు పరిపాలనమ్మున 
షష్టి పూర్తి జరిగి చాలకాల 

మైన '“బాద్దు పన్ని నట్టి - వాగురంజిక్కి 
దుర్గదాసు దణి “జితోస్మా యనియె ॥ 
అంత “దుర్గదాసు” దక్చరు న్పంపెను 
శంభు కడకు నతని సాయమడుగ 
తాను గూడ వచ్చి తటివేచి శంభుతో 
కలిసి - ఢిల్లి పైన కవియు కొటకు ॥ 


1517 


1518 


1519 


1520 


1521 


1522 


309 


“భత్రపతి శంభాజు” “అక్చరు”నకు సైనిక 


సహాయము చేయుటకు తన నిస్సహాయతను 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


వెల్లడించుట 


చెప్పెను శంభు తెల్లముగ స్వీయమతమ్మును దుర్గదాసుకు 
“న్నిప్పటి యీ పరిస్థితిని యేనును పాదుష నడ్డగింపగా 

ముప్పులు తిప్పలౌచు నిట పోరుచు నుంటి మరాటభూమి - కా 
సప్పపుకాటు తప్పుటకు శక్తి కొలంది పరాక్రమించుచున్‌ ॥ 1523 
ఐదు లక్షల సేన 'జహాపనిదగు 

మాకు దాన పదవ వంతు మూక లేదు 

నొంటె, లేన్గులు, బండ్లును, నుర్వినంత 

కొనెడు ధనరాశులున్నవా కూళ కిపుడు ॥ 1524 


అంతటి సైన్యమున్సయలు నందు నెదుర్శొన లేము మేము నే 
డింత ధృతినణమ్మునానరించుచు నుంటిమిరేబవళ్ళు ని 

శ్చింతగ నన్న సహ్యాగిరి శ్రేణులె పెట్టని కోట లౌట - మా 
ప్రాంతపు దుర్గమాటవులు వైరులకు న్లొబిరాని వాటనున్‌ ॥ 1525 


ఎందుకు రాజపుత్రులననేకత యున్నది జాతులందు - మీ 
రందరు నొక్కటై మొగలు రాజు నెదుర్శొన లేరె? మీరలున్‌ 
హిందువులే గదా! శివజి హిందు స్వరాజ్యము గోరి పోరగా 
మందునకైన రాట్సుతులు మాట సహాయము సైతమిచ్చిరే?॥ 1526 


జెరంగజేబు చేయని యవమానము 

రాజ పుత్రుల కొక్కరవయు గలదె? 
వీరాధి వీరుల న్చేరుండె గద మీకు 

నతని కొల్వున బంటులగుట యేల? 
వీర రాట్మన్యలు బేగములుగ మారి 

తుబికలై పోవుట పరువె మీకు? 
వారి వియ్యంకులై వారి వజీర్షౌచు 

శ్మశ్రువుల్టీట పుచ్చటిక గాదె? 


సష్టము=పాము; పుచ్చటిక=సిగ్గు 


310 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వారి పక్షమందీరలు పోరునపుడు 

(మందు వారలు మీచేత హిందులెగద । 

మీరు హైందవులై యుండి మీదు తోడ 

బుట్టులవధింప మీ మన సెట్టులొప్పె? ॥ 1528 


చూడుము దుర్గదాస! రిపు సూదనతాభరధుర్యులైన “రా 
రోడులు”ను“న్మిశోదియలు” డుల్లగంజేతురు వైరిమస్తముల్‌ 
కూడుచు నొక్కటై కలిసి కోల్తలకున్‌ దిగిరేని - పాదుషా 

వేడడె “రక్షమాం” యనుచు వీకను గోల్పడి మిమ్ము-దీనుడై! 1529 


ఏనిక మీకు చేయగల యెట్టి సహాయము లేదు రాట్సుతా ! 
నాపయి నాత్మ రక్షకయి నన్వహ మున్నని సేయు భారమే 
మోపయి యుండె - నైదు రణభూములలో దిగి నేక కాలమం 

దే పరసేనలన్నిలుపు దెప్పర మేర్చడె నిష్ప మా కిటన్‌” ॥ 1530 


అనుచు శంభు దెలిపె తన పరిమితు లేవొ 

దుర్గదాసు కున్న దున్నయట్లు 

లేనిపోని యాశ లేల పెట్టు కొనగ 

గాలి మాడువులను కట్టినట్లు I 1531 


ఛత్రపతి శంభాజీ “హసనలీఖానును” 

తతిమివేయుట 

“సిద్ది” పరినడ్డ 'రఘునాధి జీని నిలిపి 

శంభు “కళ్యాణి” దుర్గ రక్షణము కొజకు 

వేగ మరలెను “హసనలీ” మోగలుదణి 

దూకుడాకించ తగినంత మూకతోడ ॥ 1532 

“హసనలీఖాను”, కళ్యాణి నాక్రమించె 

నట్టులే “'భివాండిిగడము నతని వశము 

(అన్వహము=ప్రతి దినము; దెష్టరము=కష్టము) 

(పరి=సైన్యము; ఆకించు=అడ్డగించు 


311 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


నయ్యె - చుట్టు ప్రక్కల నుండు నాళ్ళనన్ని 
నాశనము చేసె విలయ కీనాశుడగుచు ॥ 
“శంభు కతిపయబలముతో జృంభితుడయి 
“'హసనలీఖాను” ధాటిని మసిని చేసి 
తటిమె 'నహమదు నగరమ్ము'దాక పజిచ 
తిరిగి కళ్యాణి” వైపుకు మరలనట్లు ॥ 


ఛత్రపతి శంభాజీకి పుత్ర జననము 


రాయగడమున కెంతయు దాయి యందు 
తనదు మాతామహ నివాస ధామమున్న 
యట్టి “గంగోలి” యను నూరనధివసించి 
సతి “యశూబాయి” పట్టికి జన్మనిచ్చె ॥ 


“సాహు యను పేర భోన్సలే క్షాత్ర వంశ 
వర్ణనుడయి సపెరుగుచుండె - భావి యందు 
తాత తండ్రుల పేరుకు తగిన యట్టి 
జెరసుడగునని మరాట పౌరులలర ॥ 


1533 


1534 


1535 


1536 


పెక్కురు మరాటా ముఖ్యులు మొగలులతో చేరుట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“ఫల్తను” దొర “బజాజి నింబాల్మరుండు” 
శివజి పెద్ద వియ్యంకుడు చేరె దివము 

శివజి పెద్దల్లుడు 'మహద్ది, లవము గూడ 
శ్వశురు గౌరవింపక 'బాద్దు వైపుంజేరె ॥ 
అటులనే 'యశూబాయి' దాయాదియైన 
యట్టి “కన్లోబిషిర్మెయు” నాశ్రయించె 
మొగలు రాజును, “మొఖాసి మోహమునను 
లొంగి రెందరొ “బాద్ద” (ప్రలోభములకు ॥ 


(నాడు=ఊరు; విలయకీనాశుడు=ప్రళయాడ్షి 
(పఅచు=పారిపోవు (దాయి=సమీపము 


1537 


1538 


312 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“ధనము” “జాగీర్లు” “వతను లుదారతమెయి 

రెండు చేతుల విసిరేయు చుండ నెవడు 

మనుజమాత్రుడు నెగబడి మానముడిగి 

కాళ్ళ కెజగడు? ఆ దాత కరుణ కొబకు ॥ 1539 


ఎందరినో మొగల్విభుడు నిట్లు ధనమ్ము, వతన్లు, జాగిరుల్‌ 
యందియు నందనంత దవునందున (వేలగ దీసి ముల్లెల 
“న్నందరురండు! నందుకొనుడా శివజీ సుతు నొద్ద “బూది'యె 
నందగునంత చిక్కద”ని యందరి కిన్నతడంపె లెఖితిన్‌ 1 1540 


'శంభుజీ 'యశూబాయి ల స్వజనులే - శి 

వాజి హైందవీయ స్వరాజ్య వాంఛ లోని 

పూతభావమ్ము నెబుగక పోయి నపుడు 

పరులకెట్లెర్చడా దీక్ష పట్ల భక్తి ? ॥ 1541 
ఆ 'యశూబాయి” సొంత పెద్దన్న యగు “గ 

జోజిరావుషిరే” యును - నొరునవ్వు 

చుండ నొసలు నిప్పులు (గక్కు నుక్కివుండు 

హిందు స్వాతంత్యమన వాని యెడద మండు ॥ 1542 


“పన్లలా” “కోట వద్ది “షాజాదా అజము” 


పరాజయము- కాని తన తండ్రి జౌారంగజేబుకు 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తాను గెల్పితినని వార్త పంపుట 


“పన్సలా” కడ పాదుషా పట్టి “అజము” 
వీరీ'హంబీర రావుచే' విజితుడగుచు 
పారిపోయె “సతారా” కు పరువు మాలి 
కాని తానె గెల్చితినని కమ్మంబంపె I 1543 


'పోర్చుగీసులతో' మరాటా వారి యుద్దము 


పోర్చు గీసుల నర్ధించె “మొగలు వారి 

కెట్టి సాయమ్మునెచ్చట నీయ వలద” 

టంచు శంభాజి - “వల్ల యటంచు చెప్పి 

మొగలులకు సాయపడు చుండ్రి ముమ్మరముగ ॥ 1544 


313 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“పార్శికు” కోట పుట్టు సగపాలును కట్టిరి - 'ముంటబ్ర కొండ ద్యో 
స్పర్శిగ నున్నతమ్మగుచు వాలుగ నుండ, నజాళికే పరా 

మర్శము నౌచు నెక్కుటకు - మానిసులా గిరి నెక్కగా పరా 
మర్శము చేయగావలె ప్రమాదములందలగంగం జేయగన్‌ || 1545 


ఆ గడమునకును నడిమి భాగమందు 
దారు వేదిక కట్టిరి - దాని మీద 
దంచనలనిల్సి - రాణి సంద్రంపు పాయ 
యందు శత్రు నావల ముంచుటందులకును ॥ 1546 
శంభు “పార్శికు” కోట పజ్జ చరియించు 
సమయ మందె - యతని సేన సమరమగ్న 
మయ్యె 'షోలాపురి పరిసరావని పయి 
రాజ్జడు, శివపూర్పుగరందరు” ప్రాంతములను ॥ 1547 
శంభాజి పంపించె సర్గార్ల నప్పుడు 
'కేశాత్రిమలును - 'మోరేశ నీలొ” 
'రూపాజి భోసలే” - రుద్రతేజుల నెంచి 
“కళ్యాణి పైకి నాస్మందమునకు 
“కలశుతో” చెప్పెను - క్రచ్చజ “హంబీర 
మామ” ను పన్షలా భూమి నుండి 
“కళ్యాణి కిని బోయి కదనము సేసియు 
'రణమస్తఖాను’ బీరము నడంపు ॥ 
మనుచు “చెప్పమని” - తను రాయగడ మరుగ 
పోర్చుగీసు నావలు “రాణ” పురణ శాఖ 
దాటు చుండెననియెడి వృత్తాంత మెటీగి 
“పార్శికుపరిని వారి నాపమని పనిచె ॥ 1548 


(పుట్టు=పునాది; పరామర్శము=ఆటంకము; చక్కగా వివేచించుట; 


అజాళి=గొట్టెలు) ద్యోస్పర్మి="ఆకసమును తాకు; ఆస్కందము=యుద్ధము 


(పురణము=సముద్రము; పనిచె=ఆజ్ఞాపించెను 


314 


na 


'పార్శికు' గడుసేన వైళమ “పోర్చుగీస్‌” 

చిన్న పడవల పయి చిచ్చు చిమ్మ 

కడలి పాయ చాల వెడలుపు దౌటచే 

దాటె నవలి దరికి దాయతరులు ॥ 1549 


రాయగడమున ఛత్రపతి శంభాజీ విశ్రాంతి గొనుట 


ఆ|॥ఎె॥ 


ena 


బీర సేనాధిపతి హంబరరావు మోహితే 
చూడవచ్చుట, ఆతని వీర కృత్యములు 


సంవత్సరపు నీడు “సాహు” నాడించుచు 
“శంభు” రాయగడున (శాంతి గొనగ 
“హంబీరరావ”ప్పు నచ్చటి కేతెంచె 
రాజరాముంగొని శంభాజింజూడ 
“బుర్లాను పూరు”లో మూడు దినమ్ములు 
చ్చావచ సంపదల్‌ సంగ్రహింప 
“ఖాందేషు” “నంకోల” కదనమ్ములందున 
విజయ సూచక కేతు వెగురంజేయ ॥ 


మొగలుల తటుమంగ “ముర్తజా పూర్ణా”క 

అహ్మదు నగరంపు నాహవమున 

“పన్షలా”కడననింబాదుషా సుతు “యజ 

మూను జయింప చెల్లు “మోహితే”క” ॥ 1550 


అనికి వచ్చె ననిన “హంబీర మోహితే” 

వెజపుతోడ వైరి వెన్ను చూపు 

మొగలు వారలకును పోర్చు గీసులకును 

“హంబిరినిన గుండె లదరు చుండె ॥ 1551 


“కల్యాణి” కడపోరు గట్టిగా సాగెను 
పోర్చుగీసులయిదు పోతములను 

మొగలులకు వలయు ముఖ్యమౌ దినుసులు 
నందింపగా పంపి రాక లేక 


(ఆక=అడ్డము దాయ=శత్రువు; తరులు=టఓిడలు 


315 


ena 


తే॥గీ॥ 


“పార్మికు” పరి 'రాణె” వార్థి శాఖ పయిని 
సాగించు పోరు నిష్టలమునయ్యె 

'రణమస్తఖాను” పరాజితుంజే సెను 
'విర్లోజి మానె మరాట దణిని ॥ 


యచటి వార్త లెటిగి హంబీర రావును 

వింశతి దశ శతిక వీతి దళము 

దశ సహస్రముగ పదాత్యనీకినిగొని 

కవిసెను రణమస్తఖాను మొనను ॥ 1552 


“రణమస్తఖాను కు ప్రాపౌటకు - 'రుహుల్ల 
ఖాను” వచ్చెను బాద యానతిపయి 
“రణమస్తఖాను” పజచెను “కళ్యాణి” దు 
రము నుండి “తిత్వాల” కడకు చేర 
“తిత్వాలి లోయలో - దిగెను రెండు తెగల 
సైన్యము భీకర సమరమునకు 
“శంభాజి చేరెను “దోంబివిలి” కటన్న 
వృత్తాంత మెలిగె 'హంబీరరావు ॥ 
రాణి కడలిపాయ కిరుతటముల పోరు 
ముమ్మరించె - మొగలు సేన పోర్చుగీసు 
బలము నందు పల్వురు వార్టి బడిమునిగిరి 
బ్రదికియున్న వారెల్లరు పజచిరపుడు ॥ 1553 


మరుసటి దినమున మలి సంజకును ముందు 
హంబీర రావెదురాడెనా “రు 
హుల్లఖాను” పరిని - యుద్దమందెందరో 
మొగలు యోదలు కనుమూసి రపుడు 
“రాజదుర్గాసిం”గి బ్రాహీము బేగు” “న 
క్రమభఖాను” మొదలగు గండు మగలు 
(గక్కతిలి “రుహుల్లఖాను” పాజగ నెంచ 
నెదురయ్యె శంభాజి చదల మచట॥। 


(పరి=సైన్యము) పీతి=గుజ్ఞము; అనీకిని=సైన్యము 


316 


ఆ॥వె॥ నపుడు మొగలు సేన లడకత్తెబింబోక 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


లటుల నితికి రిజటుకు కటక మందు 
కడకు ఖాను లిరువురుడుగుచు దందడి 
వెనుదిరిగిరి “బాదు విధృతి గొసి॥ 1554 


పోరు నందు గాయపడె హంబీర రావు 

ఎడమ భుజము - శంభాజి యా కడిది వీరు 

నకు తగు చికిత్సనందించె, వికలితాత్ము 

డై మరాట సేనాని కట్లగుట చూచి ॥ 1555 


పోర్చుగీసు రాజప్రతినిధి కపట ప్రవృత్తి 


గోవాను నేలెడి “కొండెడి ఆల్వారు” 
పోర్చుగీసు ధరణిపుని ప్రతి నిధి 
యాయన సచివుడు “లూయిగాన్‌ సాల్వెసు” 
దొరప్రతి పలుకుకు శిరము నూపు 
“కొండెడి ఆల్వారు” - కుజనుడు, వ్యభిచారి 
స్వార్థపరుండు - కాపట్య వార్చి 
“జావా సుమత్రాది సర్వప్రాగ్వీప ప 
ణ్యతరులు “గోవి రేవందు నాగు ॥ 


కప్పలుల నుండి రేవు శుల్మములు దండి 

సగము నిథి పోర్చుగలు దేశ సార్వభౌమ 

కోశమునకు చెల్లించి, తక్కుగల సగము 

ప్రతి నిధియు, తది తరులును పంచుకొంద్రు ॥ 1556 
'పాదుషు గోవ పాలకుని స్వార్థమెటింగి ప్రలోభ పెట్టె - నీ 
వాదురితాత్ము శంభు నెటులైనను లోగొనగల్లితేని దా 

రాద తటాంచలావనికి రాజువు నీవగు టేను చూతు నం 

చాదిన మేగుదెంచు తటి కజ్టును సాచును గోవ నేతయున్‌ | 1557 


(గ్రక్కతిలుభయపడు; చదలము=సేన; కటకము=లోయ; విధ్యతి=ఆజ్ఞు 


(పణ్యతరులు=వాణిజ్య నౌకలు; కప్ప్టలులు=ఓడలు) (దారాదము=సముద్రము 


317 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ప్రబలతర సేన, యాఫ్రికా బానిసలును 

తనదు కను సన్న లందుచు పని వినంగ 

ప్రేక్షణలనిమిషము చేయు పెద్ద “రాజ 

భవనిమందు “కొండెడి ఆలువారు” నుండు ॥ 155రి 
గోవ రాట్ర్రతినిధి యతి గోప్యముగను 

మొగలు వారికి తగు సాయమొసగు చుంట 

శంభు దృష్టికి వచ్చెను - శాంతు డగుచు 

రాజప్రతినిధి కొక కమ్మ వ్రాసి పంపె ॥ 1559 
“గోవ నరేంద్ర! మున్ను మిము గోరితి నా మొగలాయి వారికిన్‌ 
యే విధమైన సాయమును నీవలదంచును - నా పితాజియున్‌ 

మీ విహితమ్మెగోరె - మము మింగ దలంచిన పాదుషా మిమున్‌ 
తా విడువన్మతమ్ము కలదా? తగు రీతి తలంచి చూడుడీ” ॥ 1560 


గోవా పాలకుడు “శంభాజీ” గత ప్రవర్తనను 
వమర్తించుట 


రాజ్య విస్తరణాశాభరాత్ముడైన 

గోవ పాలుని కాలేఖ కొంచెమైన 

నెదకు నించదయ్యెను - శంభు డింతకుమును 

పెన్నా మార్లు తమ పయి దండెత్తి వచ్చె ॥ 1561 


“అటు *“కొలోబా మొదలు రాణె' యంచు వరకు 

కొల్లగొట్టెను శంభాజి యెల్ల సిరులు 

మారుగ తను “యేసాజి గంభీర రావు 

ను” చెజినుంచె తగిన శిక్షను విధియింప ॥ 1562 


“తారాపూరు” “దహాను” “రాణ” ల భువిన్‌ దర్పించి కొల్లాడుచున్‌ 
దౌరాత్మ గమ్మున “చౌలు” పై కవియుచున్నార్వేల పాదాతుల 


a 


శ్వారోహుల్‌ ద్విసహ(స్రమున్తనకు ప్రాపైరాగ బండారమున్‌ 


చూజంబుచ్చెను-స్నేహ భావమనగా చొప్పియ్యదా యేరికిన్‌!౫| 1563 


(ఇంచుట=ఇష్టము కలిగించుటు 
(బండారము=ధనాగారము; చొప్ప్న=విధము 


318 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


గోవా పాలుడు వేచియుండెతటి-సక్రోధుండు నౌరంగ జే 
బావేశమ్మున శంభు రాజ్యము పయిన్నష్టాశలం(గమ్ముచున్‌ 

యే వీలున్నిడకుండ తప్పుకొన సహ్యేలాధరారణ్యగ 

ర్భావాసుండగు శంభు గిట్టి-తమకున్‌ వార్య్యాంచలోర్విన్నిడన్‌॥ 1564 
“ముందు ముందుకె వచ్చుచు మోటు కొనెడు 

ఖద్దమృగమును పోలు మొగలు నరపతి 

చిఖుత శశ శిశుకము “శంభుజీ” యనంగ 

కొమ్ముతగలక ముందె తా౭గూలుగాదె” ॥ 1565 


అనుచు గోవ పాలకుడు యోచనము చేయ 

శంభు “రాజపూరు” న నివాసముగ నిలిచి 

'గోవిపై దాడి కెది యనుకూల మార్గ 

మగునా? -“యేసాజి కంకు”ను యడిగెనపుడు ॥ 1566 


“పోర్చుగీసుల బలమెల్ల పోతములగు 

పెను ఫిరంగులు వారి కభేద్య రక్ష 

మనది యాశ్విక బలము - దంచనలు నల్ప 

శక్తములు - గెల్వలేమటం చనియె “కంకు” ॥ 1567 


గోవా పాలకుడు “కొండెడి ఆల్వోరు” ప్రతి వ్యూహము 


కం॥ 


“పాణాజి” పురాపానము 

లో నానా దేశ పాంథులొకచో బృంద 

మ్మె నొడివెడు పలు మాటల 

లోనం దెలిసె - “పొండకోట” లోని విషయముల్‌ ॥ 1568 


(ఇలాధరము=కొండ; వార్ణ్యాంచలోర్వి=-సముద్రతట భూమి 
(శశశిశుకము=కుందేలు పిల్లు 
(ఏసాజికంకు=ఇతడు “పొండి” కోటకు అధిపతి, (కొంకణు తీరమందలి 


కోటు పోతములు=నావలు 


(పాణాజి=గోవా రాజధాని; ఆపానము=పానశాలు 


319 


ena 


కం॥ 


చ॥ 


“ఐదు కోట్ల నిధియు, నస్త్ర, శస్త్ర సమృద్ధి 

“పోండి” కోట యందు పొసగ జేసె 

“శంభు” - ఎప్పుడైన - సైన్యమ్ముతో “గోవి 

ధరణిపైన దాడి కుజుకవచ్చు” ॥ 1569 
అను మాటలు విన వచ్చుచు 

యనుకొనె గోవా జనపతి “'యాల్వోర్‌” - తానే 

మునుపడి 'పోండా” దుర్గ 

మ్మునేల కొన గూడ దనుచు మొగలుల కంటెన్‌ ॥ 1570 
అనుచు తలంచి కన్నడిగులైన పదాతులు రెండు వేలు - కొం 
కణులును, పోర్చుగీసులును కాలరులున్నొక వేయి మంది కూ 

డిన పరి మాండవీనది తటిన్‌ వెసంజేరుచు - మూడు పెద్ద దం 
చనల”ను నెడ్లు లాగుచును సాగగ 'నాల్వొరు' నొగ్గె పోరికిన్‌ 1571 


“కొండెడి ఆల్వోరు” పోండా కోటపై యుద్దము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చేయుట 


దారిలో “దుర్భటి” యనెడు తీర ప్రాంత 

దుర్గమున కధిపతియగు “దుల్బనాయ 

కుడు” మరాట వీరుడతని కెడముగ జన 

మేలగునని చెప్పిరి - హితమెంచి దణులు ॥ 1572 


'దుల్బ నాయకుడు మరాట “ద్రోహి” - వాడు 

స్వాగతించె “నాల్వోరుూ”ను సాదరముగ 

వైరి సైన్యముతో చేరి వాడుగూడ 

“పాండి” కోటను చేరెను దండుతోడ ॥ 1573 


“పోండి” దుర్గాధి నేతగా నుండె నచట 

వృద్ద “మేసాజి కంకు” దుర్దేయుడతడు 

నారితేరె ననేక యుద్దాజిరముల 

నతనిని జయింప రుద్రునికైన గడ్డు ॥ 1574 


(జగ్గు=సిద్దపడు (యుద్దాజిరము=యుద్దరంగముూ 


320 


సీ అంతలో జడివాన యవిరామముగ సాగె 
“పోండ” కోట కెదుర గుండుపైన 
“ఆల్యో ” దంచనల్‌ బల్విడిం జేర్చించి 
డ్రేల్సించె గుటివెట్టి భిత్తికలకు 
నిచ్చెన లెక్కుచు నెగ బ్రాకు భటులను 
నెట్టి వైచిరి “పోండ” నిమిత కాండ్రు 
గడము గోడలు ప్రీలి గండ్లు నేర్చడియెను 
దూరిరా గండ్ల నాల్వోరు భటులు ॥ 


తే॥గీ॥ గడమునన్సవేశించిన దడము నడ్డ 
సాగె - “కృష్ణాజి కంకు” నేసాజి కొడుకు 
గట్టి యత్నము చేసియు గాయపడగ 
చేరువగల భటాళి రక్షించిరతని ॥ 1575 


తే॥గీ॥ తెజపి లేకుండ జడివాన కుజియుచుండె 
“పోండి కోట శతఘ్నులు గుండుల జడి 
కురియ - నాల్వోరు సైన్యము పిసి పోయి 
తిరిగి కూడుచు - పోరికై తివిరె మరల ॥ 1576 
| శంభాజి వచ్చెను సాయమ్ము చేయగ 
నారు వందల సైన్యమంటి రాగ 
యాజితుములమయ్యె నాల్యోరు సైన్యము 
దిక్కుతోచని పరిస్థితికి లోగె 
“మనమిప్పు వెనుకకు మరల కుండక యున్న 
నదిని దాటగ నీయ రదిప్రమాద 
మిని పోర్చుగీసు వారరిగిరి వెన్మకు 
“దుర్భట” కోట ప్రాంతోర్వింజేర!॥ 


తే॥గీ॥ నచటి గిరులందు దాగి యున్నట్టి శంభు 
భటులదాటున పైబడి రదరి పడియు 
తాము బందూకులను (ప్రేల్సి తలగు చుండి 
రా “మరాటాల” నోర్చి “'పరంగి” యుధులు ॥ 1577 


(తంములము=నంకులము; యుథంలు=రురాథంలు; నివుత 
కాండ్రు=సైనికులు) 


321 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


na 


చ॥ 


'శంభాజీ'తో యుద్దములో 'పోర్చుగీసుల' 
పరాజయము - పలాయనము - “సెయింట్‌ 
ఎస్తేవామ్‌' కోట మరాటులకు లోబడుట 


ఆ రణమున మరాట భటాసి చేత 

గాయపడె ప్రక్కటెముకల చాయయందు 

పోర్చుగీసు నాయకుడు 'నాల్వోరు - కాని 

యతడు నని కొనసాగింప జతనపడెను ॥ 1578 
ఆత డెంత చెప్పినను భయార్తు లగుచు 

పోర్చుగీసులు మాండవీ బురద నీట 

దూకి తప్పించుకొనిరి - చిరాకు పడుచు 

పరి ననుసరించు - 'దొరికాయె - “పంకచర్చ' ॥ 1579 


గోవకుదీచిదిక్తటిని కూలిని “మాండవి చీలి పోవగా 

ప్లావన యుగ్మమౌచు - నడి పట్టున యేర్చడె “జూవె” దీవి యా 
తావున దుర్గమున్నిలిపి దానికి పేరు “సెయింతు యొస్తెవామ్‌” 
నీవరు పూత సంస్మృతిగణింపగ నుంచిరి “పోర్తగల్‌' ప్రభుల్‌ ॥ 1580 


కోట చుట్టు నున్న కొబ్బరి తోటల 

లోన దాగి శంభు సేన వేచె 

ప్రాంశు సుదృఢ కుడ్యవలయితమౌ దుర్గ 

మాక్రమించు కొనెడు నదను వేచి ॥ 1581 


తొలుత తురంగ మెక్కి ధునితోయములందిగి సద్దు సేయకా 
వలతటి చేరె శంభుడటుపై నొక నల్వది మంది సైనికుల్‌ 

జలధిగ దాటి రెట్టి సడిచప్పుడు సేయక, కోట డాయుచున్‌ 
పలపల నిచ్చెనల్‌ నిలిపి పాకిరి వప్రముపై కదాటునన్‌ ॥ 1582 


(దొర=నాయకుడు; పంకచర్చ=బురద పూతు 


(ఉదిచి=ఉత్తరము; ప్లావనము=ప్రవాహము; యుగ్మము=జంట; నీవరుడు=సాధువు; 
కూలిని=నది; పూత=పవిత్రమైన) పోర్తగల్‌=పోర్టురీసు (జలధథిగ=నది) 


322 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


“'ఖండొ బల్లాలు వారిని కలిసి కొనియె 

కేవలము ఘటిలో కోట చేతంజిక్కె 

నెట్టి ప్రతిఘటనము గూడ యెదురుపడక 

భయము నొందిరి 'పానాజి పౌరులెల్ల ॥ 1583 


రెండవ కోట గూడ యటులే వశమయ్యె మరాట వారికిన్‌ 
చండతరా(గహుండగుచు చయ్యన “కొండెడియాలవోరు” తా 
దండునుంగూర్చికొంచును శతాధిక వీరులం, “సెంతుయొ స్తెవామ్‌” 
దండిగడమ్ము గెల్బుకొన దాడినొనర్చెను విక్రమోద్ధతిన్‌ 11 554 


కాని పోర్చుగీసు దళమా కదన మందు 

నిలువ లేక పజచు చుండి, నిమ్నగజల 

కర్ణమమున చిక్కు వడుచు కదల లేక 

నిహతులైరి మరాట తీక్టషుహతిని I 15రి5 
హత శేషుల్చ్పరుగెత్తిపోవ 'దొరియౌ 'యాల్వోరు” తానున్నదిన్‌ 

చ్యుత ధైర్యుండయి దూకి తప్పుకొని పోజూడన్‌ ప్లవమ్మొండు యా 
గతిలన్దేలుచు వచ్చుచుండ, తదవస్మంభమ్మునన్‌ దాటగా 
జతనమ్ముంబొనరింప - రాట్ర్రతినిధిన్‌ శంభాజి దృష్టించుచున్‌॥ 1586 


పారిపోవు గోవా రాజ ప్రతినిధిని 'శంభాజు 


వెంబడించుట 


“వాడట! నన్సజీవునిగ బంధితుం జేయుచు 'ఢిల్లి బాద్దుకున్‌ 
సూడిదగా నొసంగ, తదనుత్తమ సేకము మాటుగా మొగల్‌ 
టేడును, 'నబ్బసొమ్మయిని రీతిగ కొంకణ తీర దేశమున్‌ 


వాడికి కాన్మసేయునట! నాచులు నూళ్ళను పంచుకొన్నటుల్‌॥ 1587 


(నిమ్మగ=నది; కర్ణమమ=బురద; తీక్షేషు=తీవ్రబాణములు 
౯9 
(ఫ్లవము=తెప్ప; గతిల=నది; అవస్కంభము=ఆధారము; ద్యష్టించు= 


చూచు 


(సూడిద=కానుక; సేకము=కానుక; నాచులు=దొంగలు 


323 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


కం॥ 


ఇటి దుర్మార్గునుజణక పోనీయందగునె? 

పట్టి పల్లార్తు నిప్పుడీ పిచ “ననుచు 

“మాండవి” నది పాయ సలిలమందు దిగెడు 

తటిని, యా యేటి కొక పెద్ద వరద వచ్చె ॥ 1588 


తురగము నట్టి వజ్దునను దూకగ సంశయ మొందె - కాని త 
నిరుపమ సాహసుండయిన నేత తలంపు నెతింగి దూకె - న 
ట్లరుగుచు నుండ పెద్ద కెరట మ్మొకటుంకె హఠాత్తుగానదిన్‌ 
హరియును, శంభుజీయు మఖుగైరి మునుంగుచు నా పురోటిలో॥ 1589 


“శంభు గజయీత గాడయ్యు చరణ మొకటి 

యంక వన్నె నిజుకం నిస్సహాయు డగుచు 

మునిగిపోజొచ్చె వారువమును మునుంగ 

“'ఖండొబల్లాలు సాశ్వుడై గతిలంనుటికె ॥ 1590 


చరచర ఛురికను దూయుచు 

పరపర నాయంక వన్నె పాశములన్నిన్‌ 

బిరబిర కోయుచు శంభుని 

తొరతొరగా నీటి తొరకు దూరముం జేసెన్‌ ॥ 1591 


ఛత్రపతి శంభాజ తనకు ప్రాణ దానం చేసిన 


'ఖండోజి బల్లాలుకు ప్రగాఢ కృతజ్ఞత వెల్లడించుట 


స్స 


శంభాజి యెదలోన కుంభితమైన “కృ 
తజ్జతా భావముత్మటము గాగ 

“ఖందోజి” నీయుప కారమునకు నేను 
నాజన్మ మధమర్గుడైతి జుమ్ము | 


(పట్టిపల్లార్డు=శిక్షించు; పఅచ=దుష్రుడు 

(వబ్టు=వరద; ఉంకు=ఎగసిపడు; హరి=గుజ్జము; పురోటి=వరదు 
(అంకవన్నా=రికాబు; వారువము=గుట్ట్ణము; గతిల=నది 
(అంకవన్నెపాశములు=రికాబు త్రాళ్ళు నీటితొర=నీటి వలన కలిగిన 


ఆపద (జలగండము 


324 


“చేంజేత నీ తండ్రి “చిట్నీసుం” జంపించి 
తనుమతో సత్యమ్ము నరయకుండ 

యందుకు మారు నా యసులు నిల్పితి వీవు 
నీ కన్నను మహా మనీషి యెవరు? ॥ 


తే॥గీ॥ మొదలు మీ ప్రభుజాతి యొప్పిదమె వేరు 
ఆ “మురారిప్రభు” “పురందరంి”దు గాని 
అట్లె “బాజీప్రభు” “గజ పూర్నం”దు గాని 
నీ విపుడు - సాహస త్యాగ నిధులు గారె” ॥ 


కం అని హృత్పూర్వకమౌ శ్లా 
ఘనమును ఘనముగను శంభు “ఖండోజీ” ప 
ట్ల నొనర్చె - మనిషిని మనీ 
షిని చేయు, 'కృతజ్ఞతి యను శిష్ట గుణమిలన్‌ ॥ 


మహావీరుడు “కృష్ణాజ కంక్‌” వీర 
స్వర్గమలంకరించుట 


తే॥గీ॥ “పోండి కోట శైధిల్య సంపూరణమున 
కహరహమ్ములు నవిరతిగా శ్రమించు 
చుండె - 'యేసాజి కంకు” నిస్తుల తరస్వి 
వృద్దుడయ్యు - యువలతని కెంతొలొచ్చు ॥ 


కం॥ ఆలో తెలిసెను “కృష్ణా 
జీ లేడిక మనకటంచు” - చిత్తోద్వేగా 
వాలమునాౌ వార్త పిడుగు 
వోలె 'న్నేసాజి” యెడద పురపురం పొక్కన్‌ ॥ 


1592 


1593 


1594 


1595 


(అధమర్జ్ద్హుడు=బుణగ్రస్తుడు; అనుమ=శంక; బప్పిదము=పోడిమి 


యోగ్యతు 
(తరస్వి=వీరుడు; యువలు=యువకులు 


325 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


శంభుజీయు నెతిగెను - “కృష్ణాబి కంకు” 

వీర గతిని పొందిన సమాచార మంత 

యంతులేని సంతాపము నతని యెదను 

చిమ్మ చీకటి వోలెను క్రమ్ము కొనెను ॥ 1596 


“ఎంతొ భవిష్యమున్న నొక యొక్కటి వీరుడు చిన్న కోటకై 

యింతటి త్యాగమున్‌ సలుప నెంచెనె? యెంత స్వరాజ్య భక్తియో 
యెంతటి రాజ భక్తియొ కదే! యటువంటి ప్రవీరులున్మి ని 

శ్చింతగ హిందు రాజ్యము సృజింపగ నెంచెనా? శ్రీ శివాజియున్‌॥ 1597 


ఎంత పలవించినను గూడ యీ శుటీరు 

తిరిగి తేలేము భువికి - తక్కొరులు గూడ 

యతని నిస్వార్థ సాహస, త్యాగ, దేశ 

భక్తి గుణముల ననుకరింపంగ వలయు” ॥ 1598 


అనుచు నప్పుడె తనదు రాజ్యమ్ము నందు 

మంచి జాగీరు నొకటి వ్రాయించి యిచ్చె 

“వీర కృష్ణాజి కంకు” కుమారునకును 

ఘనముగా సత్మరించె 'నేసాజి” నటులె ॥ 1599 


ఆపయి శంభుజీ తలచె 'నాజినొనర్చి 'పరంగు లింక తా 

మీ పుడమిన్యజించి తమ మేదిని కేగెడు నట్లు చేయగా 

నోపిననే మరాటు లపరోదధి తీరమునన్సతంత్రతా 

స్థాపన చేయ గల్లుదురు - తత్శణ మాపని చేయగా తగున్‌”॥ 1600 


అనుచు నిశ్చయించి కలిసి కొనెను శంభు 

కవికలశు, దుర్గదాసు నక్చరులనపుడు 

“మనము” పానాజి పురములో జొనుప వలయు 

షడ్భత భటులం బరిపాటి జనుల వోలె” ॥ 1601 


(శుటీరుడు=శూరుడు 
(చొనుపు=ప్రవేశపెట్టు; పరిపాటి=సామాన్యు 


326 


తే॥గీ; అనగ శంభాజి - షాజాద అక్చరుండు 
రాట్ర్రతినిధినియర్ధించి రాజధాని 
రేవున తనకు నౌక నిర్మించు కొనెడు 
సమ్మతిని పొంది - తన పరిజనుల నంపె ॥ 


తే॥గీ॥ నావ నిర్మింప “పానాజి' రేవు నందు 
దిన దినమ్మును 'పెరిగెది జనుల సంఖ్య 
చూచి “'యాల్వోరు” కాశంక తోచి - తక్ష 
ణమ్మె యచటి నావ పనుల నాపి వైచె ॥ 

తే॥గీ॥ శంభు సేనలు “'మద్దావు” చర్చి దోచి 
రెట్టి హాని జనులకు, చర్చికిని లేని 
కరణి, మత సామరస్యము న్గారవించి 
యనువు కాలేదు పానాజి నాక్రమింప ॥ 


1602 


1603 


1604 


రాట్టతినిధి కొండెడి ఆల్వోరు రాజధానిని పానాజు 


నుండి “మార్మ గోవా”కు మార్చుట 


తే॥గీ॥ రాజధాని “నాల్వోరు” “పానాజి” నుండి 
“మార్మగోవా”కు నిధితోడ మార్చి వైచె 
కటకముగ నున్న 'పానాజి కాపుదలయు 
కరము దుష్మరమని యెజుకయ్యె నేమొ? ॥ 


తే॥గీ॥ నిండు సామగ్రితో వచ్చి నిలిచె మొగలు 
నావ యొక్కటి “వెంగుర్ల” రేవు యొద్ద 
యెంత చెప్పినను “పరంగు లిచ్చి, పుచ్చు 
కొనెడు మైత్రి వీడరు “జహాపనుని” తోడ ॥ 


(ఆశంక=అనుమానము 
(జహాపనా=జారంగజేబు; పరంగులు=పోర్షురగీసులు 
(నిధి=రాజకోశము; కటకము=రాజధాని; కాపుదల=రక్షణు 


1605 


1606 


327 


“భత్రపతి శంభాజీ” భారత దేశము నుండియే పోర్పు 
గీసులను సమూలముగ పారద్రోలవలెనని 
నిశ్చయించుట 


చ॥ ఇగనొక “పోండ కోట” ను జయించుట కాదు - “సెయింతు ఎస్తెవా 
ము” గడము నాక్రమించుచు ప్రమోదము నొందుట గాదు-గోవ రాజ్యమె 
ల్ల గెలిచి పోర్చుగీసుదొరలన్‌ తమ దేశము దాక పారద్రో 
ల గలిగినప్పుడే - “పితికలన్‌ యిల 'నిక్కల” చేసినట్లగున్‌ ॥ 1607 


తే॥గీ॥ మరియు “సాల్సెట్టి “'బార్జెషు” మండలముల 
కొలది దినములలోనె లోగొనుచు పిదప 
“'మాండవీ నదిదాటి యామైని గోవ 
పృధ్వినెగుర వేయవలె “నారింజపడగ” ॥ 1608 


తే॥గీ॥ అనుచు శంభాజి చెప్పుచున్నట్టి వేళ 
హైందవులు కొంద రచ్చటి కరుగు దెంచి 
తమకు నా పోర్చుగీసు క్రైస్తవుల చేత 
కలుగు నిడుమలనన్ని యేకరువు నిడిరి ॥ 1609 


చ॥ “తమనణగించి - వారల మతమ్మగు కైెస్తవమందు చేర్చుటే 
తమజని లక్ష్యమన్నటుల దర్పము చూపు “పరంగి” వారికిన్‌ 
తిమురణగింపకున్న నిక దేశము వీడుటొ? “వాత్యజాతి' వా 
రమగుటొ? తప్పిదంచును మొరన్నిడ శంభు ప్రసన్నుడై యనెన్‌॥ 1610 


(నిక్కల=నిజముగా జరుగుకలు 
(నారింజ పడగ=భగవా పతాక; వ్రాత్యులు=సంఘబహిష్క్యృతులు 
(తమురు=మిడిసిపాటు 


328 


ఛత్రపతి శంభాజ మత నామరస్య భావన 


ఉ|| “దేవుని పేర నిల్చ్పబడు దీమములన్‌ పడగొట్టు టెంతయున్‌ 
సావరమౌను నెట్టి మనుజాళికి నైనను, దేవుడొక్కడే 
కావున, పేర్లు వేరయిన కారణ ముంగొని యన్యధర్మ వి 
ద్రావముకై తెగంబడెడు దస్యుల దైవము మెచ్చడెన్నడున్‌ ॥ 1611 


తే॥గీ॥ కోవెల, మసీదు చర్చియు దైవ చిహ్న 
ములుగ నాయా మతమువారు తలతురు గద ! 
అందు ఎద్దానికేనియు హాని తగదు 
మతము పేరిట ద్వేషమమానుషమ్ము ॥ 1612 


తే॥గీ॥ పోర్చుగీసు దురాత్ములు - పొలుపజంగ 
సల్పిరంట - “మహాలక్ష్మి” - “శాంతదుర్ల” 
మరియు “మంగేషి” దైవత మందిరముల 
నని యెజింగితి - పునరుద్దరణ మొనర్హు ॥ 1618 


తే॥గీ॥ మనము హిందువులుగ నన్ని మతములకును 
తులిత గౌరవమిత్తు మకలుషమతిని 
కాన మీరు “చర్చలకు యేహాని సేయ 
కూడదు - పరంగులు “గుడుల” న్మూల్సిరనుచు” ॥ 1614 


కం॥  అనుచును “కొంకణి” హిందూ 
జనుల మనమ్ములలరించి - శాంతోక్తులతో 
ధనమును దండిగ నొసగుచు 
తనిపెను తజ్జనుల శంభు దయ యొప్పారన్‌ ॥ 1615 


(దీమము=ఆలయుము; సావరము=అపరాధము; విద్రావము= 
నాశనము; దస్యుడు= అనాగరికుడు 


329 


గోవా రాజ ప్రతినిధి 'ఆల్యోరు' తన వరుస 
ఓటములకు క్రుంగి పోయి “బామ్‌ జీసస్‌ చర్చిలో 
సెయింట్‌ బేవియరు” మృత దేహమునకు 
మైక్కుకొనుట 


స్స “కొందెడి ఆల్యోరు” కోల్చడ్డ “సంతెస్తె 
వామ్‌” గడు తిరిగి గెల్వంగ లేదు 
మాండవీ తీరాన మండు చుండె మరాట 
దివిటీలు రేల దేదీప్య మగుచు 
“థాణ” “తారాపూరు” తద్ద “గోవా” దాక 
చెల్లు చుండె మరాట శిష్టి యొకటి 
“ఫ్రాన్సిస్‌ డి కోస్ట” - నిర్వర్తిత “చౌలు”కు 
లేఖ పంపె 'హములి లేమి గూర్చి I 
తే॥గీ॥ పోర్చుగీసు లిక తమను, బ్రోచువాడు 
“సంతు జేవియర్‌ - “బామీససనె'డి చర్చి 
లోని శవపేటిలో సుప్త రూపు డగుచు 
నున్నవాడని (మొక్కిరే తెన్ను లేక॥ 1616 


సీ॥ “సాల్సెట్టి “బార్దేషు” “షాపొరా” కోటలు 

వశపడె మారాట వాహిని కని 

“కాండెడి ఆల్వోరు” గుండె చెదరి పోవ 
“సంతుజేవియరె” రక్షకు డటంచు 

“బాముజీససు” చర్చి ధామమున్దేరుచు 
శవపేటిలో సంతు సబముయెదుట 

“సామి నీవే మాకు సంరక్షకుండవు 
కావుము నేటి సంకటము నుండి” 


తే॥గీ॥। యనుచు ప్రార్థించె - నన్న పానాదికములు 
నిదుర గూరుట - మొదలైన నిత్యకృత్య 


శిష్టిశాసనము; నిర్వర్తిత=నిర్వాహకుడు; హము=ఆయుధము; సబము=శవము 


330 


ములను యా 'చర్చి'లోనె తా పొంకపరిచె 
“శంభు” నామమె కేసరి స్వపము గాగ ॥ 1617 


రాయబారి “ఏసాజ గంభరరావు” పోర్పుగీసుల 
నిర్భంధము నుండి స్వేచ్చ పొందుట 


తే॥గీ॥ అంత వరకు పరంగీల యదుపు లోన 
నున్న “యేసాజి గంభీరు” కొదవె స్వేచ్చ 
యతడు మారాట “ప్రణిధి” - బంధితుడునయ్యె 
“రభువు గా మున్పరంగీల సభకు వచ్చి ॥ 1618 


పోర్చుగీసులు ఛత్రపతి శంభాజుతో సంధికై 
దిగివచ్చుట 


తే॥గీ॥ “శంభు” “మ్హాప్పె” లో జొచ్చి ధ్వంసమ్ముంజేసె 
కొనెను “నగువాద” “రోషము గోషు” గడులు 
శంభుతోడ పరంగీలు సంధి సంప్ర 
దింపులకయి ప్రణిధిని పుత్తెంచిరపుడు ॥ 1619 


తే॥గీ॥ జరిగె ద్వావింశి దినములు - శంభుసేన 
పోర్చుగీసుల కోటలు ముట్టడించి 
పోరొనర్చుట మొదలయి - పోర్చుగీసు 
వారు సంధికోరి దిగిరా వలసివచ్చె ॥ 1620 


(కేసరి స్వపము=సింహ స్వష్ట్షము 
(ప్రణిధి రభువు=రాయబారిి 
(ద్వావింశి=యిరువది రండు) 


331 


పోర్ప్చుగీసులకు సహాయముగా 'షాజాదా మౌజము'” 


లక్ష సేనతో వచ్చుట 


తే॥గీ॥ 'అపుదె “సంతు జేవియరు” మహత్త్వము నట 
చూపదలచె కాబోలు పోర్చుగలు ప్రజకు 
“'షాహజాద మౌజుమొక లక్ష ప్రమితము 
కటకముంగొని “రామ్‌దారు” కనుమంజేరె ॥ 


తే॥గీ॥ మొగలులిటు, పరంగులునటు మోహరింప 
నంత తామట నడకత్తెరందు పోక 
వలె నిజుకు కొనెదమని - శంభాజి యపుడు 
పరిని మరలించె సామంతవాడి - జేర ॥ 


తే॥గీ॥ అట్లు పోర్చుగీసు ధరణి నాక్రమించు 
జతన మంతయు విఫలమై శంభుజీకి 
కడిదియైన యాశాభంగ మడరె తుదకు 
పితను, సుతుని వంచించె దుర్విధియె యిట్లు ॥ 


1621 


1622 


1623 


శంభాజీ రాయగడములో లేడని తెలిసి షాబుద్దీను 


రాయగడముపై దండెత్తుట 


తే॥గీ॥ తొలుత “బుర్దానుపురి” నాటు నెలల వసతి 
వదలి “యౌరంగబాదుకు” కదలి వచ్చె 
నదియు కాదని వచ్చె “నహమదు నగరు” 
కట్లు “దక్కను” కెంతొ దాపయ్యె బాద్న ॥ 


(ప్రమితము=పరిమితిగల; కటకము=సేను 
(పరి=సేను 

(పిత=శివాజీ; సుతుడు=శంభాజీ 
(దాపు=దగ్గరు 


1624 


332 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


“రామ్సెజు” కోట యాక్రమణము నందున 
దెబ్బతిన్న “'షహబుదీను ఖాను 

నపుడు “రాయగడము” నాక్రమించుమటంచు 
పంపె వానిపయి విశ్వాసముంచి 

“రూబి జంగ” ను బిరుదును గొన్నట్టి 
షహబుదీను కదలె సమరమునకు 

“శంభుజీ కొంకణ సాగర తటమున 
“కలదు” - రాయగడు వాకిలి వివృతము ॥ 


(గామ సింహము వోలె నా గడమునందు 

సుళువుగా దూరగలమను చోర బుద్ధి 

తోడ - షహబుదీనరుదెంచి తొలుత గడము 

చుట్టు గల పల్లెలను కొల్లగొట్ట నదర ॥ 1625 


పేద కృషాణులిండ్రపయి భీరముంజూపుచు కృష్ణి కంతయు 
న్నాదరువైన యెడ్లపయి - యర్భుల నోమెడు పాడి గొడ్లపై 

వాదర సానబెట్టుచును - పైరులంద్రొక్కుచు - గడ్డి వాములన్‌ 
బూదియొనర్చు చుండి, షహబుద్ది నెలర్భెను దుష్ట బుద్ధియి॥। 1626 


ఐదు దినమ్ములీపగిది నంతక తుల్యుడు షాబుదీను చే 

నేదెను నున్మి రాయగడు నెల్లకు లోపలి పల్లెలన్నియున్‌ 

యేదియొ గొప్ప కార్యమొనరించిన రీతిగ కమ్మ పంపె నా 

పాదుష “కింక రాయగడు పట్టుటయే తరువాయి” యన్నటుల్‌! 1627 


అరువదారేండ్ల వయసు - పదైదు లేండ్ల 

యనుభవము కల్లు పాదుషా - తనను తానె 

నమ్మని నిరత సందేహి - కమ్మంజదివి 

“యాబుమహ్మదు” నడిగె - సత్యమును తెలియ ॥ 1628 


(వివృతము=తెఅచినదిి 
(కృషాణులు=సేద్యగాండ్రు; కృష్టివ్యవసాయము,; అర్జులు=పిల్లలు; వాదర= 


ఖడ్గము; ఎలర్షు= సంతోషించు 


333 


షాబుద్దీను అధిక ధనములు, బిరుదములు యిచ్చి 


కం॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మరాటా దుర్గాధి పతుల నెందరినో 
వశపరచుకొనుట 


ఆబూ మహ్మదు చెప్పెను 

“షాబుద్దీనుని విజయ మసత్యమ్మైనన్‌ 

లోబజచుకొనె మరాటుల 

లోంబలు “దుర్గపుల” ధన ప్రలోభము చేతన్‌ ॥ 1629 


ఇక మనము దుర్గములంగొన నెత్తిపోవు 

నట్టి పనియెల్ల కేవల నాటకమ్ము 

మొగలు వారిని దుర్గము మొగనెంజూచి 

తెజతురు తలుపులు గడుల దొరలు తామె” ॥ 1630 


అనెడు “ఆబు మహ్మదు” “సువార్త”ను వినుచును 

మొగలు పాదుషా లోలోన పొంగిపోయె 

“శంభుజీ” యేపు మాపెడి సమయ మింక 

మిగుల దౌల లేదనెడి నమ్మికయుంగల్లె ॥ 1631 


“షాబుద్దీను” పై కవికలశు విజయము 


గోవా” ముట్టడి పూర్తియె పురిని చేకోంబోవు సందర్భ మం 

దే - వార్త ల్వినవచ్చె రాయగడు” పై నెత్తెన్‌ మొగల్దండు యం 
చావేళన్నిక 'గోవపై జను పటాహమ్మున్విసర్జించి తో 

డో వాయుత్వర వచ్చె ముందు కలశుండు (నాయరీ” రక్షకై ॥ 1632 
అప్పుడు మరాట శస్త్ర శాలాధిపతి “ము 

రారిదంగె” యేతెంచి, మున్నూటు నాళ్వి 

కులను గొని - షహబుద్దీను 'క్రూరకృత్య 

ములను తెలియంజేసెను కవి కలశునకును ॥ 1633 


(దుర్గపులు=దుర్జాధిపతులు) (యొగ=ముందు 
(దౌల=దూరముగాా (పటాహము=ఉద్యమము; రాయరీ=రాయగడు 


334 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


చూచె 'గంగోలిి యడవిని లేచు పొగను 

కలశు డాప్రాంతమునకు దగ్గరగంజనియె 

“గంగొలి” “పనాశె” “జోర్లావు” గ్రామములకు 

నట్టులే “నిజాంపూరున” కరిగె నతడు ॥ 1634 


అడవిని దాగియున్న హలికావళులు న్సకుటుంబులై బయ 

ల్వడిరి - మరాట సైన్యములు వచ్చిన సవ్వడి నాలకించి - యా 
పొడువ మొగల్పడాలు 'షహబుద్దిను” చే పడినట్టి పాటుల 
న్నిడుములు చెప్పిరా కలశు డిన్నియు వించు మహోగ్రమూర్తియై। 1635 


తరిమెను మల్క సైన్యమును “తమిని” కోనను చేరుదాక - త 
త్సరిసర గ్రామ సైరికులుదాయుధులౌచు తురుష్క సైనికో 

త్మరము పయింబడ న్చెదరి కాళ్ళకు బుద్దిని చెప్పిరందరె 
వ్వరికనువైన వారలటు వైపుకు పాటుచు దిక్కుతోచకన్‌ ॥ 1636 


అట్లు మొగలులను మరాటు లతిమి తటుము 

కొనుచు కడకు “నిజాంపూరు” కుత్మమింప 

వారికచట దుబ్లస్‌ఖాను పట్టుబడెను 

వాని క్షమియించి కలశుడు వదలివేసె ॥ 1637 


వదలెడు ముందు “దుఖ్లసుకు వారక శ్రీ కలశుండు చెప్పె - “నీ 
విది వినిపింపు పాదుషకు - “విశ్వవిజేతగ నీకు నీవె - దు 
ర్మదమున “పంగుతైమురును” మా 'కొలసామి? యటంచు నేతులన్‌ 
వదరుచు-మా స్వతంత్రతను బాపగ వచ్చిన “పంగువౌ” దికన్‌”॥ 1638 
అని చెప్పి 'దుఖ్లసుని - బం 

ధనములు విడిపించి పంపె - తలనుతడుముకొం 

చును “బ్రదుకు జీవుడా? యని 

చనియెను పులినోటికండ జారి పడినటుల్‌ ॥ 1639 


(పొడువ=దుష్టుడు; పడాలు=సేనాపతి) 

(ఉతమించు=ఏగు, వెడలు 

(ఉరాయుధులు=పైకెత్తిన ఆయుధములు కలవారు 
(పంగుతైమురు=కుంటి తైమూర్‌ఖాన్‌; కొలసామి=వంశీకుడు; ఏతులు= 


ఎచ్చులు; పంగు=కుంటి 


335 


షాజాదు మౌజము లక్ష సేనతో 'గోవా' ను చేరుట 


స్స 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


షాజాదు 'మౌజము శత సహస్ర దళము 
చేరెను 'గోవాికు చేరువగల 
“బందా పురమునకు - సందేశమంపించె 
రాజప్రతికి తన రాక గూర్చి 
“యాల్వోరు” మారుగా - “యాల్చుకర్ణురుదెంచె 
మౌజముకది యవమతిగందోచె 
యాయుధపూర్ణము లౌ తరు 'ల్ఫూరతు” 
కడనుండి రాగ లంగరును దింప ॥ 
“'మాండవీ నదియందనుమతిని గోర 
“'మాండవిని గాదు - కైసూరు మంచిదనగ 
మండిపడె 'నాల్బుకర్చు'పై 'మౌజు మపుడు 
“ఎడ్డనగ తెడ్డనెద” విదియే మటంచు ॥ 
“మాదు కప్పలు” లను నిల్ప “మాండవబి' నది 
యందు, 'పానాజి' కుప్పలి యగునటంచు 
జంకు చుంటిరి మాపైన శంకతోడ 
నమ్మకము లేని మైత్రి యెన్నాళ్ళు నిల్చు”? ॥ 
అనుచు 'మౌజము తెగనాడె 'నాల్బుకర్చు' 
నంత [గ్రహియించె - 'శంభాజి యనిన వీరు 
భీతిగొని మరాటాలతో భేదమునకు 
సిద్ధముగ లేరని - పిత యాశించినట్లు ॥ 


(తరులు=నౌకలు) ప్రతి = ప్రతినిధి 
(కష్టలి=ఓడ; ఉప్పలి=అపాయము) 


1640 


1641 


1642 


336 


షహజాదుమౌజము' సేనపై “సామంతువాడి” 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


యొద్ద మరాటులు దాడిసేయుట 


తాము “రామ్టారు” కనుమను దాటి వచ్చి 

పిదప “సామంతవాడి”లో విడిసి నపుడు 

మధ్యలో మరాటు లడవి మాటు నుండి 

తమను బాధించినందుకు తామసమున ॥ 1643 


“బందా, “వెన్లుర్లి” “సామంతవాడి” మండ 

లముల గల పల్లెలను రగులంగ జేసి 

“గోవి తీరము న్ఫూడిద కుప్పంజేసి 

రా మొగలులు-మరాట రాజ్యమని తలచి ॥ 1644 


ఛత్రపతి శంభాజీతో పోర్చుగీసులు సంధి చేసికొనుట 


తే॥గీ॥ 


“శంభుతో పోర్చుగీసులు సంధి చేసి 

కొనిరటు 'వసైమొదలుగ 'దామను వరకును 

కలుగు సీమలలో 'చౌతు” కరములన్ని 

“శంభుని కె యప్పగింప సంశ్రవము నొసగి ॥ 1645 


'షాజాదామౌజము' పోర్చుగీసుల నిర్లక్ష్య వైఖరిని 


మ 


తే॥గీ॥ 


నిందించుట 


మిము రక్షింపగ శంభు” నుండి, యిటులంపెన్మమ్ము-యీ “గోవి రా 
జ్యముకు -న్మీరలు శంభుకు న్ఫొాదరి శాంత్యాకాంక్షులైనట్లు మ 
స్తములన్వంచిరి సంధి సేతకు మమునృంకించుచున్‌ మాదు పో 
తము లన్మాండవి వాహిని న్నిలుప వద్దంచున్నివారింతురే? 1 1646 


“మేము వెబ్లులమె వచ్చి నామె యిటకు? 
అ ౧. 
వట్టి చేతులతోడ పోవలసి వచ్చి” 
ననుచు షాజాదు మౌజము నాగ్రహించె 
నపుడు 'మౌజముితో 'దివానా'డెనిట్లు ॥ 1647 


(సంశ్రవము=సమ్మత్ర 


337 


తే॥గీ “వినుము షాజాద! యిప్పుడే మనకు తగిన 
సందు - త్వదనుజు నక్ళ్చరున్భంది సేయ 
నాతడు 'డిభోలి” లో “శంభు” కాశితుడయి 
యున్నవాడట - యనుచు సముత్సుకతను ॥ 1648 


సీ॥ అప్పటికె 'డిఛోలి యాశ్రయమును వీడి 
యజ్ఞాత వసతికి నక్చరరిగె 
నన్నవార్త తెలిసి యాగ్రహోదగుడై 
ధ్వంసించెను 'డిఛోలి” “బంగళాిను 
నుద్యాన వనమును నుద్వాంతముల చేత 
త్రాక్కింపగాంజేసి రూపు మాపె 
“భట్లాము” “నర్వ” నా పల్లెటూళ్ళను దోచె 
“పింపలుగాములో వెలసియున్న ॥ 
తే॥గీ॥ పూత రామాలయమ్మును బుగ్గి జేసె 
సప్తకోటీశ్వరాలయాంచలముంద్రుంచె 
గోవ పొలిమేర దక్షిణ కొంకణపు మ 
రాట రాజ్యమున్నిప్పచ్చర మ్ము చేసె॥ 1649 
కం॥। పజచగ 'యిరాను నకు న 
కృరు” తా “వెన్లుర్ల” రేవుకడ తరియెక్కన్‌ 
పురికొనుట నెజిగి మౌజము 
విరియించెను రేవునెల్ల “వెన్లుర్ల” కడన్‌ ॥ 1650 


తే॥గీ; తమకు సూరతు నుండి నిత్యావసరము 
లాయుధమ్ములు తెచ్చెడు నట్టి నౌక 
లాగురేవు 'వెన్లుర్లు నాలాగు నాశ 
నమ్ము చేయుటచే తామె నష్టపడిరి ॥ 1651 


(ఉద్వాంతము=ఏనుగు; అంచలము=అగ్రభాగము; నిప్పఛ్చరము= 
నాశనము 

(పఅచుట=పారిపోవుట; తరి=నౌక; వురికొను=వ్రయత్నించు; 
విరియించు=నాశనముచేయు] 


338 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అంతియే గాక 'సూరతు” 'నవతరణము” 

నుండి వచ్చునౌకలు చేరకుండ గోవి 

యాన మధ్యమందె మరాట సేన కవిసి 

కొల్లగొనుచు నుండె సరకు లకుంఠితముగ ॥ 1652 


అట్లు మారాట ధాటికి నందకుండ 

బాయు తరులు పరంగుల పాలబడియె 

నావలను నిల్పు కొనుటకు రేవు లేది 

మొగలు లమ్మిరి “పసి నల్ప మూల్యమునకె ॥ 1653 


గోవ ప్రతినిధి పోర్చు గల్మువలయపతి 

కతడు “శంభుజీ”తో చేసినట్టి సంధి 

పత్రములనిచి తదనుజ్ఞ బడసి, మరల 

తానె కొనసాగె ప్రతినిధి స్థానమందు I 1654 


గోవాప్రాంతములో షాజాద మౌజము సాగించిన 


స్స 


విధ్యంసము, తమకే తీవ్ర నష్టము కల్లించుట 


లక్షసేనకు సహస్రాధిక పశుతతి 
కాహారము లభింపదయ్యె నచట 
సూరతు నౌకలు దారి నడుమ నాగె 
పాడు చేసిరి తామె పైర్లనన్ని 
కాల్చివేసిరి రేగి (గ్రామముల్పురములు 
గంజియైన దొరకు గతియె లేదు 
మూగపసులకొక పులుపోచ కజవయ్యె 
జంతు లొక టొకటె చావదొడగె ॥ 


(అవతరణము=రేవు 
(పాయు=తప్పకొను; ఏది=నశించి; పస=సామగ్రి 


339 


తే॥గీ॥ తొలుత కాపాడరమ్మని పిలిచి మమ్ము 
నడుమ శంభుతో సంధికి నొడబడుచును 
నిపుడు లెక్కింప కుండిరి యీ పరంగి 
వారనుచు మౌజమునకు కోపమును వచ్చి ॥ 1655 


తే॥గీ॥ తిండి లేనట్టి మొగలుల దండు నెట్లొ 
కదలి రామ్లారు” కనుమ మార్గమును దాటు 
చుండ - నవటి యడవుల చాందీ = 


డిరి మరాటులు - మొగలులు —— 1656 
'షాజాదుమౌజము'నకు 'గోవా' దండయాత్రలో 
కలిగిన తీవ్ర ఆశాభంగము 


సీ గోవి ప్రాంతమునందు నావికా కేంద్రము 
స్థాపింపగా నెంచ స్వష్నమయ్యి 
కొంకణమును గెల్చి కూల్చి 'రాయగడును 
శంభు బంధించుట స్వప్నమయ్యె 
కొంకణమున తమ కొకరవయు 'పరంగి? 
సహకారమబ్బుట స్వప్నమయ్యె 
కొడుకులలో నీవె కడు ప్రయోజకుడ వం 
చయ్య మెప్పుగొనుట స్వప్నమయ్యె ॥ 
తే॥గీ॥ పటు నిరాశయు, క్షు క్షుత్తు, నీర్వట్లు గలిసి 
ఖీన్నునానరింప “మౌజము సన్నం జేసె 
తిరుగు పయనము సాగింప దొరలకపుడు 
నహమదు నగరముంజేర, నపజితుడయి ॥ 1657 


ఛత్రపతి శంభాజీ తీవ్ర వైెఫల్యములు 


తే॥గీ “జంజిరాకోటా, “గోవా వశపబచుకొన 
పట్టు బట్టియు, “శంభాణి - చిట్ట చివరి 
లిప్తలో చెడె కార్యము - లెక్క మీరు 
మొగలు సేనలు తమపైన మోహరింప ॥ 1658 


340 


కౌరంగజేబు అగణిత ధనముతో పాటు 


జమీందారీలు బహూకరించియు మరాటా 


వీరులను ప్రలోభపెట్టి తన వైపుకు త్రిప్పుకొనుట 


తే॥గీ॥ 


“వాసుదేవ్‌ పంతు-'యశ్వంతరావ్‌ దల్వియు” 
“రాహుజీ సోవమ్నాద్‌ - 'కనహొజి షిర్మె 
“నాగోజి మానె, 'గంగాధరజి పంతు” 
“మానోజి మోరె'యు - 'మాసటీలు” 
'నాజిభూమిని” - రిపురాజి నుక్కడగింప 
నొక్కదొక్కడె యొక్క యుక్కలుందు 
నిచ్చివారలకెల్ల నెనలేని ధనములు 
వతనుల్నొఖాసాలు, పదవులుడుపు ॥ 


లేన్లులు, గుజాలు, పల్లకు లెన్నా యిచ్చి 

తిరుగులేని లోభమునకు గుతినింజేసి 

“షాహబుద్దీను” - హైందవ ద్రోహితతిని 

వసముజేసె “పాదుషకు” బానిసలు గాను ॥ 1659 


'భత్రపతి శంభాజి' తన సేనాధిపతులకు దుర్గ 
రక్షకులకు మృచ్చుల దురాగతములను వివరించి 


తెలుపుచు, లేఖలు వాయించి పంపుట 


“వీర మరాట సైనికులభిక్రమ పార్టులు - నీ స్వతంత్ర భూ 
భారవహుండు శ్రీ శివజి పాలన కందరు వెన్ను గాపులై 

మేరు సమాన ధీరులు నమేయ వినిశ్చల దేశ భక్ష్య కూ 

పారులునై ప్రవర్తిలిరి, వారల యారబమే “మరాట” యౌ ॥ 1660 


(అభిక్రమము=యుద్దము, అకూపారము=సముద్రము; ఆరబము= 


తొలకరి సనస్యము 


341 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


end 


అని తలంచుచు శంభాజి యంత కంత 

కధిక మౌచున్న స్వీయ హృద్యథ నడంచి 

రణపరశురాములౌ దుర్గ, రక్షకులకు 

కదన బలులైన దణులకు - కమ్మలంపె I 1661 


“కనుడు మరాట వీర రణ గాండివులార! మొగల్విభుండు - ద 
కృనుపయి కన్నువేయుటయె కాదిట కాలిడె - కోట వాకిటన్‌ 
మొనలను మోహరించె - మన ముందర “హిందు స్వతంత్ర రాజ్య ర 
క్షణమ”ను భూరి బాధ్యత రసాధరమట్టుల నిల్చె తుంగమై ॥ 1662 


ఎవరికి వారు స్వీయధరనేలు స్వతంత్రత పాపమన్నటుల్‌ 

యెవడొ “విదేశి భారతమునే కబళింపగ వచ్చి గెల్చి యీ 

యవనిని - యత్త సొమ్ముగొని యల్లుడు దానము చేసినట్లు మీ 
ద్రవిణమె మీకె కాన్మయిడి దాసులు కండన వెంట బోదురే ॥ 1663 


“వతను’ మొఖాసి 'మన్సబు' 'సుబా యు 'జమీనును,” 'పర్షణా లనం 
గ తుజిక పల్ముబళ్ళు - మన కన్నులకున్మన వ్రేళ్ళతోనె - యం 
ధత నొదవించు కుట్ర - స్వజనమ్ములపై కడు హెచ్చు పన్నులే 
ర్చి, తటిమి, యేచ - మన చేతికి పెత్తనమిచ్చు పేరులౌ॥ 1664 


మనము కర్షుల కఠిన శ్రమాత్త ధనము 

“పన్ను'లని లాగ, వారల పస్తులుంచి 

ఆ ధనమున సగము 'బాద్దు కప్పనమగు 

కాకులంగొట్టి (గద్దల సాకినట్టు ॥ 1665 


పాము పడగ నీడ టబ్రతికెడు కప్పలు 
బాద్నంగొలుచు హిందు బానిసీండ్రు 


(బలులు=బలరాములు; కమ్మలు=లేఖలు) 

(తుంగము=ఎత్తెన; రసాధరము=కొండు 

(ఏర్షు=విధించు; తబుదము=బలాత్కరించు; ఏచు=పీడించు 
(కర్నులు=సేద్యగాండ్రు; అప్టనము=కప్టము 


342 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


“వతనుదారు” డను పవాడము గొప్పదే 
తుజకవాని తొత్తు తొత్తు నతడు ॥ 1666 


వేల కొలంది దైవత నివేశనము ల్పడగూల్చ - హిందు పౌ 

రాళిని “ధిమ్మి” లంచొక పరాభవ సూచక సంజ్ఞ నిచ్చి యా 
పాలసు డెల్ల హిందువులపై విధియించెను “జీజియా” యనన్‌ 
నాలితనంపు శుల్మమును-నాడగ భారత జాతి నంతయున్‌॥ 1667 


ఛత్రపతి శంభాజ మరాటులను స్వాతంత్ర 
పోరాటమునకై పురికొల్పుట 


ఇప్పటికైన హైందవుల స్వేచ్చకు సాగెడి పోరునందు - మా 

యప్ప శివాజి రాజు బ్రతుకంతయు నుంకువబెట్టి నిల్చె నే 

గొప్ప మరాట రాజ్యమది క్రూర తురుష్క దురాక్రమమ్మునున్‌ 
తప్పుకొనంగంజేయగ, నుదాయుదులై చనుదెండు నాబడిన్‌ ॥ 1668 


ఈ మరాట దుర్గములకు నీరె ప్రభువు 
లేల మొగలులతో చేరి హిందువులను 
మీసహోదరులనె చంపు దోసమునకు 
పాల్పడంగ - స్వేఛ్చను మించు పదవి గలదె ॥ 1669 


సింహగడము నందు సింహమై రేగిన 
“తానాజి మాల్సురే” త్యాగమరసి 
మును పురందరు గడమున “మురారిప్రభు” 
పగటిన మగటిమి వగనుంగాంచి 
“పావనఖిండు”లో “బాజీ ప్రభు శరీర 
రక్తతర్పణ కేళి రహిని యెంచి 
'బీజపూరు”' దణిని యాజినెదిరిన ప్ర 
తాపరావ్‌ గుజరు” చేతాకుంజూచి ॥ 


(పవాడము=బిరుదు; తొత్తు=బానిసు 
(నివేశనము=ఆలయము; సంజ్ఞపేరు; నాలి=క్రూరమైన; నాడుట= 


బాధించుటు పదవి=సంపత్తి 


(ఉదాయుదులు=ఎత్తిపట్టిన ఆయుధములు కలవాడు; బడి=వెంటు 


343 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


పోండి కోటకై జరిగిన పోరనసువు 

లుంకువనిడిన “కృష్ణాజి కంకు” నెలిగి 

ధనముకన్నను నభిమానధనము ఘనము 

గాదలంచి రండు మరాట జోదులార” ॥ 1670 


అనుచు “శంభు” పంపిన యుత్తరాంశములను 

చదివి - పెదవి విజచిరి - యాశా పిశాచ 

దుష్ప్రభావాహిదష్టులౌ దుర్గపతులు 

శంభు బావయు, మజదియే జారిరిగద ॥ 1671 
కమ్మలు వ్రాసినంత నధికమ్మగు కాంచన లోభమారునే 

కమ్మని భోగ భాగ్యముల కాశయమౌ యధికారలట్టి - భూ 
స్వమ్ముకు యాజమాన్యమును - సైరికులన్‌ బెదరించి లెక్క ప 
త్రమ్ములు లేక పన్నులను లాగుట కల్టునె? శంభుంగొల్పినన్‌ ॥ 1672 


అందుకే స్వరాజ్యమొక తృణాంకురముగ 

తీసివైచుచు బారులుందీరినారు 

పాదుషా ముందర మరాట “వతనుదార్లు” 

సిగ్గు, నెగ్గును విడి మొగల్సేవంజేయ ॥ 1673 


ఛత్రపతి శంభాజీ “పోర్చుగీసు” వారితో 
“ఆంగ్లేయులతో” సంధి చేసికొనుట 


“శంభు” “కెల్వా” యు “దంతోర” “సారగావు” 

“మహిమ” “సొపారి” లును వశమగుట వలన 

గోవ మొగ “వసై” - 'వీరారు” రేవు వరకు 

నొత్తడిని పరంగీలపై నుంచగలిగె ॥ 1674 


(పగటిన=ప్రదర్శించిన; రహి=విధము; చేతాకు=సాహసము 
(సైరికులు=హాలికులు) (యొగ=యొదలు 


344 


తే॥గీ॥ అట్లె యింగ్లీషు వారి యహమిక నణప 
వారు గిడ్డంగులను కట్టు వైఖరిపయి 
యాంక్షలను పెట్టె - గిడ్డంగు లనెడి పేర 
కోటలను కట్టుటిక పయి కూడదనుచు ॥ 1675 


తే॥గీ॥ బాలురను 'మరాటాలి భూ భాగమందు 

నుండి - బల్మిగొంపోవుచు “గుండలుగనా 

నర్చి వారి మతము బల్మి మార్చునట్టి 

చర్యలు సహింప నికనని “శంభు” చెప్పె ॥ 1676 
తే॥గీ॥ 'శంభుజీ'కి 'కరంజి దేశము వశపడి 

నందున న్నాంగ్లులకది యిబ్బంది యయ్యె 

యాంగిలేయుల కదలిక లదుపు చేయు 

వీలు కలిగె మరాటుల పృతనకచట I 1677 


“కారంగజేబు” “బజాపురము”పై దండెత్తుట 


స్స దర్పమ్ము మెజియంగ దక్కను కరుదెంచె 
ఐదులక్షల సేన యనుసరింప 
హిందూ స్వతంత్ర రాజ్యేచ్చతో త్రుళ్ళెడు 
మారాటులను రూపు మాపి వేయ 
పూటకు నొక కోట పుడమి మట్టము చేసి 
పగజఅకు మొగలుల పటిమంజూప 
యాత్మజులిద్దరు - “నజమును 'మౌజము 
సేనాధిపతులౌచు చిమ్మరేగ ॥ 


ఆ॥వె॥ పైడి నెమ్మిగద్దె యాడంబరము వీడి 
జల్లిటోపిలల్లు - ఢిల్లి నేత 
దేశమెల్ల మింగు తృష్ణ మీరంగ మా 
తంగ మెక్కుచు నవురంగ జేబు ॥ 1678 


(గుండలు=బానిసలు) చిమ్మరేగు=విజ్యంభించు 
(దేశము=ప్రాంతము; ప్యతన=సైన్యము 


345 


స్స 


తే॥గీ॥ 


కం॥ 


తే॥గీ॥ 


“బుర్దానుపూరున పూర్తిగా నొక యేడు 
నిలిచియు విజయము కలుగలేదు 
పదపడి 'యౌరంగబాదుకు చనుదెంచి 
వేచియు జయము ప్రాప్తించ లేదు 
నాపైన వేంచేసి 'యహమదు నగరుకు 
కాచియున్నను గెల్పు కదురలేదు 
విసిగి - 'షోలాపూరు” వీటికి చేరిన 
కార్యసాఫల్యమగపడు నేమొ ॥ 


యనుచు నాశనిరాశలు నబ్బివీచు 

లట్లు ప్రొంగుచు క్రుంగుచు నల్లలాడ 

వచ్చి యట్టహాసమ్ముగా పాదుషాహ 

యడుగు బెట్టి “షోలాపూరు” పుడమిపైన ॥ 1679 
ఆదిల్న కుతుబ్బాహియు 

చేదోడుగ నుండ్రి శంభు జృంభణమునకు 

న్నా దోయినణచి వేసిన 

చేదింపగ వచ్చు శంభు చిందబిననుచున్‌ ॥ 1680 


షాజాదు '“అజము” బీజాపురమును ముట్ట 
డించి యుండియు నొక యేడు జరిగె 

చిటివ్రేలు కణుపంత క్రితియులోబడలేదు 
నెక్కడేసిన గొంగడక్నడుండె 

కడపట నొకనాడు “కాహెజహాను” - “మం 
గల్వేధ” “సంగోల” కందువలను 

వశపజచుకొనగ - పాదుషా మురిసె “నా 
ల్లేండ్లలో యది తొలి గెలుపటంచు ॥ 


నింతలో వేగరులు నెలిగించిరట - “వ 
జీరసదుఖాను”నకు - “నలంగీరు”నకును 
రాత్రి సంగోలపైకి మరాట దండు 


వచ్చి పంచశతాశ్వముల్ముచ్చిలిరని Il 1681 


(చిందట=విజ్యృంభణము] 


346 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


జౌరంగబేబు ఆగ్రహించుట 


ఎట్లు జరిగెనిది యని ప్రశ్నించె “బాద్ద 

యా మరాటుల సర్వ సైన్యాధినేత 

యైన 'హంబీరి రావు కొల్లాడి నాడు 

నూచ ముట్టుగ “సంగోలు” నూరి ననిరి ॥ 1682 


అపుడు పాదుషాయనె - “నాదు ఐదు లక్ష 

ల పరిలోన “హంబీర రావు” “పయి చేయి” 

యనదగిన యట్టి యొక్క జోదైన గలడె? 

చేవ చచ్చిన దయ్యె నా సేన యకట” ॥ 1683 


మహారాష్ట్ర కజివు (క్రీశ. 1686-87) 


క్రమముగ కాటకమ్ము మొదలై కొనసాగె మరాట భూమిపై 

ఖమున సితాబ్ద దర్శనమె గాని - రవంతయు ప్రావృషేణ్య మే 
ఘముల సవేనిలేక, చినుకైనను రాలక యేటికేడు - పా 

శి మహిపయిన్టురాగ్రహము చెందినటు ల్వజపయ్యె హెచ్చుగన్‌॥ 1684 


చుక్క నీటికి నేకారు చుండె జనము 

నెచ్చట గనిన యచట నిప్పచ్చరమ్మె 

జనుల కొక మెతుకును, మూగ జంతువులకు 

గతిక పరకయు, మజుగయ్యె కజివునందు ॥ 1685 


అంత మరాట రాజ్యమున నన్ని (ప్రదేశములందు ధాన్యమెం 
తెంతగ నెక్కడెక్కడను నిల్వలు నున్నను త్రీసి రాజ్యమం 

దంతట పంచి పెట్టుటకు నాజ్ఞలు పంపెను శంభు - 'రాయరి” 
న్నంతియె చేసె ధాన్యముల నందరికిన్‌ తనివోవ పంచుచున్‌ ॥ 1686 


అట్లు పంచియు ధాన్యము నందరి గొద 
తీరు మార్గము కన్పడ నేరదయ్యె 


(ఖము=ఆకాశము; సితాబ్దము=నిర్మల మేఘము; ప్రావుషేణ్య=వర్షపు 


సవ=జాడ; పాశి=వరుణుడు; వఅపు=కాటకము  (రాయరీ=రాయగడము 


347 


వరుస పోరులతో నెండె బండరువును 
నాపి వైచిరి సైరికులప్పనములు ॥ 1687 


చిక్కదేవరాయలు మరాటులకు వ్యతిరేకముగా 


చ॥ 


ప్రవర్తించుట 


కజవిటులుండ శామనిని - కన్నడ రాజగు “చిక్క దేవరా 

యరు” తన మాట తప్పుచు సహాయము సేత మరాట వారికిన్‌ 
దొరగి - పదేనువేల మొన తూర్ణముగా మొగలాయి వారి కం 

పె - రణమొనర్చ బీజపురి వీటిని పాదుష యాక్రమింపగన్‌ ॥ 1688 


“ఛత్రపతి శంభాజి చినబావ 'హరీమహాదికు' 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఎదురుతిరిగి స్వతంత్రత ప్రకటించుకొనుట 


దానికితోడు కన్నడిగ ధాత్రి 'సుబా” కధినేత “హర్టిియున్‌ 

తాను స్వతంత్రత[న్సకటనమ్మొనరించెను - “జింజి” భూమికి 

“న్నేనె (ప్రభుండ నంచు”-వగ నించుచు శంభుకు -శ్యాలు” డన్న గొం 
కేనియు లేక - యప్పటికుపేక్ష నొనర్చెను “శంభు”, నా పొరన్‌॥ 1689 


మొగలులు బీజపూరు పయి పోరొనరించుచు వారి నెల్ల ముం 
దుగ బలహీనులన్సలుపు తొందరలో నిపుడున్నవారు - న 

ట్లగుట మరాట వారికి సహాయము నందదు బీజపూరుచే 

నిగ బలహీనులౌదురలవేది మరాటులు నన్దురూహతో ॥ 1690 


కాన నిప్పుడు మొగలుల సేన వలన 

కదన భయము లేమి - తొలుత కబివుపైన 

యుద్ధమును సేయ కర్ణాట కోర్వి కేగి 

తగిన ధాన్యార్దనము సేత తప్పదనుచు ॥ 1691 


(గొద=ఆకలి; బండరువు=రాజ్యకోశము; సైరికులు=సేద్యగాండ్రు;; 


అప్పనములు= పన్నులు 


(శామని=దక్షిణము; దొరగి=వడి; మొన=సైన్యము; తూర్గము=శ్రీఘ్రము 
(పొర=పితూరి (అలవు=బలము 


348 


“ఛత్రపతి శంభాజు కర్ణాటకలోని 


'చిక్కదేవరాయలపై' యుద్దమునకు వెడలుట 


మ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వెడలెన్మంభుజి చిక్కదేవన్ఫపతి న్విశ్వాస ద్రోహిన్వెస 

న్నడగింప 'న్మహిశూరు” “ధర్మపురు”ల న్నాపైన “శ్రీరంగొపున్‌ 
గడమున్లోగొన, దూకె ఖేయమున, కంఖాణమ్ము నౌలొడ్డు తా 
కిడికిన్మందెను-శంభు కూర్చరము తున్గె న్పాటుకున్నోర్వమిన్‌॥ 1692 


చిక్కదేవరాయని చేత చిక్కినట్టి 

యాదిలుష రాజ్యమును శంభు డాక్రమించె 

చిక్కదేవుని సైన్యము చేరియుండె 

మొగలులనపుడు బీజపూర్మొగ్గరమున ॥ 1693 


అందుచే చిక్కదేవుడు నాత్మరక్ష 

ణమ్మె ముఖ్యముగాగ రణమ్ముంజేసె 

“జింజినుండి శంభుని బావ చేరె సైన్య 

యుతముగా - బావ మదికి నూత మొసగ ॥ 1694 


కరవు నెదుర్మొనుటకు వీలైనన్ని చోటుల నుండి 


తే॥గీ॥ 


చ॥ 


“శంభాజీ ధాన్యము సేకరించుట 
నెలలు కొలది సాగెను కల నిద్దరికిని 
జయమనిశ్చితమై యున్న్మి శంభు విసివి 
స్తంబకరిందండి, పదివేల శకటములకు 
నెత్తి తరలించెను మరాట పృధ్వికపుడు I 1695 


“కొలుచూను యెంత తెచ్చినను కొందరికే సరిపోయె - రెచ్చు నా 
కలికిని, క్షుద్రజంతువుల కౌచును సైతము నేవగింపకెం 


(ఖేయము=అగడ్త; కంఖాణము=గుట్ట్ణము; జెలొడ్డు=ఆవలి బడ్డు; 


కూర్చరము=మోచేయి; తున్లు=విలుగు 


(కలను=యుద్దము; స్తంబకరి=ధాన్యము 


349 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


గిలిపడు చుండ్రి - శంభుజి ధనిష్టుల కాజ్ఞ నొసంగె కొల్పు కొ 
ట్టులు తెరపించి కొట్నము కడుంగడు పేదల కెల్ల పంచగన్‌! 1696 


“రాజ పురి” “థానె” “మాహ్లి” “కర్ణాత” లాది 

ప్రాంతముల బూసపిండ్లు తెజవగంబంచి 

యపరిమితముగ నచటి ధాన్యాశయముల 

నుండి - “హుండి” విల్చెను శంభు హుండినిచ్చి ॥ 1697 
అటులె 'కుత్సుషా'తోడి స్నేహమ్మువలన 

“సోలపూర్‌” కడ “నాల్‌దుర్గ” క్షోణి నుండి 

కుత్పుషాహీల ధాన్యపు కొట్లు దెరవం 

బంచి, “కాల్చు” మరాటకు పంపె “శంభు” ॥ 1698 


“జంజి ప్రాంతము నుండి మరాటకు సరిపడు 


ధాన్యము వచ్చు వ్యవస్థ యాగిపోవుటకు 


'హరీమహాదికు” మితూరీ కారణమగుట - “హర్ష్తీ 
మహాదికు' పైకి యుద్దమునకు సైన్యమును పంపుట 


తే॥గీ॥ 


చ॥ 


“జబింజి” నుండి మరాట రాజ్యేల (ప్రజకు 

నక్నబిపడు ధాన్యమునందు నర్ధభాగ 

మచటి నుండియే వచ్చును - “హర్ష బావ 

యిపుడు “జింజి” నేత - మరి జాగేల యయ్యె? I 1699 
“హరజిమహాదిికంతరము వ్యక్తమునయ్యెను - “జింజి - కన్నడో 
ర్వరలకు తానె రాజునని - రాయగడమ్మునకెట్టి బంధమున్‌ 


పొరయదటంచు చాటుకొనె” - పూనకమూనినట్లు శంభు - చె 
చ్చెజ పిలిపించె సన్నిధికి చేరగ “పింగళెకేశొతైమలున్‌ ॥ 1700 


(కొలుచు=ధాన్యము; కౌచు=మాంనము; ధనిష్టులు=ధనవంతులు; 


కొట్టము=ధాన్యము 


(బూసము + ఇండ్లు = ధాన్యపు కొట్లు; హుండి=బియ్యపురాశి; విలుచు 


= కొను; హుండి=సొమ్మిచ్చుటకు హామీ పత్రము 


350 


తే॥గీ॥ 


nd 


కం॥ 


కేశా కాక! “రామ్సెజుగడు” క్రేవకైన 

మలక పరిని రానీయని మాసటీవు 

“'ననుభవజ్ఞుని “హన్మంతె” నవలనుంచి 

బావ 'హర్టికి పదవీయంబాపమయ్య ॥ 1701 


పదియున్నైదును వేల యాశ్వికులతో పైనమ్ము కమ్మింక, నె 

న్మిది ప్రొద్దుల్ఫమయమ్మవశ్యమగు “జింజీ” కోటకున్దేర - నీ 
యెదకుందోచిన యట్లు చేయుమట - కానీ నాకు ధాన్యమ్ములన్‌ 
పది పన్నెండు దినమ్ములీ వలనె - పంపన్నాధ్యుడీవేసుమా॥ 1702 
సమర సింహుడైన “శాంతాజి ఘోర్పడే” 

నీకు సాహ్యుడగు ననీక మందు 

“హరి” నాకు బావయైనంత మాత్రాన 

ద్రోహి శిక్ష నెపుడు దొరగలేడు” ॥ 1703 
అని చెప్పి “కేశొతైమలు 

ననికిన్సంపించె, బావ “హర్ష పైనన్‌ 

తన యక్కగారు “నంబిక” 

పెనిమిటి పక్షమ్మె బూనె - “విధిగద! సతికిన్‌ ॥ 1704 


షాజాదు అజము బీజాపురముపై ముట్టడి చేయుట 


స్స 


బజాపురపు కోట వర్ణనము 
బీజాపురముపైన షాజాదు “అజము” తా 

దండెత్తి యేడాది దాటి పోయె 
బీజాపురపు కోట - పేశస్సు చదరమై 

కుడ్య మొండున్నర కోసులాయ 
తమ్ము కలిగి - డెబ్బదడుగుల యెత్తును 

ముప్పదడుగులడ్డమును కలిగియు 
బోర్తలుపులు పది - బురుజులు తొంబదా 

రు - బురుజులకు నదుమంబజపయిన ॥ 


(మానటి=మేటి కాకా=బాబాయి (గౌరవ సంబోధము 
(సాహ్యుడు=సహాయుడు; అనీకము=యుద్దము 


351 


తే॥గీ॥ దార్ల యేర్పాటు - వానిపై దంచనముల 
నిలుపు - కర్యుష్టముల ఫిరంగుల వహనము 
కడు పొడవగు క్రోవుల “బందుకా” దడమ్ము 
దండి “మాలిక మైదాను” దంచనున్ని। 1705 


తే॥గీ॥ శత్రు దుర్భేద్యమై యుండె - షాహజాదు 
'యజముి, నెంత యత్నించియు నడుగు సైత 
మరుగ లేదు ముందుకు - డెబ్బదడుగుల పజ 
పౌ - మొసళ్ళ 'యగడ్త డెప్పరము దాట ॥ 1706 


తే॥।గీ॥ కోట చుట్టును కడుగట్టి కాఠమగుట 
ప్రేల్చు మందును కూరంగ బెజ్జములను 
పొందు పదంజేయ కష్టమీ సందులోన 
గడముపైనున్న రిపులగ్షి జడిని బుత్తు I 1707 


జజపూరుకు కుత్సుషాహి మరాటాలు సాయమగుట 


తే॥గీ॥ బీజపూరుకు నల్బది వేల సైని 
కులను సాయము పంపెను 'కుత్సుషాహ” 
“నీలొ పంతు పీష్వా” పది వేల సేన 
గొనుచు వచ్చెమొగలులతో 'నని' నొనర్చ ॥ 1708 


సీ॥ 'పన్షలా కోటలో బసచేసి శంభాజి 
“యాదిల్పికు సహాయ మగుచు నుండె 
యేడు వేల బలముతోడుగా “కలశుండు” 
తతివేచి మొగలుల తబుముచుండె 
“హంబీర” దణి పదునైదు వేల పరితో 
మొగలులన్‌ గారింప మొగియుచుండె 


డేశస్తు=ఆక్ళతి; కోసు=రెండు మైళ్ళు; ఆయతము=పొడుగు; క్రోలి= 
గొట్టము; బందుకా=తుపాకి; బోర్తలువులు=కోట ప్రధాన ద్వారము; 
దంచనము=ఫిరంగి 

(పఅిపు=వెడల్బు; డెప్పరము=ప్రమాదము] 

(కాఠము=చట్టుు; పాషాణము (జడి=వాను 


352 


“పంతు నీలోజి” తాంబదివేల సేనతో 
'నజముిను వేధింప నడరు చుండె ॥ 


తే॥గీ॥ నిట్లు భీజాపురమును రక్షించుటకయి 
శంభు మారాట సైన్యము శక్తి కొలది 
తమ ధన (ప్రాణములు గూడ ధారవోసి 
ప్రబలయత్నము చేయుచు శ్రమలంబడియె ॥ 1709 


జౌరంగజేబు తన వరుస యోటములను దలచి తన 
యుద్ద వ్యూహములపై పునరాలోచనము చేయుట 


ఉ॥  “ఢిల్లి”ని వీడి దక్కనుకు డిగ్గి షడబ్దములైన గాని, యే 
వల్లను నాదు యాశయము పండుగతుల్‌ కనుచూపు మేరలో 
తెల్లముగాక యుండె కనందీవ్రపుతప్పిదమున్న వ్యూహముల్‌ 
యల్లితిమేమొ? యింత వర”కంచును పాదుష యోచన న్ఫడెన్‌! 1710 


పాదుషా గోల్మొండపై దండెత్త నిర్ణయించుట 


చ్చీ “తొలుత 'కుతుబ్బాహి త్రుళ్ళడంచిన గాని 
“యాదిల్డు మాదారి కరుగు దేడు 
గోల్కొండ తానీష మేల్ఫొని యుండిన 
“గాని బజాన మైకమున నుండు 
“నక్కన్ను, “మాదన్న యను జంట “కాఫిర్ల” 
కను సన్నలందు పాలనము జరుగు 
'తానాషి అత్తయు, దారయు “కాఫిర్ల” 
గాలిసోకిన గూడ కస్సుమంద్రు॥ 
తే॥గీ॥ నిపుడు గోల్కొండ వారిపై నెత్తి పోయి 
“మాదనక్క నలికు శిరచ్చేద శిక్ష 
జరిపిననె గాని మాదాడి విరమణమ్ము 
కాదనుచు బెదరించుటే కార్యమగును॥ woul 


353 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


అరలక్ష సేనకు నధిపతిగా “ఖాన 
హానునంపెను నబుల్హసను” పైకి 
మాళ్టేడు కడనాపె మార్మొని మొగలుల 
(నైండు మాసములు గోల్కొండ సేన 
యిట్లుండ గోల్కొండ యెకిమీని సర్దార్లు 
నేదొ విషయమై వివాదపడిరి 
యంత నేమాయెనో, హైదరబాద్సేన 
పంచ బంగాళమై పారిపోయె ॥ 


మొగలు సేన విజృంభించి ముసురు కొనియి 
“హైదరాబాదు? సంపదలపహరింప 
“భాగ్యనగర రక్షణకయి పటుతరమగు 
కోటలేనందుచే - వైరి ధాటి కొదిగె ॥ 


రెండు నెలలపాటు మొగలు దండు నడ్డి 
నట్టి గోల్కొండ సేన తానిట్టు లవిసి 
పారి పోయిన కారణ మారయకయె 
తానిషా దాగె గోల్కొండ పైన 'గడి'ని ॥ 


1712 


1713 


మాదన మంత్రి 'తానిషుకు మార్గము చెప్పెను - “యోరుగల్‌పురా 


యే దరి యౌను దాగుకొన నేగుడటంచును - కాని తానిషా 
కే దెస తోచనట్టిదయి - యొంపిక చేసెను గోలుకొండపై 
నౌదల దాచుకో దలచి, నాడెమటంచును నాత్మ రక్షకై ॥ 


1714 


మాదన మంత్రిపైన యభిమానము మిక్కిలి తానిషాకు - యా 


యాదర మూతగా ననుజుడక్కన సర్వచమూపతయ్యె నా 
మాదిరి నెల్ల బందుగుల మంచి పదమ్ముల నిల్పె నెల్లెడన్‌ 


వేదము తానిషాకు తన (పెగ్గడ “మాదని మాట యన్నచో 1 1715 


ఈ విధానము మితిలేని యూసు పెంచె 
తానిషా కొల్వున యవనోదాస్థితులకు 


(ఎకిమీడు=రాజు; పంచబంగాళము=చెల్లాచెదరై పోవుటు 


(పురా=కోట; దరి=ఆధారము; నాడెము=క్రేష్టము 


354 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


సచివు “లబ్బుల్రజా”శ్నేక్షిజాము” లెంతొ 
వ్యధితులగు చుండిరి నవాబు విధముం జూచి ॥ 1716 


మొదలె జెరంగజేబునకు - “షియా” లన 
తీవ్రమౌ ద్వేషము - తిట్టుచుండు 
“కాఫిరు”లని - “పిన్గుకౌచు భక్షకుల”ని 
సామాజ్యమదమున సరకుగొనక 
మాదన్న నిరతము మారాట వారికి 
శ్రేయమ్ము గూర్చుగ సిద్దుడనుచు 
తొలుత “శివాజీ”కి - మలిగ “శంభాబీ”కి 
మాదన్నతోడ్వాటె మహితరక్ష ॥ 


యనెడు ననుమానమే 'బాద్ద' మనమురగుల 

చేయుచుండె గావున పంపె చివరి హెచ్చ 

రికగ లేఖ తక్షణమే పటిపతి చేయ 

'మాదనిను దయమాలి ససోదరముగ ॥ a 


“పాదుష' లేఖనాంశముల వైఖరి తీవ్రతకున్‌ చలించుచున్‌ 

“మాదన తానిషాకు “తన మంత్రి పదమ్మును తీసివేయు డీ 

మీద నుదాసిగా మనెద మేదిని” నంచు వచింప, తానిషా 

“నాదు ప్రధాన మంత్రి వెటునన్విడెదీవు, వచింపు వ్యూహము”ల్‌॥ 1718 


అనిన, సవినయుడౌచు - మాదన్న యనియె 

“మనము నాదిల్న మారాట మొనలు కలిసి 

పాదుషానెదిరించుటే భావ్యమగును 

(మొక్కు కొలదిని యాతడు త్రొక్కుమనల” ॥ 1719 


అని వచించెడు మంత్రి మాదన్న నరసి 
షేక్నిజాము నిజముగ నిశ్ళేష్టడయ్యె 
“ఈనవాబు, వజీర్లకు యేమి పూనె 


మొగలులీ రాజ్యమును చుట్టు ముట్టిరెపుడొ” ॥ 1720 


(ఉదాస్థితులు=ఉద్యోగులు; తుఅక సచివులు=అబ్టుల్‌ రజాక్‌, షేక్‌ 


నిజాము (పిన్గు=-శవము; కౌచు=మాంసము; పఖిపఖిచేయు=చంపు 


(ఉదాసి=సాధువు, సన్న్యాసి 


355 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


అని వగచు - షేక్షిజామున కాజ్ఞయిచ్చె 

తానిషా - “నీవు హైద్రబాదందె నిలచి 

“నాల్పదుల వేల యశ్వ సైన్యమును గొనుచు 

నుగ్గు సేయుము మొగలుల మొగ్గర” మని ॥ 1721 


“అబ్బులు రజాకునుగని - “నన్ననుసరించి 

గోలకొండ కోటకురమ్ము - కూర్తు సభను 

నందరమును నాలోచించి, యాపయినిక 

చేయదగు పని గూర్చి చర్చింత మనియె ॥ 1722 


“అక్కని”, “మాదన్నల హత్య 


“బరమదుఖాను” “తానిషహ” భార్యకు, నత్తకు నూటిపోసె - ని 
ట్లరులయనీకినుల్మవిసి హైదరబాదును దొద్దలాడ - ము 

ష్మరుడగు “మాదన ప్రగడ” కారణమమ్మ - భటాళిం బంచు డీ 
శిరములందీయ “మాదన” కు-స్వీయ సహోదరు డక్మనాఖ్యుకున్‌” ॥ 1723 


తానిషా అత్త, భార్యల యానతి పయి 
భాగ్య నగరము నందున పట్టపగలు 
నట్ట నడి వీధి లోననే నతికె నపుడు 
“మాద, నక్క్మనలను తుర్మ మాంసికాళి ॥ 1724 


“మౌజము సారధ్యములో మొగలు భటులు 
హైదరాబాదును దోచుకొనుట 


ముప్పది వేల ఘోట బలముంగొని “మౌజము” వచ్చి, కుత్చుషాన్‌ 
ముప్పులం బెట్టి ముట్టడిని మోపొనరించెను - భాగ్యవంతమౌ 
యప్పురి “హైద్రబాదు” నెవరైనను దోచెడు వీలు నిచ్చుచున్‌ 
చొప్పడి యుండె బైల నొక సుంతయు రక్షణ లేని యట్టిదై 11725 


(దొద్దలాడు=దోచుకొను 
(మాంసికుడు=కటికవాడు 


356 


ఉ॥॥ 


తే॥గీ॥ 


దోచిరి యెల్లవారు తమ దోర్చల మోపిన యంత మట్టు-త 
మ్మాచెడు వారు లేమి - నగరౌకసు లేరికి వారె ప్రాణముల్‌ 

కాచు కొనంగ పారిరి వికావికలై కనవచ్చు దారులన్‌ 

మోచిన యంత సొమ్ము కొనిపోయిరి దోపిడి గాండ్రు స్వేచ్చగా! 1726 


విత్త వంతుల వౌ “హవేలీలు” “బంగ్లాలు” 
సాధారణ ప్రజ సదనములను 
వెండి బంగారము ల్వెలలేని రత్నము 
ల్మళ్ము తగ్గని రత్న కంబళములు 
హయ, మయ, గజ, శకటాందోళికాసన 
కంకటి, కట, పట గార్హ్యవస్తు 
సమితిని గొంపోవు చక్కజ తీరంగ 
తక్కిన వానిని తగుల బెట్టి Il 


వీటి నంతయు పెను వల్లకాటి వోలె 

మార్చి వేసెను శాత్రవ మహిష కులము 

భాగ్య నగరము జూడ నభాగ్య నగర 

మయ్యె - విధి చేయు వింతల కంతమున్నె? ॥ 1727 


బజపూరుకోట జారంగజేబునకు లోబడుట 


బీజపూరు “పురా” యభేద్య నిర్మితి జూచి 
“'షాజాదు అజము” నిచ్చలము సడలె 
దారాసుతులతోడ దర్పము వెలయంగ 
కోట వెల్పల పట కుటుల నిలిచె 
“భీజాపురము” నాకు వెరవుపడక యున్న 
మరణింతునే గాని తిరిగి చనను” 
నని ఘోర శపథము నందరి ముందర 
చేయంగ - యౌరంగ జేబు మెచ్చి ॥ 


(ఆచు=అణగించు; నగరౌకసులు=పౌరులు 
(మయము=జఒంటె; కంకటి=మంచము; కట=చాప; పట=వస్రము; గార్హ్య 


=గృహ సంబంధమైన; మహిష కులము=దున్నల గుంపు 


357 


తే॥గీ॥ ఎట్టకేలకు నాపుత్రు డింత గొప్ప 


శౌర్యమును ప్రకటించెనంచప్పటి కపు 

డైదు వేల యెద్దుల పయి నంపె ధాన్య 

మిరువురు మనసబ్బార్లతో నరుగ సాతు ॥ 1728 
ముందే పంపెను లేఖ బీజపురపు న్మూలేరుకుం బాద్న -తా 
నందున్నాతని హెచ్చరించె నికనే యాలస్యమున్లేక నా 

హిందూ కాఫిరు 'శంభుపైకి జని బంధింపంగ నా పైన యా 
బందిన్నొప్పనం జేయగా తనకు సేవా ధర్మ నిర్వర్తితై ॥ 1729 


బజపూరు సైన్యాధ్యక్షులు “షారఖాను”ను 


కొల్వునుండి తొలగించమని ఆ లేఖలో 'ఆదిల్నా'ను 


ఉ॥॥ 


'కారంగజేబు' ఆదేశించుట 


బీజాపూరు గడమ్ము నెట్లు రిపుదుర్భేద్యమ్మునై యుండెనో 
యాజోకన్లలడా బిజాపురము సైన్యాధ్యక్షుడౌ షార్టభా 

నాజి వ్యూహములందు వానికెనయౌ నాయంకుడే లేడు - యి 
ప్లాజోదున్నహి వెట్టం బీజపురికి నాద్నా “దురా” వెట్టగన్‌' ॥ 1730 


కీ॥శే॥ ఆదిలుషా పుత్రి షహ్రబాను జారంగజేబు 
లేఖ చూచి మండిపడుట 


“పాదుషు లేఖలో బయలు పడ్డ యహంకృతి కెంత మాత్రమా 
మోదము లేని యాదిలుష పుత్రి దణాయని వెన్ను దన్నునై 
సోదరుడౌ “సికందరుకు” సూటిగ జెప్పెను “షహ్రబాను, “నా 
పాదుష లేఖ కెట్టి విలువన్నిడ వద్దది కాల్చ నర్హనూౌ ॥ 1731 


(పురా=కోట; నిచ్చలము=ధైర్యము; వెరవుపడు=వశపడు; సాతు=సార్దము 
(జప్పనజేయు=అప్పగించు; నిర్వర్తిత=నిర్వహించువాడు 
(జోక=పద్దతి; నాయంకుడు=నాయకుడు; బహివెట్టు=-బహిప్కరించు; 


దురా=ఆజ్ఞు (దణాయ=సైన్యాధిపతి) మూలేరుడు=రాజు 


358 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“షార్టఖాను” మనపిత రాజ్యమున కచల 

మైన యాలంబన స్తంభ మన్న నతిశ 

యోక్తి గాదతని వెలివేయుడని చెప్ప 

పాదుషా వేడు? వానికీ మాదమేమి? ॥ 1732 


మనము మరాట వారి యెడ మైత్రిని చూపుచునుంటి మన్న వా 
రనయము “బీజపూరు”కు సహాయము చేయుచు నుండి గావునన్‌ 
మునుపు దిలేరుభాను మన భూముల నాక్రమముంబొనర్చ నా 
తనిని శివాజి మార్కొనుచు దౌలగం దోలెను-విస్మరింతుమే? 1 1733 


శంభుజీయును తన తండ్రి జాడయందె 

మన యొడల మైత్రి పాటించు ననుమ లేక 

యతనిని మనము బంధించి యప్పగించ 

వలెనట! మనము పాదుషా బానిసలమె? ॥ 1734 


సమరము తప్పదింక యని షారజఖానుకు “షహ్రబాను” - తె 
ల్లము నొనరించె - తమ్ముని తలంపును నట్టిదె యంచు-షార్డఖాన్‌ 
విమతుల నుగ్గుసేయ పరువెత్తెను దుర్గము పైకి - బాద్నయ 
త్నములకు కోట లోబడెడు దారియె తోచక యుండె నత్తథిన్‌॥ 1735 


మట్టి ముద్దలు - బండలు - చెట్టు లేసి 

పరిఖం బూడ్చాడు వారికి పసదనమిడె 

నపుడు కుటిల తంత్రములలో నారి తేరి 

నట్టి పాదుషా, బంగరు నాణములను ॥ 1736 


కోట బురుజులనుండి నిరోష మొదవ 

దంచనముల టా గుండులు దంచి వేసె 

యాశుగాసారమసువుల నార్చి వస్తె 

ఖాతమునుం బూడ్చు వేలాది కార్మికులను I 1737 


(వేడు=ఎవడు? మాదము=మదము 
(ఆశుగాసారము=బాణవర్షము; ఖాతము=పరిఖు 


359 


చ॥ 


ఆ|॥ఎె॥ 


end 


nd 


nd 


ఉ॥॥ 


కడకొక దారి యేర్చడె నగడ్త పయిన్లడి గోడ దాపుకున్‌ 

నడువగ - పాదుషా బలమనంతము - బీజపురమ్ము కోటలో 
దడమొక-రెండు వేలకు, మితంబయి యుండెను గెల్వగా గడుం 
గడుబరు వౌనటంచు తటకా పడుచుండిరి బీజపూర్‌ దొరల్‌॥ 1738 


పాదుషా బలమటు హైదరాబాదు పై 

బీజపూరు పైకి వెడలి యుండ 

నపుడు బుర్దనుపురి కారంగబాదుకు 

దాడి చేయ శంభు దడము నంపె ॥ 1739 


మొగలు పరికి బయలి భూభాగముల నుండి 

వచ్చు ధాన్యములను వస్తువులను 

శంభుజీ యొక యెడ - షార్టఖానొక యెడ 

కొల్లగొనిరి - 'యజము” కొదవ కుండ ॥ 1740 


పట్టుదలకు పేరు పాదుషా యనినను 

గడ్డు రిపులకతడు కాలయముడు 

“'షాహజాదు అజము” శక్తి నెజఖుగు పిత 

పూనె తానె వీజ పురము నణప ॥ 1741 


బీజపూరు గూడ బింకముం గోల్పోయె 

ముగియుటనుట లేని ముట్టణముకు 

దుర్గమందు తిండి దొరకుట కష్టమై 

ఓటమిని నవాబు నొప్పుకొనెను ॥ 1742 
శ్వేత పతాకమున్నెగుర వేసిరి - దుర్గము పైన సంధి సం 
కేతముగా బిజాపురపు నేత, యమాత్యులు, సైన్య నాయకుల్‌ 
ప్రీతులు నైరి మోగలులు - “భీకర సంగర పీడ బాసె - మే 
మీతలీ మాకుటుంబముల మేలమున న్సుఖియింతు”మంచునున్‌॥ 1748 


(బింకము=పట్టుదల; ముట్టణము=ముట్టడి) 
(మేలము=సాంగత్వము 


360 


తే॥గీ॥ 


చ॥ 


అట్టహాసమ్ముగా యౌరంగజేబు స 

భకు శిబిరమ్ము నేర్పాటు నయ్యె 
దీర్హ చరిత్రతో తేజరిల్లిన బీజ 

పూరు 'నాదిల్నాహి” యౌరసుండు 
నూనూగు మీసాల నూత్నయౌవనుడు - “సి 

కందరుషా” “బాద్లు ముందు మోక 
రిలె తల తత్పదములను తాకెడు నట్లు 

నతని నమత గని యలరె బాద్న ॥ 
యతని యక్క 'షహర్చాను, 'నజము' రాణి 
వాసమున చేరి నూత్న సపత్ని యయ్యె 
“షార్టఖాను” శౌర్యము - సాహసమును మెచ్చి 
బాద్న గొప్ప మన్సబుదారు పదవినిచ్చె ॥ 1744 
స్వాతంత్యమ్మును కోల్చడెన్సహు శతాబ్ద (శ్రామ చారిత్ర వి 
ఖ్యాతమ్మాదిలుషాహి రాజ్యము - సమైక్యమ్మొప్ప “హిందూ” మన 
ప్రీతిన్మల్లగం జేయ - కొల్వులు మతాభిన్నమ్ముగా నిచ్చి - సౌ 
(భ్రాతృత్వమ్మును చూపుటే కతమునై, 'బాద్నా విరోధమ్ముకున్‌ 1 1745 


బజజపూరు రాజ్యములో వెల్లివిరిసిన మత 
సామరస్యము 


తరముల నుండి బీజపురి ధారుణి నాధుల కొల్వులన్బమూ 
చరులుగ, దండనాథులుగ, సర్వ విధమ్ముల నెచ్చు, తగ్గు నం 
తరువుల సేవంజీేయుచును తత్ర్రభుసుస్థిరతావలంబులై 

పొరయ “వతన్లు” “జాగిరులు”-ముఖ్యులు నైరిమరాటులచ్చటన్‌॥ 1746 


“షాజీ భోన్సలె” కన్న ముందె కొలువుల్‌ సాధించి రాదిల్నహా 
రాజాస్థానమునందు వీరులగు మారాటుల్‌ - మతాఖభిన్నతన్‌ 
రాజే పాటి యొనర్చు చుండ - జనులా రథ్యన్‌ ప్రయాణించుటల్‌ 
సాజమ్మేగద! రాజ్యమందు వెలసెన్‌ శాంతి స్థిరత్వమ్ములున్‌॥ 1747 


(శ్రామము=కాలము; వృ్యత్తాంతము=సంఘటనల ప్రోవు 
(చమూచరుడు=యోధుడు, పొరయు=ప్రాప్తించు 
(పాటియొనర్హు=లక్ష్యము చేయు; సాజము=సహజము 


361 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఆత్మ మతమందె “సున్ని”, “షియా” విభేద 

మెంతయును పట్టుదలగ పాటించు 'బాద్దు 

హిందు - తుజక సమరసత యెదకు వెతను 

గూర్చు - యాదిల్న రాజ్యము న్దూల్చనెంచె ॥ 1748 


“ఆదిలుషహా” - “కుతుబ్బా” - “షియా” లనియెడు 

ముస్లిము మత శాఖా చారములకు చెంది 

నట్టి వారు - హిందువులపై నెట్టి విమత 

భావము కనపజచరదె - బాద్న బాధ ॥ 1749 


“శివజీ, శంభుజి హైందవావని పయి న్సే వఛ్చాప్రభుత్వమ్ము ని 

ల్సః = విరామమ్మును లేని యత్నములు సల్ప న్వారి సంరంభ మా 
చి - విరోధింపక - వారు తోడుగ మొగల్సేనన్ని రోధింతు - రీ 
కవ కాఫిర్ల - షియానవాబుల-సమైక్య వ్యూహమ[బమ్మునౌ” 1 1750 


అనుచు నౌరంగజేబు కట్టల్మంబూని 

వీరి యునికినె పూర్తిగా పిలుకు మార్చి 

మొగలు బాద్నాయె” భారత భూమి కంత 

“శాస్తి యని చెప్ప విచ్చేసె శామనికిని ॥ 1751 


బాద్న లక్ష్యము లందొండు పడెను చేత 

మిగిలియున్న 'కుతుబ్బాను ముగియంజేసి 

శక్తి యుక్తుల నన్నిటి నృంభు పైకి 

బారు చేయంగ దలచెను 'బాద్దయపుడు ॥ 1752 


జారంగజేబు గోల్కొండ ముట్టడి - విజయము 


స్స 


దక్కను భూమిపై దందయాత్రకు వచ్చి 
యారేండ్లు పోరాడ యబ్బె ఫలము 

“నాదిల్నవాబు” రాజ్య మదృశ్య మయ్యెను 
బీజపురమ్ము నిర్బీజమయ్యె 


(పిలుకుమార్షు=నాశనముచేయు; శాస్త=శానకుడు; శామని= 


దక్షిణము 


362 


ena 


nd 


nd 


దోహియౌ “శంభాజి” దోస్తంభయుగమున 
నుత్తరింప బడియె నొకటి యిపుడు 

నింక 'కుతుబ్బాహి” క్రుంకిన దానితో 
బాహుహీనుడగు, శంభాజింబట్టి I 


తలను (తుంచుట యొకటే తనకు మిగిలి 
యున్న గొప్ప చారిత్రాత్మకోద్యమమ్ము 
నొక్క శంభాజి పడినచో, యుర్వియంత 
తనకు వశమైన యట్లని తలచె “బాద్ద ॥ 


బీజపురము వీడి వేంచేసె పాదుషా 
భాగ్య నగరమునకు, బయలు నందు 
గొప్ప శిబిరమొకటి కూర్చంగం జేయుచు 
సమరమెల్ల తాను జరుపంబూనేె ॥ 


ఆత్మ రక్షణకయి '“అబులు హాసను” దాగె 
'గోలుకొండి పైని కోట యందు 
నంగరక్షకుడయి 'యబ్బుల్రజాకుండె 
గట్టి ప్రత్యయమ్ము గల దళపతి ॥ 


గోల్మొండ కోటపై యుద్దము 


“జరూజబి జంగ”ను బిరుదు మగండొండు 
మొగలు పక్షమ్మున ముందు నిలిచి 
కందకములు (త్రవ్వె మందుగుండును కూర్చి 
కోట కుడ్యములను కూల్చు కొజకు 
“నబ్బులజాకు” తా నట్టులే (త్రవ్వంచె 
యిదురు ఖాతికలు కూర్చించి మందు 
నట్టి (ప్రేలుడులకు హతమైరి మొగలులే 
యెదురు దెబ్బ తగిలి యెక్కువగను ॥ 


(ప్రతృయము=విశ్వాసము 


1753 


1754 


1755 


363 


తే॥గీ॥ క్షత శరీరుల యార్త నాద తతి శిబీర 
సంస్థితుండగు పాదుషా శ్రవణ యుగము 
దాక సోకెను - భయద యుద్ధమ్ము సాగు 
చుండె - నిరు పక్షములను గోల్కొండ చుట్టు I 1756 


తే॥గీ॥ మొగలు సేనకు వలసిన ముఖ్యమైన 
ధాన్యమును, పశుగ్రాసము, దళప సమితి 
బీజపూర్నుండి “అజము పంపించు చుండ 
“కుత్సుషా” దణి “షేక్షిజామ్‌” కొల్ల గొట్టె ॥ 1757 


తే॥గీ॥ అనిలమనలమునకు సాయమైన యట్లు 
శంభు పంపె “రూపాజి భోసలె”ిను - షేక్ని 
జామునకు తోద్పడ - మొగలు సరకులన్ని 
దొద్దలాడ - మొగలులకు దొరక కుండ ॥ 1758 


నైబుతి బుతుపవనముల వర్షములకు మూసీ 
నదికి వరదలు వచ్చుట - మొగలుల కష్టములు 


తే॥గీ ఇంతలో వచ్చె యామ్యాపరర్తు పవన 
ము, లెసలారె వర్నాభ్ర మండలము చదల 
హైద్రబాదు - గోల్కొండల యంతరమున 
పారు “మూసీ” తటిని పొంగె వరద వచ్చి॥ 1759 
శా॥ “మూసీ” వాహిని గట్లు త్రెవ్వ - నిముసమ్మున్తెంపు లేనట్టి సాం 
ద్రాసారమ్మునకు నలప్లవమవార్యంబైన వేగోద్దతిన్‌ 
మూసెన్నేలను మిట్ట పల్లములొకేము ద్రన్సముద్రమ్ముగా 
భాసిల్లన్మను వారలందరికి - నిల్వన్సోటు లేకుండగన్‌ ॥ 1760 


(ఖాతికము=కందకము 

(దళపము=ఆయుధము 

(దొద్దలాడు=దోచుకొను 

(యామ్మాపరర్తు పవనములు=నైబుతి బుతుపవనములు; ఎసలారు= 
అతిశయించు; తటిని=నది 


364 


ఉ॥॥ 


ena 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కొట్టుక పోయె వస్తువులు - కూలెను యిండ్లు ననేక జీవులున్‌ 
గిట్టెను నీళ్ళలో మునిగి - గింజలు నానుచు మొల్మలెత్తె - చూ 
పట్టవు నె గృహమ్మునను వంటయు వార్పును - నెండు కట్టెలే 
తట్టును లేమి - జీవనము దారిని తప్పె కకావికమ్మునై ॥ 1761 


కోట చుట్టును ఫిరంగుల నిల్ప కట్టిన 

మంచెల గట్టులన్ముంచె వరద 
వేలగుడారము ల్వీచెడు పెనుగాలి 

వేగోద్దతి కెగిరి విన్నుంజేరె 
యరుల దంచన గుండ్ల నరికట్ట త్రవ్విన 

గోతుల గోడలు కూలి పోయె 
మందుగుండుగల సామగ్రి సాధనములు 

చప్పగా తడిసి నిశ్శక్తమయ్యె ॥ 
నేల నెల్ల యెడల నిండెను ఉొంపితో 
కలుష జలము త్రాగ గ్రహణి రేగె 
కరి, వృషభ, హయ, మయ కాయమ్ము సమసెను 
పూరి పోచ లేక యోరెమునకు ॥ 1762 


నెలల తరబడి వానలు నిలుపు లేక 

కురియు చుండగ హెచ్చెను మరణములును 

మృత మనుజ, జంతు కాయ సమృద్ధిగనుచు 

కాక, కంక, గృధ్ర, మకర, కాండ మలరె ॥ 1763 


గొల్లెనలునిల్ప త్రవ్విన గోతులందు 

నీరు నిల్చుటచే నట నిల్వ లేక 

పాదుషా శిబిరమును యా ప్రాంతమునకు 

కొంత దవ్వుగ నిల్పిరి క్రొత్త చోట ॥ 1764 


(గహణి=నెత్తురు బేదులు; మయము=జంటె 


365 


ఎంహజాద “మౌజమును పాదుషా కఠినముగా 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


శిక్షించుట 


“షాహజాద మౌజము పయి శంక చేత 

యతనిని సకుటుంబముగ గుయ్యార మందు 

బందింజేయుచు నతని సంవదల నెల్ల 

“పాదుషా” బండరమునకు పంపె నపుడు ॥ 1765 


'మౌజి ముండెడు 'చెటి నవగోజు గూడ 

కందకము నందె యుండెను గాని - యందు 

బురద చేరిననచటనే మూసియుంచె 

నతనిని సకుటుంబముగ, “జహాపనా।యె ॥ 1766 


తన కుమారుడు మౌజము పయి జొరంగబేబునకు 


తే॥గీ॥ 


ena 


ena 


తీవ్రమైన అనుమాన ముండుటచే నతనిని 
ఘోరముగా శిక్షించుట 


రాట్టతినిధిగ మౌజి మౌరంగ బాదు 

నందు నుండ - శివాజీని యచటి కెటుల 

నైన రప్పించి బంధింప నాజ్ఞ చేసె 

బాద్న - కాని మౌజము తప్పె వప్త శిష్టి I 1767 
పిత దురూహములను వెల్లడి చేయుచు 

సపరివారముగను శంభుజీని 

యంపె రాయగడు'కు - నౌరంగబాదును 

వీడజేసి తొరగ విపదంబాయ॥। 1768 


“బాద దౌష్ట్రమునకు ప్రతికారమునుంజేయ 
జతనపడియె శివజి జాగృతుడయి 


(నవగోజు=శిబిరము 
(వప్త=తండ్రి; శిష్టిశాసనము 


366 


నాటి నుండి తనదు కోటలనన్నిటి 
నృథఢము చేసి యనికి నడుము కొనియె ॥ 1769 


శా॥ “గీవా” యుద్దము నందు గూడనటులే కూలార్చగా శంభు నెం 
తో వైనమ్మగు వ్యూహమల్లుచు నట న్సోరాడగా నేగి-య 
చో వైఫల్యము చెంది కారణముల న్వూపించె - నిక్కమ్ముగా 
ప్రోవులొక్కములిచ్చి యుంద్రతనికిన్‌ పోర్చీసులున్‌, శంభుడున్‌ 1770 
ఆ॥వె॥ అనెడి శంకయే తుషాగ్ని చందమ్ముగా 


నేర్చుచుండె బాద్న నెడద నెపుడు 
నట్టి యనుమతోనె యపరాధిగా నెంచి 


మౌజమునిడె చెజి నమానుషముగ ॥ 1771 
“మూసీ” నది వరదల వలన మొగలు సైనికులు 
యిబ్బందు లెదుర్కొనుట 


తే॥గీ॥। వరద బురదలో చిక్కిన పాదుషాహ 
సేనలను తల్లడపరప సిద్ధపడుచు 
కుతుబుషాహ సైనికులు గోల్కొండ నుండి 
దంచనలంబేల్సి మొగలులన్షంచు చుండి ॥ 1772 


తే॥గీ॥ “అసదుఖాను” “రుహుల్లఖాన్‌ “అజము” “కాము 
బక్సు” - తగిన సామగ్రిని బయటి నుండి 
యందచేసి రదియు చాలి నంత లేక 
“గొద” దగి లతోడ మొగలులలదురవలసె ॥ 17783 


చ॥ మృతుల కళేబరమ్ములను - మేంగొన ప్రాణములున్న జీవులన్‌ 
మతి నెటువంటి యేవ మణుమాత్రము నైనను లేక క్షుత్త డం 
ప - తినుట కుద్యమించిన విపత్తునకప్పుడు లోబడెనన 
ప్రతతులవార్యమైన జడి వానలు తెచ్చిన కాటకమ్ముచే 1 1774 


(అని=యుద్దము; నడుముకొను=సిద్దపడు) (గొద=ఆకలి 
(తుషాగ్షావరిపొట్టులోని నిప్ప; అనుమ=శంక) (అలదురు=బాధపడు) 


367 


కం॥ 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


end 


మోగలులు గూడ తానీ 

షా'గడి కేగిరి రవంత సాపాటునకున్‌ 

రేగెడి యాకటి వేళను 

గొంగయొ! సంగాతికాడొ! కూడిడ వెల్పౌ ॥ 1775 


ఈలో పాదుష యాజ్ఞతో 'కుతుబుషాహీ” రాజ్యమందెల్ల - ద 
క్కోలైనట్టి సమస్త పట్టణముల న్ముప్పమ్ముల న్కోటల 

న్నాలస్యమ్మును లేక గ్రామణులు, దుర్గాధ్యక్షులు, న్నాయకుల్‌ 
పాలింపన్తమ 'సున్ని' ముస్లిములె యేర్నాటైరి నిక్కచ్చిగా ॥ 1776 


గోలుకొండ కోటను వల గొనెడు విధిని 

దారుకుడ్యము నిర్మింప తలచె “బాద్వు 

తమ పృతన నుండి యెవరును తనను వీడి 

పారిపోకుండ - తానిషాన్‌ చేరకుండ ॥ 1777 


మరియును కోటచుట్టుగల మార్గములన్నియు మూసివేసి యే 
యిరవును నైన నద్దుకొను యెత్తుగడౌ నిదిగాన వెంటనే 

వరవుల కాజ్ఞ యిచ్చి - తగు వర్ధకుల న్పిలిపించి కుద్యమే 
ర్పరుపగ - దానితో గడము పైకిని బండము జేరకుండగన్‌ ॥ 1778 


“బాలహిస్సార్‌ బరాదరి” (ప్రధిత నామ 

మున “యబుల్హస నర్బారు” గణుతి కెక్కె 

అచట కూర్చుండెడి “అబులు హసను” తీరు 

సోలి నేలకు వ్రాలు పిచ్చుకను బోలు ॥ 1779 


అబులు హసను మంత్రి “అబ్బుల్లపాని” న 

వాబున కెటిగించె వాస్తవమ్ము 

“బయటి నుండి మనకు వస్తువుల్రాకుండ 

కొయ్య యిడుపు మూసె కోట” నిపుడు ॥ 1780 


(సాపాటు=భోజనము; గొంగ=శత్రువు; సంగాతికాడు=మిత్రుడు 
(ఇరపు=చోటు, వరవులు=సేవకులు; వర్ణ కులు=కొయ్యపనివారు; 


బండము=సామగ్రి (ఇడుపు=గోడు 


368 


తే॥గీ॥ 


end 


హెచ్చుగ సైన్యముల్గొనుచు నీగె 'యజమ్‌” మన హైద్రబాదులో 
యిచ్చట వస్తువుల్మనకు నిప్పటి యక్కజ తీర్చు - క్రొత్తగా 

వచ్చెడి దారిలేదు నిక - '“బాద్దు భవత్సరి పాలితావనిన్‌ 

పుచ్చుకొనె న్నకీయమని - పోష్యుల కున్దగు కొల్వు లిచ్చుచున్‌ 11781 


కడకు మిగిలె నీ గోల్మొండ గడము నొకటె 

భాగ్య నగరము మొగలుల పాలంబడియె 

“కుత్చుషాహి” సంపదలెల్ల కొల్ల గొనిరి 

తిండి లేకుండ యొన్నాళ్ళు నుండగలము? ॥ 1782 
అనుచు చెప్పునట్టి 'అబ్బుల్ల పాని” కి 

మారు పలుక కుండ యూరకుందె 

'యబులు హసను - మదిని 'యని కొన సాగింప 

తలచె - “బాదు యనిన తలకు లేక ॥ 1783 


జౌరంగజేబు తానిషా అబులుహసను ను భయపెట్ట 


జూచుట 


దక్కనులో “షియా” ప్రభులు - తద్దయుతోడి “మరాటి కాఫిరుల్‌ 
యొక్కటెగాన - వారలకు నుర్విని యేలు స్వతంత్రతాస్థితిన్‌ 
దక్కగ నీక - “సున్ని” తెగ నాయకులే తన యాజ్ఞ కెప్పుడున్‌ 
తక్కక నిల్చి పాలక పదమ్ముల నుండ తలంచు పాదుషా ॥ 1784 
“మాదన్న, “యక్కన్న ” మరియు “యక్కన పుత్రు 

“రుస్తుము రావు”ల మస్తకములు 
అంపపు పొట్టును గుంపించి దండిగా 

“తానషా”కు మహోప దానమట్లు 
పంపించె పాదుషా - కంపించి యవింగని 

“తానషాతన కాళ్ళ పైనంబడుచు 


(ఈగు=ప్రవేశించు; పోష్యులు=భ్యత్యులు 
(కుత్చుషాహి=కుత్సుషా సామ్రాజ్యము) 
(అని=జయుద్దము; తలకు=భయము) 


369 


'నపరంజి తలియి లో యప్పనమ్మును జేయు 
స్వయముగా స్వీయ రాజ్యమ్ము ననుచు ॥ 
తే॥గీ॥ తలచి “యౌరంగజేబు” - నా కలుష బుద్ధి 
'తానషా యెజుంగును గాన తలక లేదు 
యుద్ధమే చేయందానును సిద్ధమయ్యె 
పాదుషా కుత్సితపు యుక్తి భంగపడగ ॥ 1785 


“అబులుహసను తానిషా” కు అత్యంత విశ్వాస 
రురుడైన సచివుడు “అబ్బులపాని” 
రాజద్రోహమునకు కడంగుట 


స్స “అబ్బుల్లపాని” తా “నబులుహసను కతి 
విశ్వాస పరుడైన (పెగ్గడగును 
తక్కిన వారు - మాదన్న యక్క్మన్నలు 
షేక్షిజామ బ్బల్ర జాకు - పంచ 
సచివులత్యంత విశ్వాస పరులు వీరు 
కాని నే “డబ్బులుపాని” తలపు 
భిన్నమయ్యె - రహస్య “బిలి మార్గమున పోయి 
గడము నడుగున యగడ్త చెంత ॥ 
తే॥గీ॥ గల యొక చిజుతదైన వాకిలిని తెజచె 
నట 'యగడ్డి లోతొక రెండు నడుగులుండు 
వైరి భయమెక్కువైన - నవాబు తన “కు 
టుంబమును” గొని తొలగు ద్వారంబు నద్ది I 1786 
తే।గీ॥ ఆ రహస్య మెజుగువారు - “అబులుహసను” 
నలుగురు సచివులం “దక్కని” యును “మాద 
న” యుగతించిరి - మువ్వురే గలరు - వారి 
లోన “యబ్బుల్లపాని” విద్రోహియయ్యె ॥ 1787 


(ఉపదానము=కానుకు 


370 


“అబుల్‌హసను తానీష” కు అత్యంత 


విశ్వాసపాత్రుడైన మరియొక మంత్రి “షేక్‌నిజాము” 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


రహస్యముగా జారంగజేబును కలిసికొనుట 


“షేక్‌ నిజామూగూడ కడు నచ్చిక గలట్టి 

సచివుడై మెలంగును “తానిషా” కు - నేడు 

కూహకము చేయజనె “పాదుషా'హ తోడ 

యర్ధరాత్రమ్ము నందొరు లరయ కుండ ॥ 1788 
బట్టతల '“బాద్దు సప్తతి వర్ష ప్రాయు 

డయ్యును - తనువుడయ్యక కొయ్యరాట 

వోలె - నిట్ట నిల్వున నిల్చె తేలికగను 

పట్టుదలంజూడ కడు గట్టి చట్టునయ్యు ॥ 1789 


కౌరంగజేబు తలపాగ ధరింపకుండుటకు కారణము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“పాదుషా నేడు తన తల పాగ లేక 

నందరికి దర్శన మొసంగుటందున కొక 

కతము కలదు - దక్కను వచ్చి గడచె నబ్ద 

షట్మమయ్యు, దక్క్మమినొాక జయము గూడ ॥ 1790 


ఒక్క “రామ్సెజు” గడుంగొన నొడ్డి నారు 

సర్వశక్తులు మొగలులు - శకము పైన 

గడము వశపడలేదైన - గడ్డి కజచి 

నారు పడవాళ్ళు - వైరులు నవ్వు కొనగ ॥ 1791 


అంతకంతకు నసహన మతిశయింప 

“శౌర్య నిధులైన మొగలాయి సైన్యపతులె 

తూలిపోయిరి 'మారాటి నేలపైన 

యంతవీరుడా? “శంభాజి యనుచు కనలి॥ 1792 


(నచ్చిక=నమ్మకము] (సప్తతి వర్షములు=డెబ్బది యేండ్లు) 
(శకము=సంవత్లరము; గడ్డికఅచు=టఓటమిని అంగీకరించు 


371 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఎన్ని సమల్లతించినను నెక్కడ నొక్క మరాట కోటయున్‌ 

కొన్నది లేదటంచు నతి (కోధనుడై యవురంగజేబు - తా 
నున్నటులుండి వేష్టనము నూడగబీకి సభాంతరమ్మునన్‌ 

క్రన్నన నేలగొట్టె - తన ఖల్వట మందరు చూచుచుండగన్‌॥ 1793 


దక్కను నేల యాగ్టమగు దాకను కాఫిరు 'శంభు మేనిదౌ 

చిక్కని శోణిత (స్తుతిని - చీలిచి, చెండుచు వాని యంగముల్‌ 
కుక్కలకేయ కుండ - తలకున్సవరింపను “పాగి యంచు - దు 
ర్వాక్కులుకూ సె -వృద్ధ'కిగి” వైఖరి బొంగురు గొంతుతో సభన్‌॥ 1794 


కూరు డౌరంగజేబుని ఘోర శపధ 

వార్త దేశమెల్ల దిశల ప్రాకెగాన 

స్వామి విద్రోహి “షేకు నిజాము” గూడ 

నాయుదంతము విని యుండి నాడొ! యేమొ? ॥ 1795 


“పషేక్షిజాము” తానవురంగ జేబుతోడ 

ననె “జహాపనా! గోల్కొండ నాక్రమింప 

దక్కను ధర యంతయు మీకు దక్కినట్లె 

గాదె! యని యన్న - కాదనె పాదుషాహ ॥ 1796 


“మిగిలియున్నది” మారాట మేదిని యట 

కోట యొకటైన వశ పడకుండ యుండె 

యన్నియును కాఫిరు శంభు నస్రధార 

తోడ తడిపియే ధరంబడద్రోయంజెతు ॥ 1797 


(సమ=సంవత్షరము; వేష్టనము=తలపాగ; ఖల్వటము=బట్టతలు 
(స్రుతి=ప్రవాహము; కిగి=కొంకినక్క 


372 


“షేక్‌ నిజాము' 'శంభు'ని బంధింతునని శపధము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


చేయుట 


అనెడు పాదుషా నుడుల క్రౌర్యమ్ము నరసి 
“షేక్షిజాము మదిని మెబిసె నొక తలపు 
“శంభు బంధింతు* నల్లాయె “సాక్షిగాగ” 
అనుచు శపధము చేసె జహాపనెదుట ॥ 1798 


ప్రతినకే బాద్న మురిసి ముప్పందు మయ్యె 

శంభు బంధితుడై సమక్షమున నున్న 

యట్లె భావించి - సంబర మభ్రమంట 

శ్లాఘనములు గుప్పెను - షేక్షిజాము పైన ॥ 1799 


“శాబాసోయి” నిజాము షేకుదణి”! నీ శౌర్యోక్తులన్‌ మెచ్చితి 

న్నా బండన్పడగొట్టి పట్టుకొనియు నృంధించి నా యొద్ద కా 
ద్రాబన్దెచ్చెదనంటి - రూప్యముల నందంజేతివే “లక్షి - ముం 

దీ బట్టిన్లెకొను మిప్లు-ముందుగల వెన్నెన్నో పురస్మారముల్‌ 11800 


కత్తిని దూసినావు నొక కాఫిరుపై తడబాటు లేక నీ 

యుత్తమ మౌ ప్రవర్తనకు నుబ్బును తుర్మల దైవమెంతయు 

న్నిత్తతి మల్మదైవమున కెంతయు నిష్టుడవైతి గాన - నే 

నిత్తును శ్రేష్టమౌ బిరుదు నీకు “ముకర్రబు ఖాన”టంచునున్‌॥ 1801 
“అల్లా నెవ్వడు విశ్వసింపడతని న్నత్యుగ్రతన్దంపిన 

'న్నల్లా? సంతసమందు నాతడనుకంపాంబోధి - కాఫిర్లపై 
బల్లెంబెత్తిన, వాలు దూసిన నొగిన్సందూకులన్లేల్చిన 

“న్నల్లా యెప్పుడు నట్టి యోధుల పయిన్తార్టమ్ము చూపించెడున్‌॥ 1802 


ద్రాబ=అవివేకి; బండ=దుష్టుడు; బట్టి=కానుక 
(మల్క=తుర్శ్కు 
(అనుకంప=దయ; హార్దము=ప్రేము 


373 


తే॥గీ॥ 


ena 


ఉ॥॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


విజయ మందిన “ఘాజి” - కివ్విన “షహీదు” 

నెటులనైనను ముస్లిము భటుల కెపుడు 

కీర్తియేగాని యపకీర్తి కలుగ బోదు 

“దారులిస్లాము” స్థాపింప పోరునపుడు” ॥ 1803 


అనుచు బాద్న పలుకు నమృతమయమ్ములౌ 

జ్ఞాన పూరిత ప్రవచనములు విని 

యింత వేత్త యున్నె! యీవిశ్వమందని 

చేష్టలుడిగె 'వెజును 'షేక్నిజాము” ॥ 1804 
ప్రజలను దోచ వచ్చి పడు పైకము పాదుష కొక్క లెక్కయా? 
వృజినములంబొనర్చ మును వెన్మలు చూడని దుష్ట బుద్దులన్‌ 
బుజములు తట్టి - పేటికల భూరి నొసంగుచు ప్రోత్సహించు యీ 
“'బజిగెడి ఢిల్లి నేత కొక పాపము పున్నెమునంచు యున్నవే?॥ 1805 


“షేకు నిజాము” నచ్చెరువు చెందెను - “శంభుని పట్టు కొందునన్‌ 
వాకునకే - ధనాఢ్యులనొనర్బగ నన్నును - నా కుటుంబమున్‌ 
చేకొనె - మాట నిల్పుకొని చేసియు చూపిన - నెమ్మిగద్దె పై 

నాకు సగమ్ము చోటిడునొ! నమ్మనశక్యము నీ యుదారతన్‌”॥ 1806 
అని కృతజ్ఞతా భరమున నవనతుడయి 

“పాదుషా పాదములు తలవంచి తాకి 


శంభుజాడలు నెమకంగ సత్వరముగ 
వేల మంది చారకులం బంపించె “షేకు’ ॥ 1807 


(కివ్విన=మరణించిన, ఘాజి=పుణ్యపీరుడు; షహీదు=అమరవీరుడు; 


దారుల్‌ ఇస్లాము=తురుష్క సామ్రాజ్యము) వెఐ=ఆశ్చర్యము 


(వ్యజినము=పాపము; భూరి=బంగారం; బజిగెడి=నీచుడు 
(చేకొను=చేరదీయు; నెమ్మగద్దె=ఢిల్లీ నెమలి సింహాసనము 
(చారకులు=వేగులవాండు 


374 


రాజద్రోహి 'అబ్బుల్లపాని” తెజచి యుంచిన 
బలమార్గమున మొగలులు గోల్కొండలో 
ప్రవేశించుట - “తానిషా” పరాజయము 


తే॥గీ॥ స్వప్రభుద్రోహి “అబ్బుల్లపాని” - తెజచి 
యుంచిన రహస్య మార్గపు నోల మిపుడు 
బట్టబయలయ్యె - మొగలులు నెట్టుకొనుచు 
చేరి పోయిరి గోల్కొండ శిఖరమునకు ॥ 1808 


తే॥గీ॥ “అబ్బులు రజాకు” తానిషా కగ్రసచివు 
డడ్డగించుచు వైరుల నంతిమక్ష 
ణమ్ము వరకు పోరెను గాని, నభసము వలె 
పొంగివచ్చు మొగలులకు లొంగిపోయె ॥ 1809 


తే॥గీ॥ హైదరాబాదుకు నవాబు 'నబులుహసను” 
తలనువంచెను ఢిల్లి సుల్తాను ముందు 
కచ్చెకైన వెచ్చమును తా నచ్చు కొనుచు 
నేడు కోట్ల నిష్మములు చెల్లించె నపుడె ॥ 1810 


తే॥గీ॥ వేలబండ్లకు నిండుగ వివిధ రత్న 
హేమరజత భూషలు తరలించ బడియె 
హైద్రబాదు సాంవత్సరికాయ మపుడు 
మూడు కోట్ల హెన్నులు, ముట్టు మొగలు పతికి ॥ 1811 


(ఓఉలము=రహస్యముు 
(నభసము=సముద్రము 
(ఆయము=ఆదాయము; హెన్ను=బంగరు నాణము 


375 


హైదరాబాదు నవాబు అబులుహసను, బీజపూరు 
నవాబు 'సికందరుషా' దౌలతాబాదు చీకటి కొట్లలో 
బందీలగుట 
తే॥గీ॥ అట్లు దక్కనులోని “షియా ప్రభుత్వ 


ములను కూల్చి 'కుతుబ్బా 'యబులు హసనుిని 
“యాదిలుషహు 'సికందరు నపుడె బంపె 


దౌలతాబాదు చీకటి సాలలకును ॥ 1812 
“ఛత్రపతి శంభాజీని” పట్టుకొనుటకు ఎెదుషా పన్నిన 
వల 


తే॥గీ॥ వీజపూరు, హైద్రాబాదు వెరవు పడగ 
యంతు లేని ధనము “బాద్ని సొంతమయ్యె 
కుడి యెడమలను పిడికిళ్ళు విడిచి చల్లె 
రొక్క్మమును - మరాటాలను లోగొనంగ ॥ 1818 


“వాయ్‌” యుద్దము - హంజరరావు మోహితే 
అస్త్రమయము (కీ.శ. 1697) 


తే॥గీ॥ పాదుషా గోలుకొండపై బవరమందు 
నచటె శిబిరమ్ములోనున్న యవసరమున 
“'సర్జ్ణఖాను” దణాయడై సమితికడర 
మొగలుసేన “సతారా” ను ముట్టడించె ॥ 1814 


కం ఈ “సర్ణాఖా” నాది 
ల్నా సేనాధిపతి యయ్యు - సమరములో ఢి 
ల్లీ సుల్తాన్సీజాపురి 
నే సాధింప - మొగలుల పనిగొనెను నటుపై ॥ 1815 


(దణాయ=సేనాధిపతి; అడరు=పూను సమితి=యుద్దము 
(సాధించు=గెలుచు; పనిగొను=సేవించు వెరవుపడు=వశపడు 


376 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వీర హంబీర రావప్లు పోరు చుండె 

నపరదిశం “గొంకణు”న - నుద గాశ పర్వ 

తోర్వి “బగ్గాను” నందున - తూర్పునందు 

“హైద్రబాదు' 'గుల్బర్లాల యంతరమున ॥ 1816 


మొగలు మూక లెల్ల యెడల ముసరు కొనగ 

రా బడులు తగ్గె మారాట రాజ్యమునకు 

సేనలకు నీయ వలసిన జీతములకు 

ధనము సేకరించుట యసాధ్యమ్మునయ్యె I 1817 


అపుడా వాయి సమీపమందు మొగలుల్లభ్యాగమాయత్తులై 

రిపు దుర్దేయుడు “'సర్జఖాను దణిగా రేగంగ, దుర్వారులై 
యపసర్పుల్‌ మొగలాయి తాకుదల నా“హంబవీరు కుం”దెల్చ, తా 
ను పరింగొంచును వచ్చి ముట్టెనరులన్నుగ్గాడ జన్యుక్షితిన్‌! 1818 


మరాటులు ప్రాతబడిన ఆయుధములతో యుద్ధము 


ఉ॥॥ 


తే॥గీ॥ 


చేయుట 


ఆవల “వాయి” ప్రాంతమున యాహవమున్తుములమ్ము నయ్యె - శ 
స్రావళీయు న్మరాటులవి ప్రాబడె - తేలికపాటి దంచనల్‌ 
మావుల పైన మోపి సుగమమ్ముగ ప్రైల్చగ దౌలనుండియే 
చేవలతైన వొక్కటియుంజేరమి సేనకు లోటు గల్లియున్‌ ॥ 1819 


శత్రులు హరులపైన దంచనలు నిల్పి 

త్వరగ కదలుచు గుండ్లను కురియుచుండ 

ప్రాత గిల్లిన శస్తాళి ప్రాపుతోనె 

యొదురుచుండ్రి మరాటులు నదరకుండ ॥ 1820 


(అపరదిశ=పశ్చిమము; ఉదగాశ=ఉత్తరము; అంతరము=మధ్యు 
(అభ్యాగమము=యుద్దము; అపసర్ద్హులు=గూఢ చారులు; జన్యువు= 


యుద్ధము హరము=గుజ్జ్దములు 


377 


'వాయి' రణ క్షేత్రములో 'బహిర్దీనాయకుడు” 
'హంబర రావుకు” కన్పించి, 'శంభుజిని 
బంధించుటకు “పాదుషా పన్నిన కుట్రను చెప్పుట 


తే॥గీ॥ అపుడు హంబీర రావుకు నచట నొక 


ఉ॥॥ 


వృద్ధ భిక్షుకుడగుపింప నొద్దకేగ 
నతడెవండొ కాదు - “బహిర్జి నాయకుందిె” 
సర్వ ప్రణిధివ్యవస్థకు సంప్రణీత ॥ 1821 


“ఏమి బహిర్జి! యొంటిగను నిచ్చట నుంటివి యేలనన్న” - “నీ 
తో మతిమాటలాడ నిటు తూర్ణముగాంజనుదెంచి నాడ -నే 

డా మొగలాయి జృంభణకు “నాదిలుషాహిియు-“కుత్సుషాహి”ియున్‌ 
మోములు వంచి మోకరిలి, బోరగిలంబడె 'బాద్ద' ముందరన్‌॥ 1822 


తే॥గీ॥ మూసి నది పొంగి వెల్లువ ముంచెధరను 


ఉ॥॥ 


ఉ॥॥ 


నాయనుచరులందరు చని పోయి రేమొ! 
యన్ని దిక్కులన్మొగలాయిలున్న కతన 
యెటులొ తప్పించుకొని వచ్చి తిటకు నేడు ॥ 1823 


“ఆదిలుషాహి” సుస్థిరత కాదరువై యశమంది - నేడు పెం 
పేదియు - పాదుషా కొలువు నీయగ నిక్కుచు - “షార్టఖాను'డు 
న్మాదిగమారి “శంభుజి'ని - “మాయలు పన్నుచు పట్టి తెత్తునం 
చా దొడ వేదొవాగ కొనియాడెను పాదుష 'రుస్తుమంిచునున్‌॥ 1824 
హైదరబాదు రాజ్య సచివాగ్రణి “షేకు నిజాము” - 'తానిషా” 
(ప్రోదిని గోలుపోయి, స్వవిభున్విడనాడి - మొగల్పభుండ మ 
ర్యాదుడు దోచుకొన్న ధనమందున నించుక రాల్ప క్రొవ్వీ - యా 
“పాదుష మెప్పు కేతులనుంబల్మెను “శంభుని” పట్టెదంచునున్‌॥ 1825 


(ప్రణిధి=వేగు; సంప్రజీత=అధికారి) (షాహి=సామ్రాజ్యము 
(దొడవ=నీచుడు; “రుస్తుమ్‌”=వీరుడు అను బిరుదు 
(ప్రోది=పోషణము; ఏతులు=డంబములు 


378 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


వాని డంబమ్ములన్విని పాదుషాహ 

యా ఖలుని “ముకర్రబుఖాన్స” మాఖ్య తోడ 

సన్నుతించి సంపదలిడ - శంభు కొజకు 

వాడు మాటేసె - 'యేటకై తోడెలట్లు॥ 1826 


కనుంగలిగుండి “రుస్తుము” ముకర్రబు ఖానులు - సహ్య భూధ్రకా 
ననములంరేబవళ్ళొకక్షణమ్మును చూపును త్రిప్పకుండ శం 
భునికయి దేవులాడుటకు వ్యూహము పన్నిరి - శంభుకీ పొరన్‌ 
వినికిడి సేయగా వలెను-వేగమె వేగుల పంపు మంచనన్‌” ॥ 1827 


ఇంతలో దూరాన యిర్వురును వినిరి 
గుజ్టాల గిట్టల ఘోషణమ్ము 
విశ్రాంతి గైకొను వీర మరాటులు 
చిటికలో యుద్ద సంసిద్దులైరి 
రావుతుల్మనరారు - రంహమ్ముతో వచ్చె 
యశ్వదంచనముల య గ్గి గుండ్లు 
వీర మారాటుల విండ్లు తుపాకీలు 
శరముల్‌, గోళముల్‌ కురియుచుండె ॥ 


గుజ్జములపయి “లఘుఫిరంగులను బెట్టి 

ప్రేల్చుటకు నట్టివి మరాట పృతనయందు 

లేవు - నాంగ్రేయులనడుగ నీయలేదు 

నట్టి లోపము కనబడె నాహవమున॥ 1828 


శంభుజీయును, హంబీర సైన్యపతియు 
ఘు ఫిరంగుల కోసము లక్ష సార్లు 
ధనములిచ్చి కొనెదమని యనినగూడ 
మారు చెప్పక ఆంగ్లేయు లూరకుండ్రి ॥ 1829 


(ఏట=గొర్రె తోడెలు=తోడేలు 
(దేవులాడు=అన్వేషించు; పొర=ఆపాయము 


379 


మరాటులు షారఖాను సైన్యమును యడవులలోని 
కాకర్షించుట 


చ॥ క్రమముగ యుద్దము న్దరిపిరల్లన కానల లోకి సాగున 
ట్లు - మలకలీరణాజిరములో గల మార్పు నెజుంగ గల్లిరో! 
సమరపు యొత్తడి న్నరయ జాలక పోయిరొ? యా మరాట వ్యూ 
హము ప్రతి కూలమయ్యె, గహనాంతర యుద్ధము నౌట 'ఖానుకున్‌॥ 1830 


వీర హంబరరావు మోహితే అస్తమయము 


తే॥గీ॥ తుముల మయ్యెను సమరము - (త్రుంగిరెంద 
రో భటులిరువైపుల - నకుతోభయులయి 
పోరు చుండగ మొనలు - “హంబీరరావు” 
తలకు తగిలె నపుడొక - శతఘ్ని గుండు ॥ 1831 


తే॥గీ॥ రాలిపోయెను మహరాష్ట్ర రక్షకుండు 
పడెను నేలపై శంభాజి కుడి భుజమ్ము 
నోటమియె యెజుంగని యట్టి పోటు మగడు 
వీర “మోహితే” కులుడు “హంబీరరావు” ॥ 1832 


తే॥గీ॥ ఆతనికి వార్త లందింప నరుగు దెంచి 
నట్టి - చారనేత బహిర్జి నాయకుండు 
రుండికను మరణించెను గుండు తగిలి 
“శంభుపై కుట్ర వార్తయు సహగమించె ॥ 1833 


(రణాజిరము=యుద్దక్షేత్రము; గహనాంతరము=అడవి లోపలి 
(అకుతోభయులు=భయమెటుగని వారు రుండిక=యుదథ్ధ రంగము 


380 


వీర 'హంబీరరావు మోహితే వ్యక్తిత్వము” “ఛత్రపతి 
శంభాజి పట్టాభిషేకమున వెన్నుదన్నుగ నిల్బుట 


ఉ॥ నాడు శివాజి రాజుకు దణాయడునై, “రణదుర్ణయుండు” నం 
చాడగ భూప్రజల్‌, రిపులు సైతము - హంబిర రావు మోహితే 
వాడని రాజభక్తి కుపపత్తిగ శంభుని యౌరసత్వపున్‌ 
మేడెము నందు దోషులందమించుచు శంభుని చేసె రాజుగన్‌॥ 1834 


తే॥గీ॥ సొంత తోబుట్టువైనను “సోయరా”ను 
భగిని పుత్రుడు 'రామరాజుిగుటగాని 
దవ్వులనె యుంచి - దేశ భద్రతందలంచి 
“వీర శంభాజినే సింహ పీఠింనిల్పె I 1835 


“వాయు” యుద్దములో మొగలుల ఓటమి 


కం॥ _షార్టా భానుని సైన్యము 
నిర్ణింపంబడియె సహ్యనిబిడాటవులన్‌ 
దుర్ణయుడు “మోహితే” దో 
ఖర్జువు తీరంగ రిపుల కసిమసగుటచే ॥ 1836 
శా॥ “వీరస్వర్గ మలంకరించె” నని, హంబీర్రావుజీ మోహితే” 
చారుల్విస్పిన వార్త - శంభుజికి వజ్రాఘాతమై సోకె - దు 
ర్వారార్తమ్మొక కొండయె యెదను మోపంబడ్డ చందాన, నే 
దారుల్లిక లేనియట్లు కనుల నట్టంపిరు[ల్లమ్మగన్‌॥ 1837 


(దణాయుడు=సేనాని; ఉపపత్తిఉదాహరణము; మేడెము=యుద్దము 
(భాగినేయుడు=మేనల్లుడు 
(ఆర్తము=దు:ఃఖము; ఇరులు=చీకట్లుు 


381 


హంబరరావు మృతికి భత్రపతి శంభాజీ తీవ్రముగా 
దుఃఖించుట 


ఉ|| “ఎందరు వీరులున్న సరియే” తన మామకు! గుజ్జిమెక్కి - బె 
గందరవారి దూసి - చిజణుకందువంజేసిన సైనికాళికిన్‌ 
డెందమునందు మేరువునె ఢీకొను నంతటి ధైర్యమెచ్చు - శ 
తుందముడన్న పేరతనితోనె లయించె మరాట భూమిపై ॥ 1838 


తే॥గీ॥ ఆమహాదేవుడేమి చేయంగం దలచు 

నో యదియె జరిగియె తీరు - నుతులొనర్చి 

యా జగత్సితదయకు - సమర్హులమగు 

టొక్కటేదారి - విపదల నుత్తరింప” ॥ 1839 
తే॥గీ॥ అనుచు శంభు పెద్దయుంట్రొద్దు పనవి పనవి 

యపుడు “మల్తోజి” ఘోర్పడే ననుభవయుతు 

సర్వ సేనాధిపతిగను చాటంబంచె 

సర్వ దిశల మరాట రాజ్యోర్వి యందు ॥ 1840 


రుస్తుమ్‌ఖాను (షారఖాను), ముకర్రబుఖాను (షేక్‌ 
నిజాము) తనను బంధించుటకు చేయు యత్నముల 
గురించి శంభాజీకి యెట్టి వార్తయు లేకుండుట 


తే॥గీ॥ తనను బంధింప - పాదుషా - ధనము లొసగి 
పనుపగా “ముకగ్రబుఖాను” - వాని వలెనె 
కాసులంగొని “రుస్తుము ఖాను” - పొంచి 
తిరుగు చున్నట్లు శంభుజీ కెజుక లేదు ॥ 1841 


(కందువ=సైగు 


382 


తే॥గీ॥ 


end 


ena 


తే॥గీ॥ 


జారంగజేబు బజాపూరుకు వచ్చుట 


“పాదుషా మొగ(లాజ్యము పాదు గొలిపె 

“కుత్సుషాహి” ని తొలచి తతోణియందు 

“హైదరాబాదు” వీడి తా నరుగుదెంచె 

'వీజపూరు'కు విజయ గర్వితుడు నగుచు ॥ 1842 
శేషమిక 'మరాట సీమ” వశమ్మౌట 

దక్కె తక్కినట్టి “దక్కను ధర 

శంభు జృంభణమ్ము సాగ బోదింకపై 

యాదుకొనెడి వారలంతమైరి ॥ 1843 


'షాజాదా అక్బరు” 'కలలు కల్లలై' 'పారశీక 
దేశము'నకు ప్రవాస మేగుట 
- దుర్గాదాసు రారోడు ఆశాభంగము 


హెచ్చు ధనము లిచ్చి యింగ్లీషు వారిదౌ 

“నౌకి యందు పారశీకమునకు 

సాగిపోయె “షాహజాదు అక్ళరు” కల 

లన్ని కల్లంగాగ భిన్చుడగుచు ॥ 1844 
“దుర్గ దాసురారోడు” వృద్దుండు నగుట 

బుద్ధి నైశిత్యమజి పోను పోను తుదకు 

“ఎట్లు శంభు 'నాలంపనా” నెదురగలడు”? 

నని తలంపక గిరి నెత్త మునుకొనెగద” ! ॥ 1845 


383 


జౌరంగజేబు హెచ్చుగా ధనము, వతన్లు, జాగీర్హు, 
పదవులు వాగ్దానము చేసి మరాటా దుర్గ పతులను 


కం॥ 


చ॥ 


తే॥గీ॥ 


లోబఅచుకొనుట 


ఆరేండ్లాయెను వచ్చి “దక్కనునకును” న్నారంగ జేబాత్మలో 
'పేరాసన్‌ వహియించి - పూటకొక దుర్భేద్యమ్మునౌ దుర్గమున్‌ 
పూరిండ్ల న్పడగొట్టి నంత చులుక న్పొందంగ నౌనంచు - నే 
డీరీతిన్ధన మిచ్చి పొందవలసెన్నే చిన్న కోటైననున్‌ ॥ 1846 


జట కొండ కోటలు 
పోరాటము చేసి గెల్వంబోల దెవరికిన్‌ 
భూరిధనము, పదవుల పం 
దేరముతో దుర్గపుల మదిని గెలువ వలెన్‌” ॥ 1847 
అని పనిచెనణాయలను నశ్వదళమ్ములనిచ్చి - “మీరు ద 
వ్వున విడియన్వలెన్గడము పొంతను వీడుచు, “దుర్గనాయకున్‌ 
మనప్రణిధుల్విధేయులయి, మన్నన చేయుచు - వాడునేది కో 
రిన నది యిత్తుమంచు నపుడే ధనము “'న్సనదుల్లిడన్వలెన్‌!! 1848 
అట్లు చేసెడి “బాద్దూ యద్భుత వ్యూహము 
సద్యో ఫలితము లొసంగసాగె 
“పూణే” ప వ. “శివపూరు” “పురందరు” 
“రామ్సెజు” గడి “సతారాపురా” యు 
“కొల్హాపురి” “కరదు” “సాల్పేరు” దుర్గము 
“మిరజు”ను మొదలైన మేలి కోట 
లన్ని మొగలులనాయాసముగ నొడిచి 
రిసుమంతయును నిగృహీతిలేక ॥ 
ఇట్లు గడము లొకొకటి యదృశ్యమయ్యె 
నపుడు “రామ్సెజు” గడము “సూర్యాజి యున్ని 
తొరగలేదు - నోడాసుజీ” దుర్గ పతిగ 
యధిక ధనమును గొని గడమప్పగించె ॥ 1849 


(ప్రణిధులు=రాయబారులు; సనదు=దానపత్రము 
(పురా=కోట; తొరగు=వశమగు; నిగ్యహీతి=అవరోధము] 


384 


కం॥ “హంబీర మోహితే” తో 
డంబోయెను - శిక్షణము కటకమందు, సుఖా 
డంబరములపయి గల మో 
హంబును, ద్రవ్యాశ వారి నవశులంజేసెన్‌ ॥ 1850 


తే॥గీ॥ ప్రొద్దు ప్రొద్దుకు మారాట భూమి మేరి 
తగ్గు చుండెను - నాయమ్ము తగ్గు చుండె 
పలుగడమ్ములు మొగలుల పాలబడియె 
ముందునుయ్యి - వెనుక గొయ్యి - మోస్తరయ్యె ॥ 1851 


మరాటా రాజ్య విస్తీర్ణము తగ్గిపోవుట - ఆదాయము 
తగ్గుట - శంభాజీ కదలికలకును స్వేచ్చ తగ్గుట 


తే॥గీ। రాయగడము - పన్సలకోట - రాజగడము 
వీని మధ్యనే శంభాజి విధృతి చెల్లు 
ఈ (త్రిభుజముదాటి యడుగు నిడుట గూడ 
యతి (ప్రమాదమనెడు పరిస్థితియు వచ్చె 11 1852 


శంభాజీని బంధించుటకు 'ముకర్రబు, 
“రుస్తుముఖాన్లు తీవ్ర ప్రయత్నము 


ఉ॥  గ్రద్దలవోలె వేచియు ముకర్రబు, రుస్తుము ఖాను లిద్దరున్‌ 
నిద్దురవీడి - వేగులు గణేయపు సంఖ్యను దేవులాడగా 
ప్రొద్దులు రేలు శంభు పొలపుందెలియంగ మరాట భూములన్‌ 
సద్దాక యించుకంతయిన - చారులు వచ్చిరటంచు కాడ్బడన్‌॥ 1853 
él “పాదుష మున్నె చెప్పెగద పర్వత దుర్గములందు - కాననా 
ఛ్చాదిత భూములందతడసాధ్యుడు - బైలప్రదేశ మందుతా 
నేదొ పరాకుగా తిరుగ నేగిన నప్పుడు పెక్కు రొక్కటై 
మీదికి దూకి పట్టుకొని మేను నడంచియు కట్టివేయనౌ ॥ 1854 


(కటకము=సేన; విధ్యతి=ఆజ్జు 
(గణేయము=గణనీయము; పొలపు=ఆచూకీ; కాడ్డడు=కలవరపడు] 


385 


él ఆతని పోబడిందెలియ - నాతని బందుగు లందె యెందరో 
నాతని పేర్మి నోర్చుకొన కక్షమమై పెను కీడు సేయ తా 
మే తలకొంచు నుండిరని యెల్ల రెరుంగుటచేత - యట్టి వా 
రీతతి శంభు నొంప మన కెంతయు సాయము నౌదు రంచునున్‌॥ 1855 


él అప్పుడె శంభుజీ స్వజనులందున కొందరు 'శంభుజీకి తా 
మొప్పమి సేయు పూనికను నుండి రటంచును యందు 'షిర్ణావా 
రెప్పుడు సిద్దమన్న దెదకించెడు వార్త నెజింగె పాదుషా 
చెప్పుటకేమి యున్నదిక 'షిర్మె 'గృహమ్ములు నిండె 'పైడితో ॥ 1856 


తే॥గీ॥ సర్వ భూపాలురకు వలె శంభుజీకి 
బయల, లోపల రిపులున్మి బ్రాతి గాదు 
“శ్రీ శివాజీ యెడ సహిత మీసు బూని 
కీడు తలపెట్టిన ఘను లానాడె గలరు ॥ 1857 


'శంభాజీ'పై మరాటా జమీందార్ల ద్వేషమునకు 
కారణము 


తే॥గీ॥ “'వతనులు” “జాగిరుల్లలుగు వారలు కార్షుల బాగుపట్ల యా 
దృతి లవమైన లేక తమ యిష్టము వచ్చిన రీతి సుంకముల్‌ 
“మితి” యని లేక లాగుకొని మేడలు, మిద్దెలు, వస్తు వాహన 
ప్రతతులు కూర్చుకొంచు తమ 'రైతులంబస్తుల నుంచుచుండగన్‌! 1858 


తే॥గీ॥ శ్రీ శివాజి హలికుల సంక్షేమమునకు 
వతనుదార్ల జమీందార్ల ప్రతినియమము 
పనికి రాదని తొలగించి - పన్నులన్ని 
నేరుగా బొక్కసము చేరు నియతి చేసె ॥ 1859 


(డేర్మి=కీర్తి; తలకొను=ప్రయత్తించు; ఆదట=ఆసక్తి 
(జష్టమి=హాని; ఫైడి=బంగారము 

(బ్రాతి=అరుదు) అక్షమ=ఈర్వ్య్య 

(ప్రతి నియమము=ఏర్తాటు; నియతి=నియమము 


386 


తే॥గీ॥ శంభు చనియెను పితరుని జాడలందు 
హలిక బాంధవుడన్నట్టి యశము గాంచె 
దానితో నాటి శివ ప్రభు దాయలిపుడు 
కత్తిగట్టిరి శంభుపై కక్షంబూని ॥ 1860 


తే॥గీ॥ నాడు “'బెరంగజేబిట లేదుగాన 
శివబి సంక్షేమ రాజ్యము చెదరకుండె 
నేడు జెరంగజేబు శని (గహమ్ము 
నావులించెను శంభుని” గావు గొనగ ॥ 1861 


బీజపూరులో మహమ్మారి వ్యాధి చెలరేగుట (ప్లేగు) 
జారంగజేబు అహ్మద్‌ నగరుకు తరలుట 


తే॥గీ॥ బీజపూరున చెలరేగె “ప్లేగు” వ్యాధి 
పాదుషా నాలుగవ భార్య బాసె యుసురు 
మతియు పీరూజి జంగున కటెను చూపు 
పీన్లు పెంటగ మారెను బీజపూరు ॥ 1862 


తే॥గీ॥ “ప్లేగు” పీడకు పాదుషా బెదరి పోయి 
తరలె యహమదు నగరుకు తక్షణమ్మె 
నట “ముక(ర్రబుఖాను”కు నాజ్ఞయిచ్చె 
“కొల్పపురి” చేరి శంభునకురులువిగుచ ॥ 1863 


తే॥గీ॥ “శంభునే గాదు - నాతని షడ్వసంత 
ప్రాయుడౌ సుతు 'సాహు - శంభాజి తమ్ము 
డైన 'రాజరాముిని గూడ యదుపు సేయ 
“'భోన్సలే” పాలక కులమె (బ్రుంగుననియె” ॥ 1864 


(అటు=నశించు 
(ఉరులు=ఉచ్చులు; బిగుచు=బిగించు 


387 


“ఛత్రపతి శంభాజుికి గాని, 'కవికలశునకు' గాని 
తమపై జరుగు కుట్రను గురించి తెలియక పోవుట 


ఆ॥వె॥ శంభునకు, కవికలశామాత్యునకు గూడ 
అరులు తమ పయిన విసరిన యురుల 
గూర్చి రవయు తెలియ కుండుట వింతయ్యె 
గూఢచరులు గూడ (గుడ్డియిరి I 1865 


“ఛత్రపతి శివాజి, “భత్రపతి శంభాజల'పై 'షెర్కె” 
కుటుంబము వారి కోపమునకు కారణము 


తే॥గీ॥ శివజి మున్పిలాజీరావు షిర్మౌ కూతు 

రౌ “యశూబాయి”ని తనకోడలుగను - తన 

సుతను “రాజకుమారి” ని స్నుషగ, శ్రీ “పి 

లాజికిని చేసికొనగ మాట్లాడు కొనిరి ॥ 1866 
తే॥గీ॥ అప్పటికి “దభోలు” “సుబా”ను “హైందవీస్వ 

రాజ్య” భాగమొనర్చి - శివాజి చెప్పె 

“నాదు కొమరిత కొక మగనలుసుం గలుగ 

తక్షణమె “పిలాజి”కి “దభోల్‌” దక్కుననుచు” ॥ 1867 


తే॥గీ “శివజి” “నప్త” పుట్టక ముందె చేరె దివము 
మనుమదైదేండ్ల వాడయ్యె - మాట నిల్చు 
కొనెడి బాధ్యత శంభాజి కుండె గాని 
“వతను” పద్ధతి శంభు కొప్పనము గాదు ॥ 1868 


(నప్త-మనుమడు, ఒప్టనము=అంగీకారము 


388 


శ్రీ శివాజ యల్లుడు గణోజరావు షిర్కెతన బావ 


మరిది యెన ఛత్రపతి శంభాజని తన సుబా దబోలు 


ను తనకీయమని యడుగుట 


తే॥గీ॥ శ్రీ శివజి యల్లుడును - శంభుజీకి బావ 


శంభు భార్య కన్న యగుట - శ్యాలకుండు 
ఆ 'గణోజి” షిర్కె తా నడుగు చుండె 
“ఏల నా 'వతను దభోలు నీయి వనుచు ॥ 1869 


ఛత్రపతి శంభాజ 'వతందారీకి వ్యతిరేకి యగుట 


తే॥।గీ॥ “వతనుదార్లు”, “జమీందార్లు” స్వార్ధపరులు 


చ॥ 


చ 


దండిగా పన్నులని సొమ్ము దండు కొనుచు 
పేద కాపుల రక్తమ్ము పీల్చి - ధనము 
భోగములకు వెచ్చించు 'నృభోగు'లైరి ॥ 1870 


“వతనులు జాగిరుల్లొసగు పద్ధతి లేదిట హైందవస్వతం 

త్రతకయి నిల్పబడ్డ తమ రాజ్యము నందున - భూమి దున్ను కా 
ర్న తతిదె భూమి - వారిడు విరాడము చెల్లును దేశ రక్షకున్‌ 
క్షితిపయి పెత్తనమ్మెపుడు సేదువ కాండ్రదె - సైనికాళిదే” ॥ 1871 


అని కఠినమ్ముగా పలుక యక్కయు, భార్యయు మిన్నకుండ్రి - శం 
భునకు - 'గణోజి' పక్షమును పూని వచింపగ నోడి - “తండ్రి మా 
టను” నిలబెట్టకుండ టక టం కొనరించుట “శంభుజీదె త 

ప్పనుచు 'గణోజి క్రుద్దుడయి - పామువలెన్‌ పగబట్టె బావపై॥ 1872 


(నృభోగులు=మనుష్మ్కరూప సర్వములు 
(విరాడము=పన్ను 
(టకటంకు=మోసము 


389 


'కవికలశు' 'షిర్మేల మధ్య వివాదము - 'కలశు'పై 
గణోజ దాడి చేయబూనుట - 'శంభాజీ' కవికలశుని 
పక్షమును వహించి 'విశాల గడమునకు వెడలుట 


తే॥గీ॥ 'కలశు' నంపె శంభాజి మల్మాపురమున 
కచట 'షిర్మా - “దేశాయి'ల యంతరమున 
యేవొ తగవులొదవ సవరించుటకును 
నట 'కలశుపై షిర్కె పోట్లాట కడం ॥ 1873 


తే॥గీ॥ అంత 'కలశు రాయగడము కరుగ వలసి 
గూడ నచట 'షిర్మెను తప్పుకొన “విశాల 
గడము” నంజేర, నతని వెన్నాడి చనియె 
నా 'గణోజి - యని విని 'శంభాజి వచ్చె ॥ 1874 


'షిర్కె' - “మొగలులు” కలిసి చేసిన మోసపూరిత 
పన్నాగము 
ఆ॥వె। రాయగడము నుండి రప్పింప వెలికిని 
మోసపూరితముగ మొగలు దణులు 


నా 'గణోజి కలిసి యాడిని నాటక 
మిదని కనని శంభు 'నెరను” మింగ ॥ 1875 


రాయగడమును వీడుట ప్రమాదమని శంభాజీని 
భార్యయశూబాయి ఆప ప్రయత్నించుట - అదియె 
'యశూబాయి'కి భర్త కడ చూపు నగుట 
చ॥ కలశునింగావగా వెదలు కాంతుని కన్లాని - “బాది యన్ని వై 
పుల కడు గట్టి కాపుదల పొందిక చేసెను మిమ్ము పట్టగాం 


దలమొకొ ! యా యపాయమును తప్పుకొనన్నిపుడంత చుల్మగా 
నిలచి తలంచుడొక్క పరినేని యటంచు యశూ వచింపగన్‌॥ 1876 


(తలము=సాధ్యము 


390 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


“నిజమే! నీవని నట్టి మాట - యిపుడేనే “బాదు లక్ష్యమ్ము, కా 
ని - జనానీకము నన్ను నమ్ముకొని యుండెన్న్మోట బైలన్ఫటుల్‌ 


ఖజరంగమ్మున ప్రాణముల్పణముగా కచ్చించుచున్నారరిన్‌ 
నిజమిత్రావనముం బొనర్చ నిపుడే నేగన్వలెన్‌ ప్రేయసీ ॥ 


బయలునందున నే నెవ్లు బసను చేయ 
నెప్పుడైనను కోటలన్నిలుచువాడ 

గట్టి రక్షణ లేనిదే కాలు కదప 

నొట్టు” నని శంభు తన సతినూజబడించె ॥ 


అన్న పోబోవ “రాజరామ” నుసరింపం 
దలప - వలదని వారించి పలికె శంభు 
“రాయగడమున కీవిప్పు రక్షకుడవు 
నాకు మారుగ నీవిట నాయకుడవు” ॥ 


“రాయగడున 'యశూబాయి - రాజరాము 
దారలిర్వురు - 'తారి 'హంబీర రావు” 

తనయ - జానకి “వీరప్రతాప రావు 

గుజరు” సుత - “సాహు శంభుజి కొడుకు గలరు॥ 


అదియె పతి కడచూపని 'యశుజిగాని 
“'యన్నియిక కనపడడని యనుజు దేని 
ప్రభువు చివరి దర్శనమని రాయగడము 
(ప్రజలుగాని, లేశ మెదందలంప లేదు ॥ 


1877 


1878 


1879 


1880 


1881 


(ఖజరంగము=యుద్దరంగము; కచ్చించు=ఎదిరించు; మిత్రావనము= 
మిత్ర రక్షణము 


391 


ముకర్రబుఖాను ([ేక్‌నిజాము) శంభూజీ కదలికలపై 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


గట్టి కాపుదల యుంచుట 


అప్పటికె “షేక్షిజాము” కొల్లాపురమ్ము 

చేరి, 'రాయగడ్‌” “పన్సలా” సమలందు 

నటులె 'రాయగడ్‌” 'తోరణా' యంతరమున 

గట్టి కాపును నుంచె వేగరులంబంచి॥ 1882 


“చెంజి, వెల్లూరు” సీమల చేరునేమొ 

“శంభుడని - పూర్వ దక్షిణాశా ప్రదేశ 

ములను గల మార్గములనన్ని - మూసివేయ 

సేనలకు కట్టడిని చేసె - షేక్నిజాము॥ 1883 


“శంభాజీ కొద్ది సేనతో ‘విశాలి దుర్గమును చేరుట 


చ॥ 


ena 


కతిపయ సైన్యము న్లానుచు గ్రచ్చజి శంభు '“విశాలదుర్ల చే 
రె - తెరువునందు సంకటము లేమియు లేక - 'కలశ్‌బుధుండు” తా 
నతి ముదితాత్ముడయ్యె తనకై యతి సాహసమొప్ప శంభుడి 
ట్టి తరుణమందు వచ్చెనని, ఢీకొన శత్రువు వేచి యుండగన్‌॥ 1884 


అపుడు 'కవికలశు దనియె తానా “సంగ 
మేశ్వర మందు వేంచేసియున్న 
తల్లి ' మహాకాళి దయంజూప మనపైన 
పూజ లెన్నియొ చేయ బూనితనగ 
స్వయముగా 'జగదంబు భక్తుడౌ శంభాజి 
“వల్ల యనె కవి యభ్యర్థనకును 
“నదితి” దేవత లోని యాదిమశక్తియు 
పూజలతోడ యుద్బుద్ధ మగును ॥ 


నట్టి శక్తి మనకు ననుకున్న కోర్కెలు 

సఫలమునొనరించు క్షణములోన” 

యనుచు “చెప్పె” తాంత్రికాగ్రణి - శాక్తేయ 

మౌళియైన 'కలశు’ మంత్ర వేత్త ॥ 1885 


(పూర్వదక్షిణాశ=ఆద్నేయదిశు 


392 


ఛత్రపతి శంభాజ తనకు యెదురగుచున్న 
యిబ్బందుల నన్నింటిని తలచుకొని జగదంబ 
కరుణను కోరి ప్రార్థన చేయుట 


ఆ॥వె॥ “దేవరూఖు” నందు దేవత “సోల్టాయి” 
భక్త సులభ యైన పరమ శక్తి 
యట్టి తల్లి కరుణ యణువంత కల్లిన 
మన తనకలులన్ని మాసిపోవు॥ 1886 


స్స జెరంగజేబు తా “నాదిల్లు కుతుబుషా 
కోశముల్తెజిపించి కొనిన ధనము 
విచ్చలవిడిగను వెదజల్లి మారాట 
వీరులం దనకొల్వుంజేరంజేసె 
యాంగిలేయులును, పరంగీలు, సిద్దీలు 
కప్పము “ల్పాద్వాకె కట్టు చుండ్రి 
“వతను దార్లును” స్వేఛ్చ వచ్చుట చే వారు 
హలికులంబీడించి యధిక ధనము ॥ 


తే॥గీ॥ గొనుచు, నందుకొంత ధనమప్పనము లిడుచు 
రాజ కోశమునకు తక్కురై'ని తమ వి 
లాస జీవితములకు దుర్వయము చేసి 
పేద సాదల రక్తమ్ము పీల్చు చుండి ॥ 1887 


తే॥గీ॥ కొంకణము నుండి తమకొక (గుడ్డి గవ్వ 
యిన సుంకము వచ్చుట యరుదుయయ్యె 
నచటి 'వతనుదార్లు మొగలు నాధిపత్య 
మే తలను దాల్చి కప్పము లిచ్చు చుండ్రి ॥ 1888 


తే॥గీ॥ ఎచట చూచిన ధనలోపమెదురు పడియె 
చేయ వలసిన మొన లసంఖ్యేయములగు 


(తనకలి=కష్టము 
(9=ధనము మొన = యుద్ధము 


393 


వేల కొలది పదాతులాళ్వికులు వలయు 
కొనవలసిన యాయుధరాశి కొండ యంత” ॥ 1889 


ఛత్రపతి శంభాజ సర్వ సేనాపతి మల్లోజి ఘోర్పడేను 
ఇతర మంత్రులను సంగమేశ్వరమునకు రమ్మనుట 


తే॥గీ॥ 


ena 


ena 


చ॥ 


అని తలంచుచు పనా కనిచె వార్త 

కోట యధిపతి 'మల్తాజీ ఘోర్చదే” ను 

నతని కొమరుడు “సంతాజి” ఘోర్పడేను 

సంగమేశ్వరమునుంజేర సైన్యము గొని ॥ 1890 


రాయగదము నుండి రమ్మని పిలిపించె 

“నీల కంఠ పీష్వ' నీతి వేత్త 

ప్రాడ్వివాకుడైన “ప్రహ్లాద నీరజిన్‌” 

కరముల కధికారి “ఖండొబా”ను ॥ 1891 
సంగమేశ్వరమున చర్చింప దలచెను 

భావి రాజ్య కార్య పద్దతులను 

నన్నిటికిని ముందు నర్ధలోపము తీరు 

వ్యూహములను గూర్చి యూహసేయ ॥ 1892 


ముకర్రబుఖాను ([ేక్‌నిజాము) వ్యూహము 


కనిరి మరాట వేగులు మొగల్ఫిబిరమ్ములు - “'కొల్పపూరుకున్‌” 
“పనహలి కోట మధ్య - పరిపాటిగ యింతకు ముందు గూడ మ 
ల్క నుతిక యీ ప్రదేశమున కష్టపుడు న్విడియంగ వచ్చుటన్‌ 
కనిన మరాట వేగులకు కారణమేదెను శంక నొందగన్‌॥। 1893 


(మొనలు=యుద్దములు 
(నీతివేత్తానయ విశారదుడు; ప్రాడ్వివాకుడు=న్యాయమూర్తి, కరములు= 


(మల్క=తుఅకు; నుతిక=సైన్యము; ఏదు=లేకుండు 


394 


ఆఈ॥వె॥ సంగమేశ్వరమ్ము చక్కటి వైపుకు 


చ॥ 


'పన్హలః గడునుండి వచ్చు చుండె 
బలము లవి మరాట వై యుండ వచ్చని 
సోద “షేక్నిజాము” (శ్రుతులకందె ॥ 1894 


సరగున జాగరూకుడయి సైన్యము నాయితముంబొనర్చి - భీ 
కరగహనావనీధ్ర కటకాంతర కంటక పూర్ణ సీమల 

న్గారబడు శిక్షణమ్ముగల శూరులు రౌతులు రెంచ వేవుర 

త్తజి తన వెంటరా గదలె తద్ద 'ముకర్రబుఖాను గుట్టుగన్‌॥ 1895 


ఛత్రపతి శంభాజ పోబడి గూర్చి ముకర్రబుఖానుకు 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


గల యజణుక 


పటము లందు వ్రాయబడె ప్రస్ఫుటము గాను 

ఆ ప్రదేశపు గిరులు - లోయలును, ర్ఫురులు 

నదులు - పల్లెలు - పట్నము లది యిది యని 

గాక సర్వ వృత్తాంతము కానంబడగ ॥ 1896 


సావధానుడై పటముల నరసి యరసి 

యాకళించెను నా నేల యాను పాను 

లవల మిగిలి యున్న దొక కార్యాచరణమె 

చిన్న పొరంబాటయిన 'యెరి చిక్కదింక ॥ 1897 


ఛత్రపతి శంభాజీ కవి కలశునితో కలిసి 
సంగమేశ్వరమునకు వచ్చుట 


శంభు కవికలశులు నా విశాల గడము” 

వీడి - సంగమేశ్వర పూత పృథివి మెట్టి 

యచట గిర్యాటవీ సరిదాభగనుచు 

నతులిత ప్రశాంత్యానందితాత్ములైరి ॥ 1898 


(చక్కటి=ప్రదేశము; బలము=సైన్యము; సోద=వార్త; శ్రుతి=చెవి 
(గహనము=అడవి; కటకము=లోయ; రెంచవేవురు=రెండు వేల మంది 
(ఆభ=శోభు 


395 


end 


చ॥ 


ena 


ena 


“శంభాజి విజయమునకు “కవి కలశుడు 
'కాళికామాతి పూజ చేయుట 


ముందుగ సంగమేశ్వర (ప్రపూత మహిన్తనకంతికమ్ముగా 

మందిర మొండు నిల్పుకొనె - మాతను “కాళిని” గొల్వ ముందుముం 
దందె వసించి నిచ్చ జగదంబకు నర్బ యొనర్చు కోర్కెతో 

డందలి వేచె యా కలశు-డాతని లక్ష్యము “శంభు” సేమమే॥ 1899 


ఇప్పుడటులె 'కలశు'డేగెను తనయింటి 

కచట శాకతంత్ర మనుసరించి 

'కాళికాంబి మనసు కరగింప పూజతో 

జనని దయనుం శంభు” జయినింజేయ॥। 1900 


శంభాజ కవికలశుల గాఢ మైత్రి 


“మధురి భువీసురావసధ మందున చూచెను “శంభు బాలునిన్‌” 
ప్రథమ నిరీక్షణమ్ముననె పాదుకొనె న్నవగాఢ మైత్రి - యా 

విధియె యిటుల్లలి పె - విడ్వరుడౌ కలశాఖ్య కాన్యకు 

బ్ద ధరణి దేవ, శంభులను-ప్రాయమునంగడు భేదముండియున్‌॥ 1901 


పాతికేండ్ల కలశ పండితునకు - దశ 

వత్సరముల శంభు బాలునకును 

భిదుర ఘాతయైన విడదీయ లేనట్లు 

నతుకు కొనియె వారి యంతరములు ॥ 1902 


సంస్కతోక్యధీతి - శాక్తేయ, తాంత్రిక 
కర్మ కాండలందు ఘన మనీషి 


కలశుడనిన శంభు కత్యంత విశ్వాస 
మట్లె కవికి శంభుడనిన ప్రీతి ॥ 1903 


(జయి=జేతు అంతికము=నివాస స్థానము 


396 


కవికలశుడు కాళికాంబను పూజంచుటకు వెడలుట 
- శంభాజీ దేవరూఖు లో “సోల్లాయి” మాతను కొల్వ. 


ena 


కం॥ 


ena 


nd 


బోవుట 


“కలశు” డట్టులేగ కాళికాంబనుంగొల్వ 
తీవ్ర భక్తితోడ - “దేవరూఖు” 

కరిగె 'శంభుజి జగదంబను “సోల్టాయి” 
కొలిచి వరము వేడ గెలుపునకును॥ 


కేవలము నాల్లు వందల 

రావుతులట నుండ్రి “శంభు రక్షణకయి - సే 
నావాహుడు “మల్లోజీ” 

తా వాహినితోడంజేరి దాపున నుందెన్‌ ॥ 
సైన్య నాధు సుతుడు “శాంతాజి ఘోర్పడే” 
వచ్చి యుండె జనకు పజ్జంజేరి 

“నీలకంఠ పీష్వ” - “నీరజీ ప్రహ్లాదు” 
విప్రగేహములకు విందులైరి ॥ 


దేవరూఖునందు దేవియౌ “సోల్టాయి” 
మాత కర్చంజేసి మరలి వచ్చి 
తెరలెనంత శంభు” 'దేశాయు హవేలీకి 
కాళికార్చ యందు 'కలశుడుండె ॥ 


1904 


1905 


1906 


1907 


'ముకర్రబుఖాను' సంగమేశ్వరమును చుట్టుముట్టుట 


స్స 


“పన్సలా” గడునుండి పడమటి కనుమలు 
క్రమముగా డిగ్గు కొంకణము లోకి 

“పన్సలాగడు” నుండి పయనమై కతిపయ 
సైన్యము కొంకణు చాయ కదలు 


(రావుతులు=ఆశ్వికులు, సేనావాహుడు=సేనాధిపతి 
(విందు=అతిధి)ి (తెరలు=వెడలు; హవేలి=బవంతి 


397 


ena 


ena 


end 


చున్నట్లు వేగులు సూచించి రటు వైపు 
సంగమేశ్వర పుణ్య జగతి కలదు 

సంగమేశ్వరమున సైన్యము కొలదిగా 
కనపడెనని “కోటికాండ్రు ననగ॥ 


సంగమేశ్వరమున శంభుయున్నిని గూర్చి 

గట్టి యజ పొడమె “ముకర్రబు”నకు 

సంగమేశ్వర దిశ సర్వగిర్యారణ్య 

పథములన్ని నమకం బనిచె భటుల ॥ 1908 
“కొల్పపూరు” నుండి కొంకణమ్మున కేగు 

మార్గ మద్యరణ్య మయమునగుట 

“చాటుపోరు” నందు సాటిలేని మరాట 

యోధులచట దాగి యుందు రనుచు ॥ 1909 


అనుమ తోడ ముందు ననుచరులను పంపి 

యొక్క యంగుళమును తక్కకుండ 

దేవులాడంబంపె - తెరువులన్నియు గూడ 

నిరవరోధములని యెజుక యయ్యె ॥ 1910 


పడమటి కనుమలలోని భయంకరారణ్య 
మార్గములు 


“పన్సలా” “రాయగడ్‌” ప్రాంత భూముల నుండి 
కొంకణునకు చను ఖుల్లమమ్ము 
గహన కాననముల - గగన చుంబి గిరుల 
నిజుకైన దగుచును చొరుట గడ్డు 
నశ్వములచ్చట నడుగేయ కష్టమౌ 
సాదులు తలలెత్తి సాగ లేరు 


(అద్రి+అరణ్యము=కొండలు, అడవులు) 
(కోటికాండ్రు=వేగులు; అఅ=సందియము) 
(అనుమ=శంకు 


398 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


చెట్టు కొమ్మలు తాకి శిరములు తెగిపడు 
కాన దేహమణచి కదల వలయు ॥ 


వాడి ముండ్లచే నొడలెల్ల వ్రణములగును 

వృక్షశాఖల వేలుచు విషఫణి తతి 

కజచి చంపు - గుజ్జములను, కాలరులను 

జాంగలము దాటుటే పునర్జన్మ మట్లు ॥ 1911 


అచట నలవాటుగా తిరుగాడు వారి 

క్తే- యచటనున్న దారులు యెజుక పడును 

వంద కనుమ మార్గములున్న ప్రాంత మద్ది 

క్రూర మృగముల బెడదయు గుర్వునచట ॥ 1912 


తన భటులెంత గొప్ప రణతంత్ర విచక్షణులయ్యు నిచ్చటన్‌ 
వనముల, కొండలంజనుట వారికి బొత్తుగ క్రొత్త యౌటచే 
ననుభవశాలు రెవ్వరయిన నృథదర్శకులున్న మేలటం 
చును-“ముకరబ్ద” ణభాయడు-“గణోజి” సహాయము కోరె నత్తజిన్‌! 1913 


బేలుతనమ్ముతో గలిత వీర్యుని చేయుచు 'శంభుజీని - మే 

చ్చాళి యదాటున న్నదిమి-సంకెలల న్చిగియింప నెంచగా 
శ్యాలకుడయ్యు శంభునకు, నాయితుడయ్యె “గణ్రోజి షిర్నెయున్‌। 
బాలిశుడై “ముకర్రబు”కు బాసటగాగ దలంచి - దుర్విధిన్‌! 1914 


(ఖుల్లమము=బాట, సాది=అశ్వకుడు; కాలరి=పదాతి; ఉరవు=అధికము; 


జాంగలము=అడఏవు గుర్వు=అధికము 


(బేలుతనము=మోసము; బాలిశుడు=మూర్భుడు 


399 


తనకు బావ, బావమరది యైన “ఛత్రపతి శంభాజుపై 
“గణోజషిర్క'కు గల వైమనస్య మునకు కారణము 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


చ॥ 


end 


చ॥ 


తమకు మును బీజపూరు సుల్తానొసంగి 
నట్టి వతను “దభోలు ను నాది యందు 
శ్రీ శివాజీయె తొలగింపంజేసె - “హైంద 
వీ స్వతంత్ర రాజ్య పరమౌ పృథివి యనుచు ॥ 1915 


ఇట్లు 'వతను దారి” నియమమే తొలంచె 

శ్రీ శివాజి - శంభాజియు స్వీయ పితరు 

తెన్నుననె బోయె - 'షిర్కె తా నెన్ని మార్లు 

నడిగినను వతనును తమ కిడక నుసిగె ॥ 1916 


ఆ వగ డెందమందు దగయై, సెగయై, పగయౌచు నింకపై 
“బావమజంది, బావయను బాంధవమెంచక శంభుజీ యహం 
భావమణంపగాందివిరె బాలిశుడౌచు 'గణోజిషిర్మౌ - తా 

నీవిధి ద్రోహియయ్యె-భగినీముఖ కుంకుమదీప్తి నార్బగన్‌ ॥ 1917 


అనుచరులందు దట్టులను నంపె 'ముకర్రబుకున్‌” తగు తోడుసూప-వా 
రనుభవశాలురా యడవులందున మార్గముచూపి - సంగమ 
మ్మునకు ప్రవేశమున్సుగమ మున్నొనరించిరి షిర్మె బంట్లు - యిం 
కనటనిరోధమేదగ - “ముకర్రబు” వచ్చి పడెన్ససైన్యుడై ॥ 1918 


అన్యు లెజుగనట్టి “'యంబెఘాటు' కనుమ 

మార్గమొక్క షర్మ” మనుజు లెజుగు 

దురు - “ముకర్రబు” పరి దూరి వచ్చెను దాన 

బంధు ఘాతి “షిర్మె” వలన నాడు ॥ 1919 


“మొగలులకీ మహాటవుల పుంతలు క్రొత్తలు నాట రారు యీ 
జగతికటంచు - కేవలము సైన్యము నాలుగు వందలుండ - యే 
వెగడును లేక యున్నతతి - విచ్చు కృపాణములున్‌ - తుపాకులున్‌ 
పగటుచు నా “ముకర్రబూని వాహిని తాక మరాట సైన్యమున్‌॥ 1920 


(నుసుగు=తిరస్కరించు (వగ=బాథు 
(వెగడు=భయము; పగటు=ప్రదర్శించు పరి=సేన 


400 


ఛత్రపతి శంభాజీకి ముకర్రబుఖాను ఆకస్మిక దాడిని 
గూర్చి చారులు యెలింగించుట - శంభాజీ 
విస్మితుడగుట 


సేనాధిపతి మల్తోజి ఘోర్పడే శంభాజీని తక్షణమే అ 
ప్రదేశము వీడి పొమ్మని చెప్పుట 


ఆ॥వె॥ “దేవరూఖు” నుండి దేవత “సోల్జాయి 
మాత” పూజంజేసి మరలి వచ్చు 
శంభు నాపిరచట సైనికుల్కొందరు 
తాము మొగలులంగని నామటంచు॥ 1921 


ఆ॥వె॥ ఇంత దూరమెట్లు నేతెంత్రు మొగలులు 
ననుచు శంభురాజు దణిని డాసె 
“మనకపాయమిదని” “మల్లోజిఘోర్చడే” 
“వీడుమిచటు శంభు! వేగిరమనె॥ 1922 


ఆ॥వె॥। “నీలకంఠు పీష్వ”, “నీరజీ ప్రహ్లాద” 
“ఖందొబా” లిచటికి కదలిరాగ 
యందరు నిటనుండి యాగ మెఘాలపై 
వెదలవలయు రాయగడమునకును ॥ 19283 


ఆ॥వె॥ “పన్షలా” పథమున ప్రణిధులుయజూచిరి 
“మోగలులను, నింక జాగువలదు 
నీజుకు దారి కలదు - నిన్నూజు భటులతో 
దానంజనిన, “రాయరీ”నింజేరు ॥ 1924 


తే॥గీ॥ ఆజికై నాకొమరుడు “సంతాజిఘోర్ప 
డే” నిలచి నాకుతోడ్చడు నేను నిలువ 
రింతు మొగలు దండును - మీరలేగ వలయు 
క్షణము నాలసింపక రాయగదముంజేర ॥ 1925 


401 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


అనుచు మల్లోజిఘోర్చడే యరుల నెదుర 

చనియె - శంభు యడిగె “కలశకవి” యేడి? 

యనుచు - “కాళికామాత సమర్చ సేయ 

నరిగె”నని చెప్ప - “శంభాజి” యాగిపోయె ॥ 1926 


“మీర లేగుచుండుడు - నేను బోరన జని 

“'కలశుతోగూడ మిమ్ముల కలిసి కొందు 

ననుచు - మటుమాట వినకుండ చనియె శంభు 

యాన సన్నద్దులై భటులరుగు చుండ్రి ॥ 1927 


మరాటా సర్వసైన్యాధిపతి “మలోజ ఘోర్పడే” వీర 


చ॥ 


స్వర్గమలంకరించుట 


అళుకు యెజుంగనట్టి సుభటా(గణి “మల్సజి ఘోర్పడే” -యచం 
చలమగు వాడిసూపి రిపు సంహతులన్తెగ టార్చు చుండియు 
న్నిలిగి, శుటీర నాకమునకేగెను - మ్రందె మరాట సేనయున్‌ 
గెలిచిరి మోగలుల్‌ కువిధి కృత్యములన్నెజుగంగ శక్యమే! ॥ 1928 


ఛత్రపతి శంభాజ మొగలులు కొంకణములో 


ప్రవేశించినచో వారి యునికిని గూర్చి తన 


బావమరిది షిర్కేతనను హెచ్చరించునని విశ్వసించి 


తే॥గీ॥ 


యుండుట 


షిర్కె పాలనలో నున్న సీమలకును 

మొగలు సైన్యము వచ్చిన ముందె తనకు 

తనదు “బావ మజది” “షిర్కె”, తనకు వార్త 

లంద చేయుననుచు శంభు డలసుడయ్యె ॥ 1929 


(అళుకు=భయము; సుభటుడు=వీరుడు; ఇలిగి=మరణించి; శుటీర 


నాకము=వీరస్వర్ణము] 


(అలసుడు=ప్రమత్తుడు) 


402 


చ॥ 


తే॥గీ॥ 


ena 


ena 


కవి కలశునిపై మొగలులు దాడి చేయుట 


కలశుడు కాళికాప్రతిమకర్చన సేయుచు ధ్యానమగ్నుడై 

తలపక బాహ్యలోకమును స్థాణువునై యట కూర్చొనుండగన్‌ 
పిలుచుచు గోపకుండొకడు “పెద్దయగారు”! పురమ్ము లోపలన్‌ 
కలకలమేదొ రేగెననం గన్నులు విప్పె “కలశొద్విజుండటన్‌ ॥ 1930 


పూజ యసమ(గమై యాగి పోవ - దుశ్ళ 

కునమిదియని కలశకవి - మనమునందు 

కలతపడుచును జూడగ కలను జరుగు 

చుండె - ఖడ్గ హస్తుడగుచు యుటికె నతడు ॥ 1931 


ద్విజుడయ్యున్ధజరంగ మందు నెపుడు న్వెస్టీయుటే లేక -య 
కృజమౌ శౌర్యము జూపి గెల్పుకొను దీక్షైకాగ్రత న్నిల్సి- యో 

ర్చు జమున్నైనను నళ్ళెజుంగక నెదుర్కొంచున్ననిన్‌, “న్యక్షుతో 

డ జతౌనన్న యశమ్ముగొన్న కలశుండా శంభుకున్‌ ప్రాణమౌ॥ 1932 
ఒకరి నొకరు విడిచి యుండ లేరొకలిప్త 

భాషణమ్ము దైవ భాష యందె 

కలశు మాట యనిన తొలి మిన్ములగు శంభు 

కరయమైలు రెండు - నసువు లొకటె ॥ 1933 


విచ్చుకత్తి తోడ వెలువడి కోవెల 

కలశు వచ్చు సరికి - కలను ముగిసె 

యింతలోన నొక్క యిషువు తాకి కలశు 

బాహువునట - గాయపజచె లెస్స ॥ 1934 


(గోపకుడు=పసులకాపలు (కలను=యుద్దము 
(ద్విజుడు=బ్రాహ్మణుడు; ఖజ=యుద్దము; జముడు=యముడు; 


న్యక్షుడు= పరశురాముడు 


(వైవభాష=సంస్కృతము; తొలిమిన్కు=వేదము; మై=శరీరము; అసువు= 


ప్రాణము  (కలను=యుద్దము; ఇషువు=బాణము 


403 


తే॥గీ॥ 'కలశు ' మహరాజు యనుకేక వెలువరించి 
పడియె నేలపై 'బుజి గాయ పడుట వలన 
యప్పటికి మరాటాసేన లరుల చేత 
చిక్కి శస్త్ర విరహితమై చేతులెత్తె ॥ 1935 


తే॥గీ॥ “శంభు” దేశాయి యింటికి చనియె ముందు 
పడక గది చేరు సరికి విన్సడెను 'కలశు” 
పిలుపు ' మహరాజు యనుచు - పర్వెత్తె వెలికి 
నప్పటిక మొగలుల వశమయ్యె పురము ॥ 1936 


ఛత్రపతి శంభాజని మొగలులు బంధించుట 


తే॥గీ॥ మొగలు సైనికుల్బంభాజి పోబడికయి 
వీట నిల్లిల్లుం దిరుగుచు వెదకు చుండి 
“శంభుజీ యెక్కడనుచును సర్వజనుల 
జుట్టు పట్టీడ్చి మొగములంజూచుచుండ్ర్రి ॥ 1937 


తే॥గీ॥ అంత నపుడె దేశాయి బవంతి నుండి 
వెలికి పరువెత్తి వచ్చుభూస్ప లక్కును గని 
యతడు 'శంభురాజేినను ననుమతోడ 
వైళమంభటుల వ్వానిని పట్టుకొనిరి Il 1938 


ఉ॥  కప్పరపాటుం దోపగ 'ముకర్రబు సైన్యము శంభు రాజునున్‌ 
ముప్పిరియౌ కుతూహలము పొంగులు వారగ చుట్టుముట్టుచున్‌ 
తప్పకంజూచి పోల్చి తమ దగ్గర యున్న పటమ్ము బొమ్మతో 
తప్పిద మేమిలేదిక, యితండె యతండని నిశ్చయించుచున్‌ ॥ 1939 

తే॥గీ॥ “అతడె యీతడు - జంపు నారడుగులున్న 
మనిషి - కనులవే - యదెగడ్డ మదియె ముక్కు 
మొగము - తీరును - వీడచ్చు బొమ్మలోని 
మనిషి పోలిక నుండె - 'శంభాజి” యితడె ॥ 1940 


(బుజ=భుజము కప్పరపాటు=సంభ్రమము; పోబడి=ఆచూకీ 
(భూస్ట ్యక్కు=మనుమష్ముడు 


404 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


అదియెగాక యొకడెవండొ యజచి నాడు 

నో మహారాజ! యనుచు - నా యులివు వినుచు 

వీడు పరువెత్తి వచ్చె హవేలి నుండి 

కాన శంభుడే యగు వీడు కచ్చితముగ” ॥ 1941 


అనుచు 'కలశుని “శంభుని యంగములను 

గట్టి యినుప గొలుసులతో కట్టి వైచి 

నోట గుడ్డలు కుక్కుచు మాట నడచి 

గుట్టిములపై 'యకులుజు'కు గొంచుపోవ ॥ 1942 


పల్లెల, పట్టణమ్ములను పౌరుల కందమి నెట్టి వార్తలు 

న్నెల్లపుడున్‌ మరాటులకు నెందరి తోడనొ యెక్కడైననున్‌ 
పెల్లిదమౌ రణమ్ములగు పెల్లలవాటయి సంగమేశమం 

దల్లరి యెందుకో తెలియదయ్యెను వారికి నెంత మాత్రమున్‌॥ 1943 


పాదుషా బందీలం బహదూరు గడమున 
చూడ దలిచె గాన చోటు మార్చి 
తరలించి లిద్దరి న్తక్షణమేం జేర్చ 
బహదూరు గడముకు “బాద్ద కొజకు 
'నకులుజుి గడివీడి 'యాలంపనా” వచ్చె 
తనమది నెనలేని తనుపు నిండ 
శృంఖలాబద్దులై చిజుగు పేలికలతో 
రక్తమ్ము లొలుకు పరాజితులను ॥ 


“నక్షుజు” గడము నుండి వారరుగు దెంచు 

నపుడు - “బహదూరు” గడము కల్లంత దవ్వు 

నందు నిల్పి గుడారుల యందు - వారి 

కేసిరి “ఇరాన్‌ ప్రహాసుల” వేసములను ॥ 1944 


(“అక్లుజొ=అనుపేరుగల యూరిలోని కోటకు అని అర్ధము 
(పెల్లిదము=అధికము; పెల్లు=విధానము 
(గుడారు=గుడారము; ఇరాన్‌=పారశీక దేశము; ప్రహాసులు= 


విదూషకులు 


405 


సీ  శంభాజి కదనపు సమధిక ిక్షుగా 

మెడవెన్మ దృఢమైన నిడుపు కర 

పెట్టి, చేతులను జాపించి టెక్కలవోలె 
వెనుక దుద్దుకు వానింవిజచి కట్టి 

కలశుకు, శంభుకు తలలపైన త్రిభు 
జాకార దారు కోహళుల నునిచి 

దాసేరములపైన తలక్రిందులుగ వేల 
గట్టి త్రిప్పగ వాడ కట్టులందు ॥ 


తే॥గీ॥ టాలు విసరుచు తుజకలు రచ్చసేయ 
హైందవప్రజ యెదలందు నగ్గి రగుల 
రెండు క్రోసుల దూర మీజింద యందు 
త్రిమ్మరగంజేసి గడినిం జొత్తెంచిరవల ॥ 1945 


él జాలను రువ్వినన్‌ తుజిక జాగలు, తిట్టిన, పేడ ముద్దలన్‌ 
హేలను వేసినన్‌ మయము లేగుచునుండ మెలేసి తోకలన్‌ 
భోలులు నొప్పితో తివిరి పోవగ వాని దువాళిందోలినన్‌ 
దోలల నూపి నట్లగుచు తూలియు నూల్మొని యుండ్రి బంధితుల్‌॥ 1946 


తే॥గీ॥ ఆలకును వేయు మెడగంట లజుతవేసి 
పటహ, డిండిమ, కాహళ రటన మొలయ 
నూయుచును మీద యుచ్చలు పోయుచునట 
యవనులు యొనరింపని యకృత్యములు లేవు ॥ 1947 


(సమధిక=అత్మధికమైన; దుడ్డు=కర్ర దారుకోహళి=కొయ్య టోపి; 
దాసేరము = ఒంటె; వాడకట్టు=వీధి 

(ఖాగలు=ధూర్త్తులు; హేల=ద్వేషము; మయము=జంటె; భోలి=జంటె; 
తిబిరిపోవు=అడ్డదిడ్డముగా పోవు; దువాళితోలు=పరువెత్తించు; నూల్కొను= 
స్థిరముగా నుండు; దోల=ఉఊయలు 

(కాజీలు=న్మాయమూర్త్తులు; అఖు=లేకపోవుటు 


406 


జారంగజేబు న్యాయ నిర్ణయ సభను చేయుట 


మ॥ 


తే॥గీ॥ 


ఉ॥॥ 


end 


కం॥ 


సభ దీర్చెన్నట విశ్వజేతవలె 'బాద్బా' - వెంట “కాజీలు”నున్‌ 
సభలో న్యాయ విచారణమ్మనెడి హాస్యాస్పద క్రీడలో 

సభికాళిన్‌ మురిపింప, చేరగ - ప్రవేశమ్మెరి బందీలు - భూ 
విభుడు న్లేచెను - వింజమాకిడినచొప్పేపార శబ్దమ్మటెన్‌। 1948 


గద్దెదిగి 'బాద్లు సభలోన కాలునూది 

తాను నమ్మెడు దైవమున్దలచు కొనుచు 

మోకరిల్లె కృతజ్ఞతా పూర్వకముగ 

విజయ గర్వము వినయమ్ము పెనగొనంగ ॥ 1949 
“తాము సభా ప్రవేశమగు తత్శణమే యవురంగజేబు తా 

భూమికి డిగ్గి మోకరిలెపో” యనుచు'న్మలశుండు” శంభుతో 
“స్వామి! భవత్సభాగతికి స్వాగత మంచును మోకరిల్లె” బా 
ద్నామన ముందె గద్దెదిగి - శంభునికిన్‌ తలవంచు విశ్వమే”॥ 1950 


అనుచు హింది భాష యందొక పద్యమ్ము 

అల్లి నాశువుగ సభాంగణమున 

కలశు - డదివిని యెద నలరె శంభు- స్వయము 

కవియు, పండితుడును నవుట వలన ॥ 1951 
ఆ పద్యము విని పాదుష 

కోపించుచు బంధితులను గుయ్యారమునన్‌ 

త్రోపగ పంచెను భటులను 

పాపాత్ముడు మంచి చెడులు పాటించునొకో॥ 1952 


శత్రులచేత చిక్కి నందులకు 'శంభాజీ' పశ్చాత్తాపము 


చ॥ 


అరులకు చిక్కి నప్పుడె యథార్థము తెల్లమునయ్యె 'శంభుకున్‌” 
సురుగగ నే యుపాయమును చొప్పడ దిప్పుడటంచు - మృత్యువౌ 
తుజక దొరన్తలమ్మున నెదుర్మ్శొన లేరెవరైన గాని -రూ 


పజెగద యొక్క వ్రేటునకె 'యాదిలుషాహి'యు 'కుత్చుషాహియు'న్‌ 1953 


(సురుగు=తప్పించుకొను; చొప్పడు=ఘటించు; తలము=బయలున; 


మ్యత్యువు:యముడు] 


407 


ఉ॥ కోటను వీడుటే మరిమ కోరల చిక్కిన యట్టులయ్యె -న 

ట్లౌటకె వేచియుండె మొగలాయి ప్రభుండును నిన్నియేండ్లు - తా 

కోటులకొద్ది హెొన్నులను గుప్పె మరాటుల లౌభ్య శాంతికిన్‌ 

పోటరు లెల్లరు న్థనము పోటుకు విచ్చిరి, యాప శక్యమే?॥ 1954 
చ॥ హితుడును, మార్గ దర్శకుడు - బుగ్యజురాది చతు[శ్రుతుల్‌ పురా 

యతి వర ప్రోక్త సర్వ వివిధాగమ శాస్త్ర పురాణ వైఖరుల్‌ 

యతులిత మంత్ర తంత్రయుత యాజ్ఞిక కర్మ లెటింగి నట్టి పం 

డిత కలశుండు నన్విడువ నేరక మారికి చిక్కెనయ్యయో! ॥ 1955 
él ఆలిని “దుర్గబాయి” నపు డహ్మదు పూరునయున్న యప - “ప 

న్లాలకు” పోయి తొంటిగను, యాపెనట న్విడి - 'రాణు యక న 

న్మాలిమింజేయు మాతవలె - నాయమ యక్కడె బందియయ్య నా 

మాలిక యౌ “భవాని” - భవమందిన దాదిగ చూడ నైతినిన్‌॥ 1956 
తే॥గీ గతము గతమింక నేంజేయ గలిగినట్టి 

దేమియును లేదు - “హంబీర” మామ పోయె 

దోరె 'మల్లోజి ఘోర్చడే” వీర దణియు 

నాకు జగదంబయే యింక నాశ్రయమ్ము” ॥ 1957 
తే॥గీ॥ అని తనను తానె యోదార్చు కొనుచునున్న 

శంభు - కవికలశుడు నభిశంక లేక 

యేది యేమైన కాని - తమ్మాదు కొనగ 

కలరు జగదంబ, శివుడని కలత విడిరి ॥ 1958 

(మరిమ=మ్యత్యువు; హోన్నులు=బంగారు నాణెములు, లౌభ్యము=ధన 
వ్యామోహము 


(మారి=మృ్మత్యువు 
(మాలిక=కూతురు, భవమందు=జన్మించు 
(దోర=చనిపోయెను 


408 


ఛత్రపతి శంభాజీ కవికలశు బంధితులైన మరునాటి 
సూర్యోదయము 


వ. శంభాజి, కవికలశాగ్రహ జ్వాలలు 
నిండిన శోణిత మండలమన 
“యాలంపనా' యైన యౌరంగజేబుని 
'గోరంటి పులిమిన కూర్చమట్లు 
బాద్నా 'జనానాల పైడి పల్లకి పైన 
పజఅచిన కెంబట్టు వస్త్రము వలె 
శంభుజీం నృంధించు సర్హార్లకు “న్నాద్న 
బహుమతిడిన పైడి పదకమనగ ॥ 
తే॥గీ॥ కూర్చు నాగ చౌకీ దార్లు కోర్మెదీర 
నమలి, నమలి యుమిసిన విడె మనునటుల 
“శంభు” చేడ్చాటు, “పాదుషా” స్మయముంగనుచు 
లజ్జితాస్యారుణుడు ప్రాగిలాధ్రమెక్కె ॥ 1959 


తే॥గీ॥ చీకటి కొట్టులోన గల సింహ పరాక్రముం శంభుంజూదడగా 
వాకిలి యెద్ద నిల్వబడె పాదుష - శంభుడు లెక్కలేనియ 
ట్లా కలు షాత్ముం ధీరుడయి యట్టులె కన్నులలోకి చూచె -ని 
ర్భీకుని శంభు జూచి యదరెన్నెద యా యవురంగజేబుకున్‌! 1960 


జారంగజేబు శంభూజతో గర్వోక్తులు పలుకుట 


తే॥గీ॥ “దక్కను భువియంతయు నాకు దక్కె శంభు! 
నీ మరణ మంతంజుల్మ రానీయ నేను 
నేమియను కొంటి వేనన? నేనె సకల 
భరత భూమికీనాడు భూ భర్త నెజుగు” ॥ 1961 


లజ్జి = సిగ్గుతో నిండిన మొగము కలిగిన సూర్యుడు; ప్రాగిలాధ్రము= తూరుపు 
కొండు 


409 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ena 


ఛత్రపతి శంభాజ పాదుషాను తీవ్రముగా 
ఉపాలంభించుట 


అనిన శంభాజి నవ్వి తా ననియెనిట్లు 
“నీవతి క్రూరుడ వనుచు నేనెజుగుదు 
“సర్మదు ఫకీరు నదయత చంపినావు 
“గురుజి తేగృహదూరుని” కూల్చినావు ॥ 1962 


తోలు నొలిపించి యత్యుష్ణ తైలమందు 

ముంచి - యవయవ ఛ్చేదనము నొనరించి 

కనులంబొడిపించి మురిసిన కాకి వీవు 

కుణపముల దిను రాబందు - క్రోష్టు వీవు ॥ 1963 


“కాబూల్‌” మొదలు నీదు బాబు సొమ్మైనట్లు 
భరత వర్షము గిలు బాడినావు 
ప్రాచిని బంగాళ - పడమట గుజరాతు 
నీయడ్డ్గులన్నాకు నాయిలయ్యె 
“రాజపుటాని” సరోజాక్షు లెందరో 
తురక సర్గారుల తొత్తులైరి 
నలుగురు సుతులుండి - నిలబెట్ట నీ పేరు 
దుష్టత్వమున నీకు తూగరైరి ॥ 


మంచి చెడులు లేక మతము మార్చిడికినై 

పుడమి నెత్రు టేట తడిపినావు 

మత సమరసత నెద మన్నించు “దారాషి 

కో”ను 'యన్న యనక కూల్చినావు ॥ 1964 


(కూల్హుట=చంపుటు 
(కుణపము=శవము; క్రొష్టువు=నక్క 
(నాయి=కుక్కు అన్న=అగ్రజుడు 


410 


ఉ॥ దక్కను భూమిపై తెగని దాహముతో పరుగెత్తి వచ్చి - నీ 
వొక్కడవే యవేలముగ యుర్విని యేలెడి లౌభ్య పూర్ణ దు 
ర్ఫ్రృక్కుడవై జయింప తలతిచ్చట నుండెడు నెల్ల భూపులన్‌ 
నిక్కపు పాలనమ్మనగ నెల్లరి మంచిని కోరుటేకదా! ॥ 1965 


శా నీ రాజ్యాశకు నీ కుటుంబమును నీవేగా బలింజేసి యా 

పై రారాజువు కాదలంచితివి - త్వద్భాత్రాస్ర సిక్తుండవై 

కారుణ్యమ్మొక సుంత లేక పితనే కాల్సేతులన్లట్టి నా 

వేరీతి నృవ దీయ పుత్రతతి సేవింపన్నిను న్లోరెదో ॥ 1966 
తే॥గీ॥ దక్క్మనంతయు నీకిప్లు దక్కెనంటి 

వింక నిన్నూట యేబది కెక్కుడైన 

కోటలున్నవి మారాట పోటరులకు 

నిగుడ బోకుము పాదుషా ! పొగరు విడుము” ॥ 1967 


తే॥గీ అనిన నల్మతో గడగడ వణకె '“బాద్దు 
సన్న చేయుచు చనె యనుచరుల కపుడు 
వచ్చి నొప్పించిరి - మొగలు భటులు రేగి 
కర్రలను మోది - పాపోసు కాళ్ళందన్ని ॥ 1968 


'జారంగజేబు' అమాత్యులు పెదబావ 
'మహద్దినింబాల్మ్కరు' శంభాజీకి హితోప దేశము 
చేయుట 


తే॥గీ॥ మొగలు సామ్రాజ్య మందతి ముఖ్యుడైన 
యార్ధిక వ్యవహార శాఖాధి నాధు 
డౌ సచివుడు “రుహుల్లఖాన్‌” యాత్మజుండు 
“జుల్ఫికరు” వచ్చి శంభునింజూచె నపుడు ॥ 1969 


(అసము=రక్తము 
(పాపోసు=పాదరక్షు 


411 


ena 


ena 


ena 


తే॥గీ॥ 


చూచి తండ్రి రాక సూచించె “శంభు”కు 
నల్లన కదిసెను “రుహుల్లఖాను” 

“నీకు యెట్టి శిక్ష లేకుండ 'బాద్నా ను 
నొప్పుదలను చూప చెప్పినాను” ॥ 

అనుచు చూపె శంభు కతని బావను “మహ 
దాజి” నాయకుని నతండు 'బాద్వ 

యైదు వేల సంఖ్య హయదళాధిపుడగు 
న(శులొలికె శంభు నరసి యచట॥ 


పలికె శంభుతోడ బావయౌ మహదాజి 
“శంభురాజ! సంధి శాంతి యిదును 
పంతమేల నీకు - పాదుషా మాటల 
నిచ్చగింపు - మసులు నిల్పు కొనగా” ॥ 
అనగ, నంత రుహుల్లఖా ననియె “శంభు”! 
నీదు బావహితోక్తులంగీకరింపు” 

మనగ - శంభు “రుహుల్లా”ను నడిగె నంత 
“యేమి చెప్పె బాద్నా యెతిగింపు” మనుచు ॥ 


అంత రుహుల్లఖాననియె నీ రీతిగా 
“నీదు దుర్గపతులు నెయ్యమొప్ప 
కోటలన్నిటిని మా కొప్పగింప వలయు 
యుద్ధమనెడి మాట వద్దు మనకు 
నీవు కొల్లాడిన యెల్ల ధనమ్ములు 
నేడదాచితొ యెతిగింప వలయు 
గిరుల, వనుల నీదు పరి దాగుకొనియెడి 
చోటుల మర్మమ్ము చాట వలయు ॥ 


1970 


1971 


1972 


1973 


పాదుషా ఆర్థిక శాఖా మాత్యుడు “శంభాజికి 
పాదుషా నిబంధన లెణిగించుట 


412 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మాదు పడవాలులందు నీ మాట వినుచు 

నీకు తోద్పడియెడు, యా యనీతి పరుల 

గుట్టు మట్టులు మాకిప్పు రట్టు చేయ 

వలయు - కలదు మరియొక నిబంధనమ్ము Il 1974 
నీదు దుర్గాధి పతులందు నెవ్వడైన 

గడము మాకీయకుండ యాగడము సేయ 

నీవు ఆ కోట చేరెడు తావులన్ని 

తెలిపి - మాకు ఆ గడము నందింప వలయు” ॥ 1975 


ఛత్రపతి శంభాజ రుహల్తాఖానుకు తన బావ 


తే॥గీ॥ 


మహరాజకి యిచ్చిన ప్రత్యుత్తరము 


విని శంభుండనె - “నిట్లు “బాద్దు” సకలాభీష్టమ్ములన్‌ తీర్చ నా 
వెనుకన్‌ నేనిక జీవితుండ నయినన్వేతమ్ముగా మారినన్‌ 
గణనీయమ్మగు భేదముండు నొకొ? నాకై ప్రాణమర్పించు వా 

రిని, మారాటుల భూమి నేనెటుల నర్చింపన్లలన్‌ ద్రోహినై” ॥ 1976 


అనుచు - “మహదాజి” బావనుంగనుచు శంభు 

“పాదుషా యీ భరత భూమి పాలనమును 

చేయంబూనిన యంకిలి” చెప్ప బోను 

(ప్రజలు సుఖీయింప నింకేమి వలయునాకు? ॥ 1977 


పోనీ యీ యవురంగజేబు నొకడే భూమండలం బెల్ల తా 

నే నిస్పర్థిగ నేలగా వలతి యౌ నేనిన్‌ ప్రశంసార్దుడౌ 

తానే భూపుల నందరింబఅచి తద్రాజ్యమ్ము లన్నానెగా 

కానీ యభ్యుదయమ్ము నేదె 'భరతక్ష్మా క్షామసంక్షుబ్ధమై 1 1978 
(పరి=సైన్యము] 

(నిస్పర్థి=పోటీ లేకుండా, వలతి=సమర్గుడు; ఏదు=నశించు పఅచు= 


అణచివేయు; ఆను=ఆక్రమించు 


413 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


వందకు తొంబది మంది హిందువులుండ 
“ధిమ్మీ” లనుచు వారి ధృతిని చెజచి 
జుట్లుపె కట్టుపై శుల్మములు విధించి 
యాచారపరులను నణగధద్రొక్కి 
పన్నిదములు వేసి జన్నిదములు కోసి 
మతమును మార్చు నీచతకు డిగ్గి 
అద్భుతావహమైన యాలయ శిల్పముల్‌ 
కట్టిడి తనముతో మట్టగించి ॥ 


మతము పేరిట రాజె యున్నాదియైన 

వాడు భరత భూమికి పెద్ద పీడ గాదె 

'యుప్పు' మనియూద నెగిరిపో నూదరగునె? 

తత సనాతన ధర్మ శాశ్వత మహస్సు ॥ 1979 


మతమును మార్చుకొమ్మనుచు మాటికి మాటికి చెప్పుచుండిరే! 
మతమును మార్చుటన్న యది మాతనె మార్చిన యట్లుగాదె - జీ 
వితమున మాత యొక్కతయె వేరికి నైనను నుండు పూజ్యయై 
మతియుతు లెవ్వరైన నిలమార్చరు స్వీయ మతమ్ము నెప్పుడున్‌!॥ 1980 


తన మతమే జగమ్మున యుదాత్త మటంచును నమ్మియున్న యా 
తనికది తృప్తి గూర్చు - పరధర్మములంబని పూని లొచ్చటం 
చనుటకు తానెవండు? తన శాసన కర్తృత రాజ్య పాలన 

మ్మునకె మితమ్ము కావలెను-భూజనతాత్మమతేచ్చ నొప్ప్రుచున్‌॥ 1981 


నీవు మా కోవెల ల్నేలంగూల్సితి గాని 
యేను మస్టిదుల తట్టేగ లేదు 
నీవు యర్భకులను గావు గొంటివి గాని 
యేను “ముల్లాలి స్ప లలింప లేదు 
ఈవు మా నెలతల యీలు వాచితి గాని 
యేను మీ 'స్రీలెడ కేగలేదు 
నీవె మాపైన దండెత్తి వచ్చితి గాని 
యేను గా మీ పయి కెత్తలేదు I 


(ఊదర=గడ్డి; మహస్సు=తేజస్లు 


414 


తే॥గీ॥ 


ఉ॥॥ 


తే॥గీ॥ 


చ॥ 


nd 


జరిగినది యంతయును నీ దుర్దనత వలన 

దుండగములన్ని నీదు పద్దుననె యుండె 

నీవు మాకు నీతులుంజెప్ప నేర్తువోయి? 

భరత భువింబిశాచము వలె పట్టినావు Il 1982 


ఈ వొనరించు దుషృతుల నెంతయుంజూచుచునున్న నేనుని 
ప్టేవిధి నెంతు నీ మతము నెంతొ పవిత్రమటంచు - పాదుషా 

వీవె సమస్త పాపములకిక్కవు - హింసకు మూలమైన న్రీ 

భావన లెల్లనీ మతముబట్టియెపుట్టునా? నీ స్వభావమో?॥ 1988 


అనుచు ప్రత్యుత్తరమిడె మహద్ది బావ 
కట్లె బాద్న నుద్దేశించి కఠిన వాస్త 
వముల నేకరువును బెట్టె స్పష్టఫణితి 


జంకు యే కోశమున లేని శంభు రాజు ॥ 1984 


“కలశుడు” గూడ "సై యనెను - గాదిలి మిత్రుడు శంభురాజు తా 
పలికెడు పల్ములన్నిటికి - పాదుషయే వినగాననెన్‌ - “భవ 
త్తులితనిపాత కాత్ములరుదోయి! ధరాతలి కోటి కొక్కడున్‌ 

కలడని చెప్పలేము యధికారముకై పెను భూతమైతివే” ॥ 1985 
“'కలశు డపుడు “శంభు” కన్నను హెచ్చుగా 

ప్రాక్త నార్ష ధర్మ ఫణితిం దెల్బె 

యెదిరి మతము గూర్చి యేమియు పలుకక 

స్వీయ ధర్మ మహిమ తెలియంజెప్పె ॥ 1986 


ఛత్రపతి శంభాజీ కవికలశు నాల్మలను మొగలు 


ఉ॥॥ 


భటులు ఛేదించుట 


పాదుష పైననే పరుష భాషలు పల్మెడు వీరి నాల్మలన్‌ 
ఛేదము చేయ నాజ్ఞయిడ సీవకు డాపని నొక్కయూపులో 


(నిపాతకము=పాపము ఏకరువుబెట్టు=వరుసగా చెప్ప 


415 


చ॥ 


చ॥ 


ఉ॥॥ 


సాదన చూపి చేసిచనె - శ్వానములందెను నాటి భక్తమున్‌ 
వేదన తాళలేక వెస బిమ్మిటి పోయిరి శంభు డాప్పుడున్‌॥ 1987 


ఇగంబదిహేను ప్రొద్దులిటులే యపరాధులపైన హింస సా 

గగ నవురంగజేబచట కావలి వారికి నాజ్ఞనిచ్చె - వా 

రెగవడి చేయబూనుకొని రేలిక జుట్టున దూరిపోవు, - భృ 
త్యగణములున్న నేమి యిక తక్కువ హింసకు-బందిదోయిపై॥ 1988 


మరియొక నాడు శంభు నవమానము సేయగవచ్చె బాద్న “కా 
ఫిరులను” హింస బెట్టుతటి బిట్టుగ క్రౌర్యము చూపనౌనటం 
చరయ పవిత్ర గ్రంథమున యా మన దైవము” చెప్పెనంచు - నా 
తురక వివాకు డెంతయు మతోచిత రీతిని యాజ్ఞ సేయగన్‌॥ 1989 


నోటను నాల్మ లేక “'యుమ” నుల్లము ననపియించు శంభు చే 
ద్పాటును చూచి సంతసిల డగ్గరె చీకటి కొట్టు వాకిలి 

న్నోటమి యెట్టిదో యెటుగ కుండిన గండడు సాటిలేని యా 
పోటరి శంభు - పాదుషను “పుర్వువు నీవ” నురీతి చూడగన్‌॥ 1990 


“ఓర శంభాజీ” 'కవికలశులికు కనులు పొడిపించుట 


చ॥ 


కనలెను నగ్గియె మొగలు కాంతుడు - చెచ్చెజి బంధితద్వయిన్‌ 
కనులు దొలంచి యంధులనొనర్బగ నాజ్ఞలనిచ్చె = వేగ -నా 
చెనటి పనుల్లొనర్చుటయె జీవికయై మనుచుండు నిష్ణులా 

పని నొకలిప్తలో జరిపి పాదుష మెప్పును పొంది రెంతయున్‌!। 1991 


(ఛేదము=ఖండించు; సీవకుడు=కటికవాడు; సాదన=నైపుణ్యము; 


భక్తము=తిండి; బిమ్మిటిపోవు=మూర్భపోవు; ఆప్తుడు=స్తేహితుడు) 


(వివాకుడు=న్మాయాధికారి 
(ఉమ=జగదంబ పార్వతి; గండడు=ప్‌రుడు; చేడ్చాటు=దురవస్థ్ర 
(చెనటి=క్రూరమైన, నిష్ణలు=నిపుణులు 


416 


నిరంతర జగదంబ నామ జపము శంభు కలశులకు 


నొప్పిని తెలియ కుండ చేయుట 


ఆ॥వె। మాట, చూపు, రెండు మాయమై పోయెను 


నంతరంగమందు *'నంబు నిలిచె 
'యంబి నామ జపము నణగించె వేదన 
నపుడు శంభు, కలశు యమళమునకు ॥ 1992 


'వీర శంభాజీ 'కవికలశు'లకు పాదుషా పెట్టించిన 


తే॥గీ॥ 


చిత్ర హింస 


“పతి దినమును కొంత భాగము తనువున 
త్వచము నొలువ బాద్న పనుపుం జేసె 
చర్మ రహిత మైన స్టలముల నుప్పు కా 
రముల నద్దుడని “దురాయి” చేసె ॥ 
ప్రతి పొద్దునొక వైలు పల్లాడ మని చెప్పి 
ప్రత్య్వహ మొక గోరుంబ్రామమనెను 
ప్రతిఘస్రమందును పచ్చి గాయములపై 
పచ్చి కారమునుప్పుపామమనెను ॥ 
తన మతాచారములు తూచ తప్పకుండ 
యాచరణ యందు పెట్టె “జహాపనుండు” 
నింత గొప్ప “జిందాపీరు” యెసగి యున్న 
మతము కన్నను గొప్పవా? మంచి చెడులు ॥ 1993 


(త్వ చము=చర్మము; దురాయి=ఆజ్ఞ్రు 
(తనువు=శరీరము; త్వ చము=చర్మము; పనుపు=ఆజ్ఞ; దురాయి=ఆజ్ఞ; 


పల్లాడు=ఖండించు; ప్రాము=ఊడబీకుట; ఘస్రము=దినము; పాముట=అద్దుట; 
జిందాపీరు=సజీవ, వ్యద్ద మత విజ్ఞాని (జెరంగజేబు బిరుదము 


417 


దారుణ శిక్షలు ఆచరణలో పెట్టు భటులు శంభాజీని 


ఉ॥॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


లొంగి పొమ్మని బ్రతిమాలుట 


చర్మము నొల్బు వారలట శంభుని చూచుచు బాధ చెంది - “ 
భర్మము వంటి మేను చెడ బారగ నెందుకు మంకు పట్టు? నీ 
ధర్మముంజూడు నిన్నెటుల దారుణ బాధలు పెట్టు చుండె - మా 
ధర్మముంలోకి రమ్ము - ధనదాభుని చేయును నిన్ను పాదుషా” 1994 


వీర శంభాజీ ప్రత్యుత్తరము 


అనుచు సూనరు లనుకంప యెనయ ననగ 
శంభుడు “స్వధర్మమున చావు స్వర్గమిచ్చు 
పరుల ధర్మము నతి భయావహము నగును” 
ననుచు మా ధర్మ శాస్త్రము లానతిచ్చు” ॥ 


అందువలన మీ కర్తవ్య మధిపు నాజ్ఞ 

చే నొనర్చు చుంటిరదియె చేయుడిపుడు 
జరిగె ముప్పాళ్ళ సమయము చావు వైపు 
నింక నొకపాలు యెంతలో క్రుంకు నోయి” ॥ 


అనెడు శంభాజి ధైర్య శౌర్యముల నరసి 
“యిందు వలననేె కాబోలు నెపుడు బాద్న 
“శంభు పేరు వినిన చాల సంచలించు 
గాలి తాకుకు వగుడాకు తూలునట్లు ॥ 


అటులనుకొనుచు చనిరి యా కటిక వాండడ్రు 
గోళ్ళుయూడెను - పూర్తిగా వ్రేళ్ళు తెగియె 
స్కంధ చర్మమ్ము తొలగెను చాల వరకు 
మిగిలె వ్యాఘ్ర నఖప్రయోగ మిగ చివరగ ॥ 


1995 


1996 


1997 


1998 


(భర్మము=బంగారము; ధర్మము=మతము (సంకుచితార్థములో; 
ధనదుడు=కుబేరుడు 


(స్కంధము=దేహము]ు 


418 


వీర శంభాజ కలశుల చర్మ రహిత దేహములను 


మ॥ 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


ఇత్తడి పులిగోళ్ళతో చీల్పుట 


చివరన్‌ వచ్చు పతాక ఘట్ట మొకటే శేషింపగా - దాని ముం 
దవు ఘట్టమ్మున బంధితద్వయనిరస్తత్వక్చరీరమ్ములన్‌ 

మివుల న్వాడిని గల్లు నిత్తడివినౌ మేలైనివాఘ్నభఖ్లుతో 

డ విదారించిరి వెన్ను వక్షము పిచండమ్మ(స్రముల్చిందగన్‌।॥। 1999 


తొలుత శివాజి పిత్తలపు దువ్వు నఖమ్ములం బొట్ట జీల్చె - “న 
ఫ్టలుని” దురాగతమ్ములిల సాదును లేని విధాన రేగ - కో 
వెలలను గూల్చి - పటములు వీడులు కాల్చుచు సాగుచుండ - నా 
తులువను మాల్చె లోక జనతోపకృతిన్‌ పొనరించు దీక్షతో ॥ 2000 


నాటి ఘటనను మరల యీ నాడు “బాద్వ 

శివజి సుతునకు రుచిచూపు సవురుం దోప 

సేనమునె పులిగోళ్ళతో చీల్చ మనియె 

నోయి గూర్చుటయే బాద్న ధ్యేయమగుట ॥ 2001 


ను అ ANd AAO 9. 
వ్యాఘ్రనఖ ప్రయోగ ఘట్టి పరిసమాల్తు 


వ్యాఘనఖ ఘట్టమునకు యవనిక పడియె 

పడిరి మాంసపు ముద్దలై బంధితులిల 

గోళ్ళు, వేళ్ళును, నాల్మయు, కళ్ళు పోయి 

చర్మరహిత దేహముల మాంసములు మిగిలె ॥ 2002 


స్ప లహను గోల్పోయె బంధిత ద్వయము - కాన 

బాధ తెలియక మరుసటి ప్రధ్న వరకు 

నిశ్చలమ్ముగ పదియుండ్రి - నీరు వట్టు 

నాకలిని జయించెను తత్మతాంగ యుగము ॥ 2003 


(పిచండము=కడుపు; “'వాష్షఖ్లు'=పులిగోళ్ళు; ఆసము=రక్తము; 


విదారించు = చీల్చు) (పిత్తలము=ఇత్తడి; దువ్వు=పులి; సాదు=ఎల్లు 


(సేనము=శరీరము; నోయి=నొప్పి సవురు=విధము 


419 


అంత్య ఘట్టము - శంభాజీ కలశుల కాల్సేతులు 
నఅకించుట 


శా॥ వచ్చె న్నంతిమ ఘట్ట మంతికముకు నృందీల తర్లించుచు 
న్నచ్చోనుండి - 'వధూతులాపురము”కు, న్నవ్వారి కాల్సేతులన్‌ 
విచ్చేదించుచు చిన్న ముక్కలుగను న్చెండాడి తత్టండముల్‌ 
యచ్చోనుండెడు కుర్మురమ్ములకు నాహారమ్ముగా వేయుచున్‌ ॥ 2004 


'భత్రపతి శంభాజు', 'కవికలశు'ల శిరచ్చేదము 


తే॥గీ॥ తలలు, మొండెములు మిగిలి ధరణి బడిన 
నెత్తు ముద్దలగు మరాట నేత “శంభు” 
“కవికలశు” శిరమ్ములను - కర్మశ పరశ్వ 
ధారమున నజకిరి మొగల్‌ క్రూర భటులు ॥ 2005 


తే॥గీ॥ రాక్షసానంద మొందుచు రాజభటులు 
రేగి కేరింతలన్‌ గొట్టి క్రేళ్ళు దాటి 
ఖండిత శిరద్వయి నపుడు గడ్డి యందు 
చుట్టి - పగటిరి పల్లెలంబట్టణముల I 2006 


తే॥గీ॥ ఎవరి కెవ్వరిన్తమ యూరి కేగు దెంచి 
నజకి ముక్కలు చేయుచు నాయిలకును 
పారవేసెడి యక్కజ వచ్చె ననుచు 
విస్మయ భయము లొందిరా వీటిజనులు ॥ 2007 


కం॥ హిందూ స్వతంత్ర రాజ్యము 
పొందింపగ శ్రీ శివాజి మూలము గాగ 
న్నందుకొని శంభుజీయును 
నందించుచు హిందు రాజ్యమసువులు బాసెన్‌ ॥ 2008 


(కర్కశపరశ్వధారము=వాడి గండ్ర గొడ్డలి అంచు 
(పగటు=ప్రదర్శించు (నాయి=కుక్కు 


420 


ఉపసంహారము 
వధు బదురుక్‌ - తులాపూరు 


తే॥గీ॥ భీమ, భామ, యింద్రాయణ వేణులచట 
కలసిన త్రివేణి సంగమ స్థలము నందు 
“వధు బదురుకు” - “తులాపూరు” పల్లెటూళ్ళు 
కలవు - అచట తులాపూరు గ్రామ మందు ॥ 


తే॥గీ॥ మొగలు ప్రభువు శంభాజీని పోనడంచె 
నలుబది దినములతుల హింసలను బెట్టి 
కనులు పొడిపించి - నాలుక కత్తిరించి 
పెయిని నజకించి నదియందు విసరి వేసి ॥ 


'బాపుబువా' 'శ్రీ శంభాజు శరీర శకలముల 
ప్రోది చేసి అంత్య క్రియలు జరిపించుట 


కం॥ పాదుష కళ్ళుచు - శంభూ 
భూదారుని (ప్రేత ఖండములను - నెవండున్‌ 
ప్రోది యొనర్పమి - “బాపు బు 
వా” దిటమున తెచ్చి చేసె పరలోక క్రియల్‌ ॥ 
తే॥గీ॥ పాదుషా బిభీషికలను పాటిం గొనక 
యచటి జనులు శంభు ప్రభుని యంగ శకల 
ప్రతతులను కూర్చి - కుట్టి - రూపమ్ము నిచ్చి 
నందున 'శివాలొ తద్ద్భహ నామమయ్యె ॥ 
తే॥గీ॥ శంభు హత్య “తులాపూరు” క్షాతలమున 
“భీమ” నది తటినైన - నా వీర వరుని 
చిత్యము “వధు సంవసధము క్షితి తలమున 
నిలిపి రా వీరు సంస్మృతి నిత్యమవగ ॥ 


(అళ్కు=భయపడు; భూదారుడు=రాజు; దిటము=ధైర్యము 
(బిభీషికలు=బెదిరింపులు 
(చిత్యము=సమాధ్సి సంవసధము=గ్రామము 


2009 


2010 


2011 


2012 


2013 


421 


సింహావ లోకనము 


ధర్మవీర, మహావీర, ఛత్రపతి శంభాజీ భోన్సలేకు 


మొదటి నుండియు అనుకూలింపని రాజకీయ 
తవాతావరణము 


తే॥గీ॥ ఎత్తుకొనగానె వెంటనే మొత్తుకోలు 


యనెడు సామెతయయ్యె రాయగడమందు 
జనకుడే విశ్వసించు యష్ట ప్రధాను 
లందు నెబిసులెన్నగ శంభు లౌక్యమేది ॥ 2014 


దాదాపెల్ల మరాట మంత్రులు, పురాధ్యక్షుల్‌, దణుల్కొందరు 
న్నేదో రూపము నన్ననీతికిని తామెప్టోయొకప్టర్థలో 
భాదంశక్షత బుద్ధి గడ్డిందిను లోపంబున్మి - శంభాజికిన్‌ 
లో దద్దిర్లుచు - పూని రాతని పయిన్నాడ్డారమున్దండిగా ॥ 2015 


తే॥గీ॥ “వతనుదార్ల”, “జమీందార్ల” బలిమి నుండి 


సేద్యగాండ్రను తప్పింప శ్రీ శివాజి 
తొలచె 'వతను, “'జమీన్నారి” దుర్వ వ్రవస్థ 
“శంభుజీ” తండ్రి జాడనే చనదలంచె ॥ 2016 


తే॥గీ॥ శంభునకు భావుకుడె గాక శ్యాలకుండు 


ఉ॥॥ 


నగు “గణోజిషిర్మె” “దభోలు” నవని భాగ 
మాదినుండి తమ వతను నగును గనుక 
దానిపై యధికృతి కోరె తనకె మరల ॥ 2017 


“శ్రీ శివజీ ప్రభుండు నొనరించిన నిర్ణయముల్‌ వినీతిమై 

నే శిరసావహింతు - పితయే మన కార్షుల సేమమెంచి - ని 
ద్దేశము చేసె - పేదలను తిప్పలు బెట్టు జమీను దారులన్‌ 
లేశము గూడ రేగ బయలీని విధి-న్నదె నాదు మార్గమౌ ” 2018 


(దద్దిర్లు=భయపడు; ఆదంశము=పల్లు; ఒడ్డారము=ద్వేషము 
(నిర్దేశము=యేర్హాటు; రేగు=విజ్యంభించు; బయలు=అవకాశము 


422 


కం॥ 


ఉ॥॥ 


చ॥ 


తే॥గీ॥ 


అని యొత్తి చెప్పు శంభా 

జి నెదిర్చు బలమ్ము లేమి - చిడిముడి పడుచున్‌ 

మునుమగు కసితో శంభుని 

వినష్టికిని “వతనుదార్లు” వేచిరి తణికై ॥ 2019 


ఈ విధి నార్జవమ్మనగ నేమొ యెబుంగని నీతి హీనులే 

యే వలన న్మనుంగొనిన - నెల్ల ప్రభుత్వపు కొల్వులందునన్‌ 
తావగొనంగ వేసరిలి తద్దయు శంభు మరాటకార్యులన్‌ 

క్రేవకునెట్టి - శ్రీ కలశునే విసువాసిగ నెంచె తామదిన్‌ ॥ 2020 


ఇటుల 'నుదీచి భారతి మహీసురుడే తమకన్న గొప్ప బా 

సటగను శంభుజీ తలచు చాడ్పునకున్‌ - కలశాఖ్య విప్రపై 
పొటమరిలెన్నసూయ - తమభూపునిపైన మరాటులందు - ప 
ల్లటిలెను భక్తి - శంభుడిటు లాతిజనున్‌ తలకెత్తుకున్నికిన్‌! 2021 


ప్రగడ, లధికార్లు శంభాజి పైన తీవ్ర 

మౌ యసంతృప్తితో లోన మండిపడగ 

వతనుదార్లు, జమీందార్లు - గత చరిత్ర 

యైన తమపెత్తనము లెంచి యల గొనిరి ॥ 2022 


పైపై ప్రశ్రయమున్నటించుచెదలన్‌ భగ్గంచు మారాటు లే 
వైపుంగన్న యతృప్తులై తన యెడన్‌ వైరమ్ము పాటించు చో 

యే పాటన్‌ తన వారలన్ముదితులన్లేయంగ నౌనంచు - యో 
చింపన్ఫూనిన శంభుజీ మనసుకున్పీకట్లె తోచెందుదిన్‌ ॥ 2023 


(వినష్టి=వినాశనము; తఖి=సమయము] 
(తావగొను=స్థిరపడు; కార్యులు=అధికార్లు; విసువాసి=విశ్వాసి 
(బాసట=స్నేహితుడు; పొటమరిలు=ఉదయించు; పల్లటిలు=నశించు; 


లాతి=పరాయి 


423 


చ॥ 


చ॥ 


కం॥ 


ఉ॥॥ 


కం॥ 


చ॥ 


శ్రీ కవికలశ్‌ వృత్తాంతము 


కవి కలశుండు పండితుడు - కాళిక భక్తుడు - కాన్యకుబ్ది వి 
ప్రవరుడు - నైక శాస్త్రముల వైదుషితోడుగ - శస్త్రవిద్యలన్‌ 

స్తవస సమర్దనైపుణము శత్రుగజాంకుశమై తనర్చ సం 

శ్రవమును గాంచె బ్రాహ్మమును క్షాత్రము నొక్కట గూడు మూర్తిగా 2024 


కలశు కనోజి బాప డరికంఠ విలుంఠన విక్రమ క్రియా 

తులిత కుఠారభార్గవుడు - తోరపు డ్రేమను శంభుజీపయిన్‌ 
నులుమని నీడయెనిలిచి - నొవ్వినం దేర్చుచు నవ్వ నవ్వుచున్‌ 
మెలగెడు నట్టి వాని పయి నిందలు వేసిరి దుర్విమర్శకుల్‌ | 2025 


జెరంగజేబు పంపిన 

చారుడు కవికలశుదనెడి జనవాదమ్మా 

మారాట నేలపై సం 

చారము చేయును - నిజానిజములజుడెఖుగున్‌ ॥ 2026 
పాదుష పిల్వగా శివజి వచ్చెను, 'నాగికు పుత్రుతోడ - పూ 
ర్వాదరమేద “బాదు, యొక బందిగ నుంచె బవంతిలో శివు 

న్నా దురదృష్టము న్ధాలచ నౌపయికమ్మును పన్నినట్టి దీ 
భూదివిజుండునౌ “కలశె”, బుట్టను వేయుచు “పాదుషాహ”నే ॥ 2027 
అనియెడు ప్రవాదమున్నది 

తనకేమి ప్రయోజనమగు? తప్పింప శివా 

జిని - కలశున కా శంభుడ 

నిన యంతటి మమతయేల! నిజమెవడెటుగున్‌? ॥ 2028 


కలశునిపైన నమ్మకము గట్టిగ నేర్పడె శంభుజీకి - యా 
కలశుని మాట వేదముగ కన్నుల కద్దుకొనున్నతండు -వెే 
ల్పుల నుడి యందు విప్రుడు సభోచితుడంచును మెచ్చు నె న 


ట్లలమెను ప్రేమ వారల నొడళ్ళపరమ్మును-ప్రాణమొక్కటైె ॥ 2029 


(నృవనము=న్తుతి; నంశ్రవము=కీర్తి) (నులుమని=వ్‌డని; 


నవ్వుచున్‌=సంతోషించుచు (వేల్తులనుడి=సంస్క తము; 
సభోచితుడు=పండితుడు; అపరము=వేరు, భినము 


424 


తే॥గీ॥ 


ఉ॥॥ 


చ॥ 


పుండుపై యుప్పు కారమ్ము పులిమినట్లు 

నిపుడుదగ్భారతీయు నెన్నిక నొనర్చి 

తనకు నాంతరంగిక సచివునిగ శంభు 

“కవికలశుడనెడి 'కనోజి యవని సురుని ॥ 2030 


కవికలశునిపై మరాటా మంత్రుల యీర్వా 


ద్వేషములు 


మేము మరాట భూజనుల మిప్పటిదాక శివాజి రాజుకే 
మామనికిన్మదించితిమి - మాదురదృష్టముచే శివాజి రా 

జామృడు పాలికేగె నటులైనను నంజక శంభుసేవ కే 

యేమిట నంటి పెట్టుకొన నిట్టవమానము సేత పాడియే ॥ 2031 


తల పైంబెట్టుకొనె స్టిత్రుందని - యమాత్యాగ్రేసరుండంచు - యే 
వలనైన్మలశుండు కోరిన ప్రభుత్వాధి క్రియాయుక్త చ 

ర్యలు నిర్వాహము చేయబంచె - తమ మి(త్రత్వమ్ము కేచేటు వా 
టిలనట్లొద్దిక చూపె శంభు డిక నట్లే యుండె నావిప్రుడున్‌ ॥20832 


ఎవడో? వాడు 'కనోజి బాపడట! శాక్తేయమ్ములౌ తంత్రముల్‌ 
యవిరామమ్ముగంజేయు - జంతుబలి హింసాతంకమే లేక తా 
సవనార్థమ్మని చేయు - వాని పలుకే శాస్త్రముగా శంభు డెం 

చి వరారిగము నూపు-నెంతకును మా సేవ్యుండు నా విప్రుడా?॥ 20383 


త్యాగమ్ము ల్పొనరించి హైందవ స్వతం త్రక్ష్మాధిరాజ్యార్దనో 
ద్యోగవ్యగ్రుడునౌ శివాజి ప్రభుకు నోడైతి మిందాక - నే 
డాగంతుండెవడో 'కనోజి ముఖజున్నాహ్వానమునేసి - “ఛాం 
దోగామాత్యు”డటంచు పట్టమిడి- క్రిందుంజేసె మా స్థాయినిన్‌! 2034 


అని సచివాష్టకమ్ము హృదయ వ్యధ నొందగ నందు - 'నణ్గజీ 
తన యవినీతి మీదనె ప్రధానముగా తన దృష్టిమోపు, స 
భునిపయి కక్షతో, నతని పోకడలందు దొసంగులెన్ని త 

జ్ఞనకుడు శ్రీ శివాజికె నసమ్మతి కల్గగంజేసె పుత్రుపై॥ 20835 


(ఉదక్‌+భారతీయుడు=ఉత్తర భారత దేశీయుడు ముఖజుడు=బ్రాహ్మణుడు 
(ఆతంకము=భయము; సవనము=యజ్ఞము; సేవ్యుడు=రాజు; వరాంగము=శిరస్సు 


425 


మ॥ “అవినీతి న్నాదలే సహింప నెపుడు న్నట్లె “జమీందారి” నిం 
క “వతనస్దారి” విధానసుప్తఫణులన్మన్విప్పుగా నీయనా 
స్తవనీయోత్తమ శ్లోకుడైన పితయే జాడన్‌ ప్రవర్తిల్లెనో 
రవయున్మారక సాగు హైందవ ప్రజారాజ్యమ్ము మున్ముందునున్‌”॥ 2036 


మ॥ అను యాలోచన విన్మిజేసె తన కత్యంతాప్తుడైనట్టి యా 
యనుగున్నెచ్చెలి - మంత్రి శేఖరుడునున్‌ యాచార్యుడౌ “కాన్యకు 
బ్ద” నగాధారసురుండు శ్రీ కలశుకున్‌ - “శాబాసొటంచాతడున్‌ 
“ఘన భూధ్రమ్ము చలించునే హితుడ! రుంరూధాటికం”చెంచగన్‌!॥ 2037 


వీర శంభాజకి సంభవించిన సంకటములు 


చ॥ గణనకు మీరునంతటి మొగల్పరి రేగి మరాట రాజ్య ధా 
రుణిని హరించు చుండగ వరుంబడి పూర్తిగ తగ్గె - కార్పుల 
ప్పనముల నేడనుండింగొని వత్తురు? సేద్యము సేయు భూమినే 
కనుగొనుచుండగానె తుజకల్‌ వడి పైబడి నాక్రమింపగన్‌ ॥ 2038 


శా॥ కానీ శంభునిం బట్టం బాద్న దశ దిగ్భంధమ్ము కావింపగా 
సేనల్నిల్పైెనటంచు శంభునకు నూసే చేర లేదన్నచో 
న్యూనంబై చెడె గాదె; గూఢచర సంవ్యూహమ్ము - శంభాజికిన్‌ 
హాని నేయగ పొంచి యుండ పరులుప్పందీయ లేదొక్కడున్‌॥ 2039 


తే॥గీ॥ వెలిదురమ్మున మొగలులం గెలువలేమి 
సేద్యపున్నేల వైరుల చేత జిక్కి 
వార్టి తీరమౌరంగబేబ్‌ వశము గాగ 
కృషియు, వాణిజ్యములగ్గి ఆ రిక్ట మిగిరె ॥ 2040 


తే॥గీ॥ వీర సేనాధినేత “హంబీర రావు” 
“వాయి” యుద్ధమునందు గతాయువగుట 
సేనలో క్రమశిక్షణ ఛిన్నమయ్యె 
ధన పిపాస స్వదేశ భక్తిని హరించె ॥ 2041 


(ఊసు=వార్త; సంవ్యూాహము=వ్వవస్థు ఎంచు=పొగడు 
(ఎలిదురము=బయలిపోరు; రిక్టము=ధనము) 


426 


తే॥గీ॥ వేయి చేతులతో డబ్బు వెదనుజల్లి 


విలిచె యంగడి సరకుల వలెను “బాద్వ 
వీర మారాట యోధులున్వెంగలులయి 
చాంగం గార్చుచు మొగలుల లెంగిలైరి ॥ 2042 


గిరి దుర్గమ్ము లరణ్య ప్రాంతములు దక్కెంగాని - బైలన్‌ మొగ 
ల్పరి రేగెన్‌ చదునైన భూతలమునన్‌ పల్లెల్‌ పురమ్ముల్‌ - తమ 
న్నరికట్టంగల వారు లేమి, యులకన్‌ స్వాధీనమైపోవ -యే 

పజి మారాట స్వతంత్ర రాజ్య మహమబ్బాకాంత రవ్యంశువై॥। 2043 


తే॥గీ॥ రాజ్య విస్తీర్ణమును తగ్గె - రె కృశించె 
ఆవిరిని గ్‌ యా 


కృషికి నేల లేదు - మరాట క్షేత్రి తతికి 
క్రేతలేలేక అంగళ్ళు మూత బడియె 
నింట బయటను హెచ్చెను నింటరమ్ము I 2044 


వీర శంభాజీని బంధించుటకు శత్రువుల పన్నాగము 


ఉ॥॥ 


ఉ॥॥ 


పాదుష పంపు నన్తరలి వచ్చె “ముకర్రబుఖాను” శంభుజీ 

నే దెసనైన యుచ్చుముడులేసి యదాటున బందిసేయ - “షి 

ర్కే” దుడుకున్‌ 'గణోజి నడిగెన్తన కిమ్మని తోడు పాటు - వా 

డీ దురితమ్ము సేయ మునుపే తణివేచెను గాన యూకొనెన్‌॥ 2045 


రాయగడమ్ము నందు “పరి” రక్షణలో గల 'శంభుజీని యే 

దో యొక యుక్తిపన్ని బహిరుర్వికి రానొనరింతు మేని - యా 

పై యదనేదొ చూచి వలపన్ని వశున్నానరించ వచ్చు నా 

దాయల తంత్రమున్దెలిసి, తానును తోడ్చడ 'షిర్కె నూల్మొనెన్‌! 2046 


(లెంగి=బానిసు 
(ఉలక=తేలిక; రవ్యంగువు=సూర్యకాంతిి 
(6=ధనము; క్షేత్రి=కర్షకుడు; క్రేత=కొనుగోలుదారు; ఇంటరము=ఎటూ 


కదలలేని స్థితి 


(దుడుకు=దుష్టుడు దాయ=శత్రువు 


427 


తే॥గీ॥ 


చ॥ 


తే॥గీ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


“శంభుజీ” తండ్రి నియమానుసారముగను 

“ఖండొబల్లాలు చిట్నీసు సు” కప్పగించె 

“రాజప్రతినిధి గా గా 'దభోలా ప్రాంత మేల 

మొదట 'షిర్మేల 'వతను” - ఆ భూమి యెల్ల ॥ 2047 


తనవతనిట్లు a దత్తము నయ్యె నటంచు - శంభుపై 

కనలి 'గణోజిషిర్మె (ప్రతి కారముకై తటివేచి యుండ - నే 
డనువగు వేళ మొగలాయి దణాయడు “పషేక్షిజాము” “శం 
భుని” కదియింప వచ్చుటను-పోయిన యాశచిగిర్చి 'షిర్మెకున్‌॥। 2048 


“కవికలశుడు” 'శంభునకు ముఖ్యానుచరుడు 

అతడె చూచు రాజ్యవ్యవహారములను 

“వతనుదార్లకు” వ్యతిరేకి యతడు - దాన 

శంభు “షెర్మేలకు వతనొసంగ లేదు” ॥ 2049 


అనెడు దురూహచే “కలశుడన్న “గణోజికి తీవ కోపమా 

తని తొలగించు మార్గములెదన్‌ తలపోయుచు నుండ - “మల్మపూ 
రూన గల “దేశి” వారికి విరోధము “'షిర్మెల” తోడ కల్ల -నా 
పెనపును నాపగా “కలశ” విన్మణి వచ్చెను కొద్ది సేనతో ॥ 2050 


అదనిదె వచ్చెనంచు కలశాఖ్యునిపట్ట, “గణోజి సేనతో 
కదురుకొనన్‌ 'కలశొ తనకు కల్గిన సైన్యము నల్బ మౌటచే 
నదనువు మాని వెన్మకు చనన్‌ తలకొంచు “విశాల” దుర్గమం 
దొదిగి-పురోణి పంపె తనదుస్థితి తెల్పుచు “శంభు రాజుకున్‌॥ 2051 


గురుడు, హితుండునౌ కలశుకున్‌ విపదేర్చడె నంచు కుంది - చె 
చ్చెజ సమరాయితుండయి - త్యజించుచు రాయగడమ్ము రక్షణన్‌ 
పరిపరి భార్యయెంతొ పొదువన్‌ చనవద్దని, “బైలవైరి దె 


ప్పరముగ పొంచె”నంచు-తగు పల్ములC దేర్చుచు 3 వెళ్ళె శంభుజీ॥ 2052 


(కదియించు=బంధించు 

(దేశి=దేశాయి; పెనపు=కలహము; విన్మణి=పండిత శ్రేష్టుడు 
(కదురుకొను=ఎదిరించు; నదనువు=యుద్దము; పురోణి=జాబు 
(ఏిపద=ఆపద; పొదువు=బ్రతిమాలు; దెప్పరము= ప్రమాదము; 


తేర్చుఊరడించు 


428 


తే॥గీ॥ 


చ॥ 


ఉ॥॥ 


విద్వన్మణి కవి“కలశ్‌” క్షాత్ర పార్వము 


“గోవా పై యని చేసి 'శంభుజి' పరంగుల్‌ చేయు దుష్మార్యముల్‌ 
తావారింప ససైన్యుడై చనిన కాలమ్మందు “షాబుద్దినుం 

డా” వీలున్గమనించి రాయగడము న్నాకాంతమున్దేయగా 

వే వచ్చెన్‌ మొనతో నుపత్యకదరి న్వీళ్ళనగుల్కొల్పుచున్‌!! 2053 


ఆ వార్తల్‌ వినవచ్చినంత కలశున్నంపించె - “షాబుద్దినున్‌” 
వేవేగన్‌ దమియింప - వచ్చెను మనోవేగమ్మునన్‌ 'శ్రీకలశ్‌ 

వే వక్రించె షహాబుదీన్పరిని నిర్వేలాతి శౌటీర్యుడై 

ఠావుల్‌ తప్పగ “షాబుదీన్‌” దణికి, వేటాడెన్‌ మొగల్సేనలన్‌॥ 2054 


అన్ని దిక్కుల మెజపులాగడరునట్టి 

కలశుధాటికి “షాబుదీన్‌' బలము (మ్రందె 

చెదరి పాటిపోయెను హత శేషసేన 

బుద్ధివచ్చె 'షాబుద్దీను వృద్ధ దణికి ॥ 2055 


రాయగడము నుండి 'శంభాజి కలశునికి 
సాయపడుటకై బయలుదేరుట 


అదె కడ 'శంభుంిజూచుటని తఆయశు” కూహయెలేదు, రాజరా” 
మెద నొక లిప్తయైనను గణింపగ లేదదె “యన్న గారి” యం 
త్యదృశియటంచు - 'రాయరి” జనాళియు నెంచగ లేదదేప్రభున్‌ 
తుదిగను కాంచు చుంటిమని - త్రోసుక వచ్చె విధాత తీర్చటుల్‌! 2056 


“రాయరి” నుండి శంభు బయలంబడుటే తన లక్ష్యమౌట “షి 

ర్మే యని సేత వీడియరిగెన్తన వీటికి - శంభుజీ చనెన్‌ 

నేయుని కండగా నిలువ నెంచి “విశాల గడమ్ముం,కా “కలశ 
తాయువరాజునుంగని ముదడుల వెల్లిగనయ్యె (ప్రేమతో ॥ 2057 


(అని=జయుద్దము; పరంగులు=పోర్చురీసులు; వీలు=అవకాశము; 


ఉపత్యక=పర్వత పాద ప్రాంతము; వీళ్ళు=వీడు+లు=ఊళ్ళు, ఇండ్లు) 


(పరి=సేన; వక్రించు=ఎదిరించు; శౌటీర్యుడు=వీరుడు 
(కడ=చివర; యశు=యశూబాయి (శంభాజి పెద్ద భార్య 


429 


తే॥గీ॥ ఇయ్యదె “గణోబిషిరై” యాశించినట్టి 
ఫలిత మాతని దాంభిక స్పశమునకును 
“శంభు మరల “రాయగడు”కు చనెడు లోపె 
వానింబట్ట “ముకగర్రబ్బు” వార్తనంపె ॥ 2058 


తే॥గీ॥ విధిప్రచోదితుడౌచు నా వేళయందు 
“కలశుడొక గొప్ప కోర్కెను వెలువరించె 
సంగమేశ్వరమున ల జగజ్జనని కాళి 
కాంబ నర్చింప - భావి కార్యావజితికి ॥ 2059 


తే॥గీ చీమయుంజొాజం సరె లేని చిక్కనైన 
యపర భూధరారణ్య గర్భాంత రస్ధ 
మైన “సంగమేశ్వరపుర” మందు సభను 
గూర్చదలచె “శంభు” “స్వరాజ్యచర్చ' కొబుకు ॥ 2060 


తే॥గీ॥ సంగమేశ్వరము “గణోజి” జన్మభూమి 
మైన “శృంగారపూరు” ప్రాంతావనికిని 
సవిధమందున్న్మి - “శంభు విశ్వాసముంచె 
శ్యాలుపై, 'షిర్ణౌ తన సేమ మరయుననుచు ॥ 2061 


శా '“అంబేఘాట్‌ొ కనుమారి మార్గమున సహ్యాక్ష్మాధ్ర సాంద్రాటవి 
'న్నంబేదౌచు “గణోజిషిర్మె సుకరమ్మారీతి దాటించు వా 
రింబంపె “న్ముకరబ్బుఖాను”నకు - దుర్నీతుండునై-శంభునో 
లంబౌరీతి నదాటుగా గవిసి - యాలానమ్ములన్లట్టగన్‌ ॥ 2062 


Gi ఆశకు లోగి బావమజదయ్యును శంభుని పట్టియిచ్చె - “ప్ని 
ర్కే” - శఠుడౌచు - “పాదుషహ” రిత్తవచస్సుల కుచ్చుటోపికిన్‌ 
తా శిరమున్ముఖానతిని తప్పి - నతమ్మొనరించె గాని -తా 
లేశమునెంచెనే చెలియలిన్‌ “హృతరక్తలలాటి జేయుటన్‌॥ 2063 


(దాంభిక నృృశము=క్యత్రివు యుద్దము; ముకర్రబ్‌=శంభుని 
బంధించుటకు పాదుషా నియమించిన వారు (అవజితి = సాఫల్యము 

(కనుమారి=కనుమ (రెండు కొండల నడిమి ప్రదేశము అంబేద= 
అవివేకి; డంబు=మోసము; అదాటుగా= హఠాత్తుగా సరె=సందు; ఓిలము= 
గుట్టుగా (ముఖానతి=సిగ్గు; రక్తము=కుంకుమ; లలాటము=నొసలు 


430 


వీరశంభాజీ ఆర్ద్షవగుణమే యతని శత్రువగుట 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


మునుముగ దౌర్హ్జ్భదమ్ము నెదమోయుచు శంభునిపట్ల - షిర్మె-తా 
ననయము చెల్లికిన్గుబుతొనర్చుచు నుండె “వతన్‌” గుణించి - భ 
ర్రను కదలించ మంచు - తన దారకు చెప్పెను - “తమ్ముడైన శం 
భునకును నచ్చచెప్పియు “దభోలు' నొసంగగ జేయుమంచునున్‌” ॥ 2064 
చెల్లెలు “యశస్విని” పతికి చెప్పలేక 

భార్య “రాజకుమారి” యవరజునేమి 

యడుగ లేక - తామిట యసహాయులమన 

మండిపడె గణోజి - నిదాఘమర్చ్మునోలె ॥ 2065 


“ఇగ సామమ్మున కాదు కార్యమని యోచించెన్సుదీర్హమ్ముగా 
మొగలాయీల సహాయమున్గానుటె నాముందున్న మార్గమ్ము - ఆ 
మొగలుల్లట్టిగ పట్టుబట్టిన వతన్‌ మూడంగలన్‌ రాదొకో? 
పగసాధింతును 'శంభుజీ కజం ప్రభుత్వెకాప్త గర్వాంధ్యమున్‌”॥। 2066 


గడ్డిలోదాగి ప్రాకెడి కాలనాగు 

నిండుగా పూరి కప్పిన నేల బావి 

పొదలలో పొంచియున్న బెబ్బులియు - కప్ప 

యెలుగు పాము - మధువిలిప్త హేతి - షిర్కె॥ 2067 


నిల్వునను మేన విషమును నింపుకొన్న 

“షిర్మ వారు తుర్శల బాని సీండ్రు రనుచు 

చెప్పె చెవినిల్లు గట్టుక శివజి సుతున 

కదిమజచె - నేమటినిప్పుడాత్మ రక్ష ॥ 2068 


బావమజది పన్నిన యుక్కువలలం జిక్కి 
యుక్కె వీర మారాట మహోగ్ర కేశి 


(యశస్విని=శంభాజీప భార్య (గణోజి షిర్కె చెల్లెలు రాజకుమారి= 


శివాజీ చిన్నకూతురు (గణోజి షిర్క భార్య, శంభాజీకి చిన్నక్క నిదాఘమర్కుడు= 
వేసవి కాలపు సూర్యుడు 


(అటు=నశించు; అంధ్యము=గ్రుడ్డితనము 


431 


ఉ॥॥ 


ఉక్కివులకిక్కురునకుక్కు మొక్కబోవ 
దిక్కజి మరాట స్వాతంత్ర్య రుక్కుకగ్గె ॥ 2069 


నమ్మిన నేలవిచ్చి తన నడ్గునకుంపడబోవచేయునం 

చుమ్మది నెంచునే యెవరునున్‌ భువిపైన - విధాత చేతలం 
దుమ్మిలీతమ్మునౌ నొక యనూహ్య విధమ్మిది లా విజ్ఞులజ్ఞులే 
కమ్మగు మాయఖేలనము-కట్టకడన్‌ గెలుపా “విధాత” దే ॥ 2070 


వీర శంభాజీ - కవికలశుల ప్రగాఢ మైత్రీ బంధము 


శ॥ 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


వేద ప్రోక్త విధానుసారముగ దేవీ పూజలంజేయుచున్‌ 
భూదేవుండు “కలశ్‌” త్రిశుద్దిగను శంభూజీ శుభాకాంక్షియె 
దాదాపన్నిరణమ్ము లందు కుడి దోస్త ఎంభమ్మునై శంభుకున్‌ 
తాదోర్వీర్యము చూపె శత్రులకు ప్రత్యక్షార్మి రూపుండునై ॥ 2071 


అట్టివానిని 'కలశు” బ్రాహ్మణ వరేణ్యు 

ద్రోహిగా చిత్రణము చేయు తుచ్చతకును 

కొందరతగులు దిగజారి నందువలన 

మాయునే! ఆ - మహాత్యాగి మహిత చరిత ॥ 2072 


బ్రదికిన 'శంభుతోనె యగు - పంచత నొందిన వానితోనె - యే 
“'భిది యును మాకు లేదనుచు వెల్లడి చేసె 'కలశ్‌ జగత్తుకున్‌ 
బ్రదికిన యన్నినాళ్ళు యెడబాయగ లేదొకనాడు - శంభునిన్‌ 
తుదకవురంగజేబ్‌ కసికి త్రుంగుట యయ్యెను శంభుతోడనే ॥ 2073 
కవి “కలశు”డు “కలుషూందని 

వివర మెజుగకుండ పలుకు వీజిడులున్నన్‌ 

భువి నిజమెప్పటికైనను 

ఇవము తొలగ సవితవెలుగు నెసపస నెసగున్‌ ॥ 2074 


(ఉక్కు=మరణించు; కేశి=సింహము; ఉక్కివులు=వంచకులు; కిక్కురు= 


మోసము; అు=నశించు, రుక్కు=కాంతి, కగ్గు=తగ్గుు (అర్మి:యముడు 
(వీజఖిడి=అవివేకి; ఇవము=మంచు; సవిత=సూర్యుడు; ఎస=విధము; పస=కాంతి; 
ఎసుగు=అతిశయించు 


432 


తే॥గీ॥ 


కలిసి పోయిరి “శంభుజీ” కవి కలశులు 

ఖ్యాతులౌ నరనారాయణాఖ్యులట్లు 

వారు ధ్రువతారలై వెల్లువారె సతము 

భరతదేశ చరిత్రాభ్రపథము నందు ॥ 2075 


నిరాధారమైన అపోహలతో 'జారంగజేబు” 


“శంభాజిపై కక్ష పెంచుకొని శిక్షింప బూనుట 


చ॥ 


చ॥ 


చ॥ 


చ॥ 


తన జనయిత్రి సంస్థితికి తావు - పవిత్ర సమాధి నేర్పరిం 

చిన పరిపూత భూమి - మనసెప్పు “ప్రసత్వరి” దివ్య సంస్మృతిన్‌ 
మనన మొనర్చ పొంగు కడు నర్మిలి-నార్తిని క్రుంగు-నట్టి యూ 
రిని బురుహాన్సురిన్సిరి హరింపగ-పాదుష యల్లె శంభుపై ॥ 2076 


తన కడగొట్టుపట్టి “సులతానిక ఢిల్లికి తానె” యంచును 
ననకుడటంచు సైతము తనన్గణియింపక రేగు - 'నక్చరున్‌” 
నెనరున నండ జేర్చుకుని నెయ్యము చూపుచు “దుర్గదాసుడున్‌” 
తనను పదచ్యుతున్‌ సలుపు - దారి ప్రబోధము చేసె వానికిన్‌! 2077 


వానికి ప్రాపునీయ తన పాలుగ శంభుజి యొప్పెనన్న యా 
వైనము “బాద్బ” తానెటిగె - వార్తను చారులు చేరవేయగన్‌ 

కాని “యసత్యవార్తూయది - కాదని చెప్పక, దుర్గదాసు య 
వ్వానినితోడుకొంచు తన ప్రాంతముంజేరగ, మంచె శంభుజీ ॥ 2078 
తన ప్రసవిత్రి చిత్యమును స్థాపన చేసిన పూత భూమి “బు 
ర్హనుపురి” సంపదల్‌ యొడిచి, యాకయెజుంగక నిర్భయమ్ముగా 


చనిన మరాట మేటి యువ శంభుని సాహసవృత్తి - పాదుషా 
కనియె-నవోదితైణ శిశుకమ్ములగంతులు చూచు దువ్వటుల్‌॥ 2079 


మొదలే శంభునిపైన కోపమున నామూలాగ్రమ్ముగా పాదుషా 
సొదయె మండగ నగ్ని నాజ్యమటు తత్ఫూనుండునౌ “యకృరే” 


సంస్థితిి మరణము (ప్రసవిత్రి=తల్లి చిత్త్యము=సమాధి; బడుచు=దోచు; 


ఆక=ఆటంకము; ఏణ శిశుకము=జింకపిల్ల; దువ్వ=పులి (కొల్బు=ప్రేరేపించు 
మంచు=ఆదరించు. 


433 


ఉ॥॥ 


పదవీ విచ్యుతుచేసియున్తనను, తా “బాద” పదమ్మందగా 
కదిలెన్ముందు కటంచు తావినియె-దుర్గాదాసు తోడ్పాటిడన్‌! 2080 
“షాజాదక్చరు” దుర్గదాసులటుపై సాహాయ్య మర్ధించి, శం 
భాజి న్సాదుషపైన యాజియొనరింపంగొల్ప “బాద్వా” వినె 
న్నాజన్మాంతము కుట్రలన్‌ సలిపియే యౌరంగజేబింత వా 
డై - జిహ్వారద పీఠమెక్కె - “హనుమానగ్రమ్మునన్‌ గంతులా?॥ 2081 


వెలిపోరన్‌ యవురంగజేబు పయి సంవిత్మీడయన్నన్‌ శిఖిన్‌ 
శలభమ్ముల్‌ వడిదూకి దోరు టనుచున్‌ శంభాజి యావంతయున్‌ 
వలనున్నీయగ లేదు సాయపడగా - బాద్నాకు ఆ వార్తయే 
తెలియన్‌ వీలును లేమి-శంభుజిని నిందించెన్‌ కసిన్‌ పాదుషా॥ 2082 


ఆనాడే స్థిరనిర్ణయమ్ము చేసికొనెనా యౌరంగజేబల్మ్యతో 

తానెట్టెనను శంభుజీనిక తలెత్తంజేయ నీకన్‌ దశా 

శానిర్భంధము చేసి - యాతని పరిస్పందమ్ము నర్జాశకున్‌ 
లోనుంజేయుచు సొన్నమున్లురిసి-శంభున్ఫంధి తున్దేయగన్‌॥ 2083 
స్వాతంత్యమ్మును కోరుటే ప్రధమ దోషమ్మాను, “బాద” తనూ 
జాతుందక్చరు కాశ్రయమ్మిడుట నక్షమ్యద్వితీయాత్యయం 

బౌ, తేజాసనమెక్కి “ఛత్రపతిగా” పట్టాభిషిక్తాంగుదై 

చేత న్ఫూనుట రాజదండమది యాక్షేపించుటౌ పాదుషన్‌॥ 2084 
రమ్మని పిల్వలేదెపుడు రమ్ము “మరాటకొటంచు “నక్చరున్‌” 
నెమ్మిని “దుర్గదాసు” తననెక్కొలుపన్సదవీ (ప్రలోభత 

న్నమ్మొగలు క్రితీశసుతు “డక్చరు” తానయివచ్చె - శంభు సా 
యమ్మునుగోరం శంభుడెజుగయ్యది మృత్యువుతోడ క్రీడగా ॥ 2085 


కొల్పు=ప్రేరేపించు (జిహ్వారదము=నెమలి; హనుమాన్‌+అగ్రము=ఆంజనేయుని 
ముందు 


(దశాశలు=పదిదిక్కులు; సొన్నము=బంగారము; పరిస్పందము= 


అనుచర వర్ణము 


(అత్యయము=అపరాధము; తేజము=బంగారు; ఆక్షేపించుట= 


తిరస్కరించుటు 


434 


చ॥ 


ఉ॥॥ 


ఆ|॥ఎె॥ 


తే॥గీ॥ 


తలపున గూడలేని యొక తప్పును మోపెను శంభుపైన - వెం 
గలియయి యాత్మజాతుడె తనన్నెదురన్నవిమృశ్యకారియె 
ఖలుడవురంగజేబు దొసగంతయు శంభుని దంచు - కచ్చతో 
వలలను పన్నె శంభుని నిబంధితుంజేయ - విషాహిబుద్ధియె ॥ 2086 


చేయని తప్పులే తనకు శిక్షగమారెను బాల్య మాదిగా 
స్వాయతనమ్మునన్‌, బయల నందరు శత్రులె - సత్య శీలతే 
పాయని పాపమై తనను బాముల పాలొనరింప - జీవితా 

ఖ్యాయిక శంభుకయ్యెను-యకాంతము ముప్పది రెండు నేండ్లకే॥ 2087 


నీటి చుక్కలెన్ని యేటం గలసిన గాని 

ముత్యమగుచు యొకటి భూష యగును 

మజపు రాని పోటు మగలు - మహారాష్ట్ర 

చరితయందు - “శివజి” - “శంభుజీ”లె ॥ 2088 


అనుబంధం - 1 


సర్వ సైన్యాధిపతి శ్రీ ప్రతాపరావు గుజర్‌ 
(కీ.శ.1615 - 1674) 


శ్రీ శివాజీ స్వరాజ్య సుస్థిరత కొరకు 
పోరులందు శౌటీర్యవిస్ఫూర్తిం జూపి 
ఛత్రపతి నుండి వేవేల శ్లాఘనములు 
గొన్న దణియౌ ప్రతాపరావ్‌ గుజరు ద్యుమణి ॥ 2089 


ఖలుడా “యాదిలుషా పడాలు” బహలోల్థానుండు” “సాల్డేరుగడ్‌” 
యలవోకంగొననెంచి ముట్టడిని వేయ న్చీకరాజి (నిపున్‌ 
మలపన్‌, భానుడు లొంగిపోయి “శరణమ్మన్నన్‌ “ప్రతాప్రావ్‌గుజర్‌” 


నులిమెన్‌ పొమ్మని -శ్రీ శివాజి కిది యెంతో క్రోధమూలమ్ముగాన్‌॥ 2090 


(ఆఖ్యాయిక=చరిత్ర; అకము=దుఃఖము; కడముట్టు=ముగియు]ు 


(మలపు=టిడించు; నులుము=వదలివేయు (పింగళ సూరనగారి ప్రయోగము 


435 


తే॥గీ॥ 


చ॥ 


కం॥ 


ఉ॥॥ 


సత్వరమె “ప్రతాప దణి”కి జాబు పంపె 

“చేత చిక్కిన రిపుని త్యజించుటెపుడు 

నాత్మహత్యా సదృశమగు” ననుచు తెలిపి 

వడిగ “బహలోలు భానుని” పట్టమనుచు” ॥ 2091 
విడువందనన్పతాపదణి వీకను, బెబ్బులి నోటి కండజా 

రెడు విధి స్వేఛ్చనొందియు - స్మరింపక దానిని “ఖాను” సేనతో 
నడుముకొనెన్‌ “నెసారి” కడ నాజి నొనర్చ మరాట వారితో 

వడిగ “ప్రతాపరావు” దళవాయియు-నాయిత మయ్యె పోరికిన్‌ 2092 


తనసేన “నూట్లొకాగా 

గణింప 'బహోలు ఖాను కటకము వేలౌ 

యనుగలము గాని సంఖ్యను 

నని సేయుట యాత్మ హత్య యగుట నెజిగియున్‌ ॥ 2093 


కేవల మార్గురే భటులు క్రేవల రా-నసిదూసి “శ్రీ ప్రతాప్‌ 
రావుగుజర్‌” రణావనింజొజన్‌ - మిగిలున్న మరాట సైనికుల్‌ 
గావుగొనంగ దూకిరి మొగల్పరి నైనను యల్ప సంఖ్యులే 

కావున వారి శౌర్యమటి కాకుగ, “నగ్ని-త్రిశంకు” న్యాయమై॥ 2094 


వీరుండైన “ప్రతాపరావు గుజరా'భీలాజి రంగమ్మునన్‌ 
వీరస్వర్ణతుడయ్యెనన్న యుబుసున్విన్నట్టి మారాట భూ 
దారుండా శివజీ యొకింత తడవత్యాశ్చర్య స్తంభీకృత 
స్మారుండై - తెలివొంది డెందమతి నిష్టాపమ్ముతో-డిందగన్‌ | 2095 


ఆవేశమ్మున మందలించితతడిట్లాటన్‌ స్వపమ్మందునున్‌ 
భావింపంగనె లేదు - భీకర సమిత్పార్భుండు - మాయీ “ప్రతా 


(ఏక=జెదార్యము; నడుముకొను=సిద్దపడు ఉబుసు=వార్త 
(కటకము=సేన; అనుగలము=సమానము 

(పరి=సైన్యము, అటు=నశించు; కాకు=వ్యధా; త్రిశంకు=మిడుతు 
(స్తంభీకృతము=స్పందింపకుండుట; స్మారము=స్ట ృహ; నిష్టాపము= 


దుఃఖము; డిందు=క్రుంగు 


436 


చ॥ 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


పీ” వేళన్‌ మన మధ్య లేడనినచో యేమయ్యెడిన్‌ “యీమరా 
టా” వర్శస్థితి నింకపై - నతని తోడన్‌ పోయె నా ధైర్యమున్‌॥ 2096 


చనిరి “మురారి” “బాజిప్రభు” - శౌర్యనిధానులు నట్లె “తానజీ” 
యనుపమ వీరసింహు డమరాలయ సీమల నేల - నేడిటుల్‌ 
యనితర సాధ్య సంగరకళాపటువైన “ప్రతాపరావ్‌ గుజర్‌” 
ప్రణిధియునయ్యె స్వర్పతికి భవ్యమరాట యశమ్ముచాటగన్‌॥ 2097 


అనుచు శ్రీ శివాజీ ప్రభు వార్తింగూరె 

నపుడట బహలోల్ల్థానుని యాహవమున 

యెదురుకొనెను మరాటాల పృతన యనుచు 

వార్తవచ్చె - గెల్బు మరాట వారిదయ్యె ॥ 2098 


దారుణ రణస్థలమున (ప్రతాప రావు 

'మందెనని యెతిగి దణు “లానందరావు 

మోహితే”, “హంస మోహితే” మొగ్గరమున 

కసిమసంగిరి “బహలోలు ఖాను” నపుడు ॥ 2099 
“జానకీ” “రాజారామ” పరిణయము 

అపుడు “ప్రతాపరావు” “బుణ” మంతట నింతట తీరదంచు ఛ 

త్రపతి “శివాజి” యత్తటి “ప్రతాపుని” ముద్దుల కూతు “జానకి 

న్నుపయమనమ్మునన్‌ తన తనూజు వధూటిగ “రాజరాము”కు 

న్నుపదనొసంగి హర్షమున నుబ్బెను చూచుచు క్రొత్తకోడలిన్‌! 2100 


(ప్యతన=సైన్యము 
(ఉపయమనము=వివాహము 


437 


అనుబంధం - 2 


సర్వసేనాధిపతి, మహావీర హంజరరావు మోహితే 


(క్రీశ.1630 - 1687) 


“హంసాజీ” యను మోహితేకుల సముధ్రాబ్దారి - “హంబీరు”డన్‌ 
శంసన్సొందెను నైకఘోర సమరాజయ్యుండునౌ సైనికో 
త్తంసుండౌటను నా పవాడము సుసార్ధక్యమ్ము కాగా- సదా 
సంసక్తిన్మివ, శంభుజీల గొలిచెన్‌ సైన్వాధి నాథుండునై ॥ 2101 
కన్నడ భూమి పైగల “కొప్పలు” ననెడు 

ప్రాంతము - బీజాపురపు ప్రభుత్వ 
వశమునందున్నిచే - పన్నుల యధికార్లు 

“నబ్బుల్రహీమ్థాను - నతని సహజు 
డౌ “హుసేను మియాన” - హాలిక తతినెల్ల 

భయపెట్టి బల్మి “'నంబారు గొనుచు 
కృషిక కంటకులునై - రేగు చుండగ వారి 

దౌర్జన్య వృత్తిని తాళలేక ॥ 2102 


తే॥గీ॥ సైరికులు శివాజీ ప్రభు శరణు గోర 


చ॥ 


వీర హంబీర రావుకు విధృతి నొసగె 
“శివజి” బీజపురధికార్ల చెయ్లములను 
నణప - చెచ్చెజ “హంబీరు” దనికి పూనె ॥ 9108 


తనకు “ధనాజి జాధవు” ప్రతాప కుధాకువు - సవ్య బాహువ 
ట్లనిని సహాయుడై నిలువ - నంతక తుల్యుడు నౌచు 'మోహితే' 
హనన మొనర్చి “నబ్బులు మియాన”ను - హుస్సెను ఖాను నజ 
న్నునిచెను - నిట్లు కొప్పలున యూజట కల్లెను హాలికాళికిన్‌ 2104 


సంసక్తి=శ్రద్ద; (అంబారు=ధాన్యరాశి; విధ్యతి=ఆజ్ఞ; చెయ్దములు=దుశ్చేష్టలు 


౨ ఆధి 


(కుధాకువు=సూర్యుడు; ఊఅట=ఓదార్డుు శంస=పొగడ్త 


438 


ఉ॥॥ 


“శివజీ దక్షిణ దేశమున్గెలువగా చేరెన్నవాచీ భువి 
న్నవనీశుండపుడా 'విలాయతికినిన్‌ “వ్యాంకోజి” - వైమాకత్రుడౌ 
'శివజీకిన్‌ - తమతండ్రి రాజ్యమును పంచీయంగ తానొప్పమిన్‌ 
బవరంబయ్యెను - నన్నదమ్ములకు -నిర్వార్యంబైన రాజ్యాశచే॥ 2105 


ఆరయ శ్రీ శివాజియును - నట్టులె “వ్యాంకొజి” బావలౌట - హం 
బీరున కప్పు డింటరము మెక్కొనె నెట్టుల చిన్నబావతో 
పోరుటయంచు - కాని తన భూపతి శ్రీ శివజీయు నాట - యా 
మేరకు భృత్యధర్మమునె మేకొని చేయుట లగ్గటంచునున్‌ ॥ 2106 


శివజీకిన్‌ దణి “మోహితే” తొలుత గెల్బెన్‌ పెక్కు ప్రాంతమ్ములన్‌ 
సవరోవృద్దాచలమున్‌”, “చిదంబరమును”న్‌, “జగ్జేవగడ్‌”-వెండియ 
ట్టి విధిన్‌ “కావెరి పట్టణమ్ము”, నటులౌ టీక్షించి “వ్యాంకోజి”-వే 
చి, విజ్బంభించుచు పోరిలోగొనె శివాజీ గొన్న 'క్మా'నంతయున్‌॥ 2107 
అది తాత్కాలికమైన యోటమియెనై హంబీర రావంతటన్‌ 
యెదతాల్శిన్‌ వహియించి వేచి-యనికిన్‌ యేవేళ పొందొందునో 
తుదినట్లే యనుకూలమౌ తరుణ మందుగ్రాజిలో “వ్యాంకొజీ” 
యెది తాగెల్చెనొ దానినే మరల, సాధించెన్సభుందేర్చుచున్‌॥ 2108 


ఎెల్లూరు కోటపై విజయము 
(క్రీశ. 22 జూలై 1678) 


ఆపై “వెల్లురు” కోటపై నడపె సైన్యమ్మప్పు - నాదిల్న సే 
నాపాతచ్చట దుర్గరక్షకునిగా “'యబ్బుల్ల ఖానుండె - నా 

డా పోరాటము నందు 'మోహితె” మహోగ్రాటోపుడై రేగ - త 
న్నాపంగల్లెడి వాడులేమి-తొరగెన్‌ ఆ కోట “హంబీరు”కున్‌॥ 2109 


(అవాచీభువి=దక్షిణదేశము; విలాయతి=రాజ్యము; వైమాత్రుడు=సవతి 


తల్లి కొడుకు; బవరము=యుద్దము; నిర్వార్యము=ఆపుటకు శక్యముగానిద్సి 
(ఇంటరము=చిక్కుసమస్య; మేకొని=పూనుకొని మెక్కొను=సంభవించు 


(సవ=క్రమముగా; వెండి=మరియు 
(సేనాపాతి=దళవాయి; తొరగు=వశపడు 


439 


బీర శంభాజకి హంబరరావు మోహితే 
సర్వసైన్యాధిపతి యగుట 
(క్రీశ.1 680) 

మ॥  శివజీ స్వర్గతి వెన్క గద్దెపయి తజ్జేష్టస్వజుండెక్కె -యో 
ధవరేణ్యుండగు “శంభుజీ పిత పదాధ్వమ్మందె నద్దేయుచున్‌ 
స్తవనీయమ్ముగ పాలనమ్ము నడుపన్‌ - తత్సేనకధ్యక్షుడై 
శివజీ నెట్టులొ - శంభుజీని యటులే సేవించె “హంబీరుడున్‌॥ 2110 


బీర 'శంభాజుి, హంబీర రావు మోహితే 
బుర్హానుపూరును దోచుట 


(క్రీశ.1681) 


మ॥ _ “బురుహాన్ఫూరు'ను కొల్లగొట్టుటకు శంభూజీకి, హంబీరుడున్‌ 
చిరికిన్‌ గాలివలెన్‌ సహాయుడయి దండెత్తంగ - ఆ యూరిని 
న్నరయన్‌ సైన్యము స్వల్పమౌట తమకున్నడ్డంకియే లేక - దో 
చిరి పట్నమ్మును నూచముట్టుగ మొగల్సేనల్‌ వితాకొందగన్‌॥ 2111 

'వీర హంబర రావు' 'రణమస్తఖాను'తో జరిగిన 
యుద్దములో గాయపడుట - ఓటమి 
(క్రీశ.1679) 


మ॥  శివజీ 'జల్ల్ను పురమ్ము కొల్లగొని వేం చేయంగ, నా దారికి 
న్నవబాధై రణమస్త ఖానటనసంఖ్యాకమ్ము నౌ సేనతో 
కవియన్నల్పమరాట సేనకిక మార్గమ్మేమి లేకున్మి -రె 
చ్చి - విరోధిన్నెదిరింప, నీల్లె దణియౌ “సిద్దోజి నింబాలుకర్‌” 2112 


(చిరి=అగ్మి; వితాకు=భయము 
(వేంచేయు=వెడలిపోవు; అవబాధ=అడ్డగించు; యీూల్లు=మరణించు 


440 


తే॥గీ॥ మరియు నిరువేల మారాట పరియు కివ్వె 


కం॥ 


యట్టులే కొందరట బందిలైరి భటులు 
పాటి “సంతాజిఘోర్చడే” పడవ విడిచి 
గాయపడియె హంబీరుడా కయ్యమందు ॥ 9118 


మూడహములు జరిగిన యా 

మేడెమునందు న్నివాజి మెల్లగ నెటులో 

వీడుచు రణరంగమ్మును 

తోడై భటులుండ రాయదుర్గము చేరెన్‌ ॥ 2114 


మహావీర “హంబరరావు” విజయము - వీరస్వర్గతి 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


చ॥ 


వాయ్‌” యుద్దము - డిసెంబర్‌ 1687) 


“షార్టఖాను” నాదిలుషహా సైన్యనేత 

యయ్యు మొగలుల చేతిలో నపజితుడయి 

“బాద్న”, “రుస్తుముఖానిను పట్టమిడగ 

రెచ్చి - మారాట వారిపై కచ్చె కడరె ॥ SIU 
“వాయి” యను మరాటారాజ్య ప్రాంతమందు 

రణము జరిగెను 'హంబీరరావు” తోడ 

మొగలు వారి నవ్యాయుధములు తమకట 

లేమి యయ్యును, హంబీరుడే జయించె ॥ 2116 


గెలిచితి మన్నసంబర మొకింతటి సేపును లేనిదై - మరా 
టులకును, శంభుజీకిని కఠోరనిజమ్మొకట[గ్రదృష్టమై 
నిలిచెను - సర్వసైన్యముల నేతగు 'హంబిరరావు మోహితే” 


యిలిగె-ఫిరంగి గుండు కలిగించిన యాహతి చే శిరమ్ముకున్‌॥ 2117 


(ఇరువేలు=రెండువేలు; కివ్వు=మరణించు; పడవ=యుద్దము 
(అహము=దినము; మేడెము=యుద్దము; రాయదుర్ణము=రాయగడ్‌) 
(కచ్చాయుద్దము 


(అగ్రద్యష్టము=ముందర చూడబడినది; ఇలుగు=మరణించు; ఆహతి= దెబ్బ) 


441 


చ॥ 


కం॥ 


తే॥గీ॥ 


తొలగె మరాట పెంపతని తోనె యటంచును కుందె శంభుడున్‌ 
చలమును తప్పి బెండువడె సైన్యము సక్రమ శిక్షణేదుటన్‌ 
దళమున యోధ సంఖ్య వెలితయ్యెను మెల్లగ నాడు నాటికిన్‌ 
వెలకును నమ్ముడై చనిరి వీరులు శాత్రవుల నృజింపగన్‌॥ 2118 


తారాబాయి, రాజారాముల పరిణయము 


జీవితమెల్ల యప్పనముంజేసె స్వతంత్రమరాట సర్వసే 

నా విభుడౌచు - శ్రీ శివజి నట్టులె శంభుని కొల్చు చుండి - యు 
ద్ధావని యందె వీరగతి నందెను - “హంబిరరావుమోహితే” 

యా వినుత ప్రతాపుని బుణాపనయమ్మెద నెంచి శంభుడున్‌॥ 2119 


హంవీర రావు ప్రియసుత 

యంబుజముఖి “తార” యనెడు నన్నుకు ననుగుం 

దంబునగు “రాజరాముూన 

కుంబరిణయముం బొనర్చి - కొండాడ జనుల్‌ ॥ 2120 
నేడును మన “మహారాష్ట్ర నేలపైన 

ప్రధన దుర్ణయులు “ప్రతాపరావు గుజరు” 

“వీర హంబీరరావుల” విగ్రహములు 

చూపజి కనుదినము నవస్ఫూర్తి నొసగు ॥ 2121 


(అన్ను=కన్య; తంబు=తమ్ముడు) 


442 


ధర్మవీర, మహావీర, శ్రీ శంభాజీ భోసలే మహారాజే - 


చేసిన ఆత్మార్పణము మరాట రాజ్యముపై 


ప్రత్యేకముగా భారత భూమిపై సార్వజనీనముగా 
కల్గించిన సాంస్కృతిక, చారిత్రక, ధార్మిక - జౌరసత్వ 


తే॥గీ॥ 


ప్రభావము 


నవవర్ష్న పర్యాప్తమవు పాలనమ్మైన 
పదిలించె హైందవ పట్టమవని 
సైరిక కృషికన్నా సౌకర్యములు కూర్చి 
పంట దిగుబడి ముబ్బడియుగాగ 
స్థిరరాజ్య వృద్దికి ధృఢ దుర్గములు నిల్పి 
యరుల దౌర్జన్యము నణచి వేసె 
యోటమే యెజుగక నొక యుద్ధమందైన 
మొగలు “బాద్దకు గుండె దిగులునయ్యె ॥ 


“యాదిలుషహా, “కుతుబుషాహ”లాది మలక 

లనుగులై తనకు సహాయ మందంజేయ 

కన్నడపు దేవరాయని బన్నపటిచె 

సిద్ది, పోర్చుగీసులకును బుద్ధి గఖిపె ॥ 2122 


నౌసేనన్‌ పిత దీర్గదర్శి యగుచున్‌ భావించి నిర్మింపగా 

వాసిన్‌ రాశిని పెంచె శంభు శివజీ భావాను సారమ్ముగా 

నా - సాముద్రుల యందు నిష్టులగు “మైనాకుండు”, “దర్యాసరం 
గా” సేనన్‌ నడిపించు చుండ-లోదవులత్థానుండు” తోడ్పాటిదన్‌॥ 2123 
తనకున్‌ “జంజిర” కోట లొంగనిదియై దర్పించియున్‌ - కోటలో 
జన సంఘమ్ము లెణింగె “శంభుని” తరీషాగ్న స్త ధాట్యుద్దతిన్‌ 
మునుపట్లిప్పుడు సిద్దివారల బలమ్ముల్‌ గ్రామముల్‌, పట్నముల్‌ 
మునుముంబెట్టుచు దోచు నేరములు నిర్మూలమ్ము నయ్యెన్‌ తుదిన్‌! 2124 


నౌ సేన=నావికా సైన్యము (తరీషము=నౌక; అదగ్ని-అస్రము=ఫిరంగి 


443 


మ బలిమిన్‌ ధర్మము మార్చు వైఖరి సహింపన్నంచు తర్జించు చ 
ట్టుల బల్మిన్నెవరైన స్వీయమత (భ్రష్ణుల్లాగ నవ్వారి నా 
మలినమ్మీగుచు పూర్వధర్మమునకున్‌ మళ్ళింప, శాస్తోక్త క 
ర్మలు చేయించెను వేత్తలన్‌ పిలిచి ధర్మత్రాతయై శంభుజీ॥ 2125 


చ॥ విమతులు కూల్చినట్టివగు వేలుపుటిండ్లనె గాక - దీర్హకా 
లము తమ బాగు, నోగు లెదలందలపోయని వారివల్ల - జీ 
రములగు దేవతాయతన రాజిని బాగొనరింపంజేసె - ధ 
ర్మమునకు రక్షగూర్చనది రక్షణ చేయును తమ్మటంచునున్‌ 1 2126 


చ॥ “స్వమతము మార్చుకొన్న-నతిబాఢమునౌ యొక గౌరవమ్ము నీ 
కమితముగా లభించును-మొగల్పభు కొల్వున యంచు” చెప్పినన్‌ 
స్వమతము వీడుటన్న యది ప్రాణము వీడుటె యంచు - తండ్రి మా 
రము విడజాలనంచు తొణకండణు వంతయు-ధర్మ రక్షియై॥ 2127 


ఉ॥ నెత్తురు కారు గాయముల నేకము లున్నను కాయమెల్లెడన్‌ 
మొత్తుచు కర్రలన్‌ కటిక మోగలు బంటులు మేనికండలన్‌ 
తుత్తుమురున్నానర్చిన - కనుల్‌ పెకలించిన - నాల్క చెండినన్‌ 
చిత్తము నందు శంభునకు చింత స్వరాజ్య, స్వధర్మ, రక్షణే॥ 2128 

ఉ॥ అంతటి “ధర్మవీరు”డటు లంతముగాగ - 'మరాట వీరుల 
త్యంతము దుఃఖీతాత్ములయి - యా - కలుషుండవురంగజేబుకా 
వంత 'మరాట భూమియును పాల్పడ కుండగ - జీవితాంతమున్‌ 
చింతిలునట్లు చేసిరిక చేరుట; “ఢిల్లి” దివాస్వపమ్ముగాన్‌ ॥ 2129 

ధర్మవీర, మహావీర, “ఛత్రపతి శ్రీ శంభాజీ మహరాజే” 
చరిత్ర సంపూర్ణం. 

ఉ॥ ఈ కృతి యాంధ్రభూజనుల కెల్లరకున్నాక మేలుకొల్పునౌ 
“'యేకతియొండె భారతమహీతలికెల్లను రక్షయంచు - ధ 
ర్మైక నిబద్ద బుద్దులయి - యార్న (ప్రబోధిత మార్గ చారులై 
మేకొని నిల్బగా భరత మేదిని స్వేచ్చ ననశ్వరమ్ముగన్‌ ॥ 2130 


(ఏకత=ఐక్యతు “ధర్మోరక్షతి రక్షితః 


444 


కృతికర్త ప్రవర 


స్కీ “శ్రీవత్స గోత్ర సుశ్రీక 'మాపస్తంభి 
సూత్ర, “కృష్ణయజు”ర్పచోదితమ్ము 
“నారు వేలనియోగి” యాన్వవాయిక శాఖ 
“శింగరాజు” గృహ(ప్రసిద్ద సంజ్ఞ 
మజ్జనకుడు “సుబ్రహ్మణ్యము” నిరతస 
దాచారనియతు డౌదార్య ధనుడు 
రామచంద్రుని వంశ రత్నము మత్తస 
విత్రి - “సీతారామ” వినుతశీల ॥ 


తే॥గీ॥ నాదు యభిద “శ్రీరామకృష్ణ ప్రసాదు” 
“సింహరాజ్‌” యను లేఖినీ చిహ్న తోడ 
(బాసినాడ “శంభాజి ప్రబంధ” మిపుడు 
తెలుగు ప్రజ దేశ భక్తి కుత్రేరకముగ ॥ 2131 


మిత్ర పరామర్శ 


పట్టుమటంచు పాతికయు పద్యములన్‌ కయికట్టు ముందె - న 
న్లట్టి కయూసరుండని పొగడ్తలు గుప్పిన మిత్రులార! ము 
న్పట్టులం “పంచతంత్ర” మనువాదము చేసితి పద్యప్రక్రియన్‌ 


నెట్టన “శంభు” పద్య కృతినిప్పుడు వ్రాసితి నాదరింపుడీ ॥ 2 


445 


కృతికర్త పరిచయం 


పూర్తిపేరు :  శింగరాజు శ్రీ రామ కృష్ణ ప్రసాదరావు 

అమ్మనాన్న :  సీతారామమ్మ సుబ్రహ్మణ్యం 

స్వగ్ర్రమము : మేకపాడు గ్రామం, కందుకూరు (తాలూకా 
నెల్లూరు జిల్లా. 

చదువు : 

5వ తరగతి : వీథి బడి, మేకపాడు 

7వ ఫారమ్‌ : జిల్లా పరిషత్‌ హైయ్యరు సెకండరీ స్కూలు, 
కందుకూరు 

ఎం.బి; బియనస్‌. : కర్నూలు వైద్య కళాశాల, కర్మూలు 
సాహితీ గురువులు 

1) మానాన్నగారు 


2) 


3) 


4) 


శ్రీ పొన్నలూరు సీతారామాంజనేయమూర్తి గారు (సీతాపతి) 
మా వీధిబడి పెద్దయ్య వారు 

శ్రీమాన్‌ కొమాండూరి రామానుజాచార్యులు గారు 

ఉభయ భాషా ప్రవీణ, తెలుగు పండిట్‌ (జూ) 


అఖిలాంధ్ర పద్య గ్రంధ సందోహం. 


446 


1) 
2) 
3) 
4) 
5) 
6) 


1) 


2) 


ఏతద్గంథ రచనకు ఆధార గ్రంథములు 


హిస్టరీ ఆఫ్‌ బెరంగజేబ్‌ (ఇంగ్లీషు) - శ్రీ జదునాధ సర్కార్‌ 

హిస్టరీ ఆఫ్‌ మరాటాస్‌ (ఇంగ్లీషు) - శ్రీ జి, ఎస్‌. సర్దేశాయ్‌ 

హిస్టరీ ఆఫ్‌ మరాటాస్‌ (ఇంగ్లీషు) - జేమ్స్‌ గ్రాంట్‌ డఫ్‌ 

శంభాజీ (ఇంగ్లీష్‌ నవల) - శ్రీ విశాల్‌ పాటిల్‌ 

శంభాజీ (ఇంగ్లీష్‌ నవల) - మేధా దేశ్‌ముఖ్‌ భాస్కరన్‌ 

అంతర్జాలం - గూగుల్‌ సెర్ట్‌, వికీ పీడియా 
=r 


కృతికర్త ఇతర రచనలు 
(ముద్రితములు) 
పంచతంత్రం లో ప్రపంచతంత్రం (పద్యానువాద (గంథం) 


ఆశుకవి సమ్రాట్టులు, అవధాన సార్యభౌములు 
శ్రీ కొప్పరపు సోదర కవుల చరిత్ర 
(లఘు వచన కృతి) 


(అముద్రితములు) 


కోదండరామ (ప్రభూ (శతకం) 
నంద నందనా (శతకం) 

శర్వ శరణు (శతకం) 

వేదనా జాంతవం (ఖండకావ్యం) 
“నారీ శతకం 

ముక్తక ముక్తావళి (సప్తశతి) 


రాలాయి ల సలం గో 


447 


సహృదయ హృదయం 


ఢయెఢయెఢయి 
మరుగునపడిన మాణిక్యాన్ని వెలుగులోకి 
తెచ్చిన చారిత్రక కావ్యం 


“ఏర గాథా వాజ్మయ విరించి” 


ప్రొఫెసర్‌ తంగిరాల వెంకట సుబ్లారావు 
బు 
యం.ఎ., పిహెచ్‌డి. (తెలుగు 
బెంగుళూరు 


ఛత్రపతి శివాజీ మహారాజును గురించి తెలియని వారు లేరు. అతని 
జ్యేష్ట పుత్రుడు శంభాజీని గురించి తెలిసినవారు మిక్కిలి తక్కువ. ఆ శంభాజీని 
గురించిన సమగ్ర చరిత్ర ఈ చారిత్రక కావ్యంలో ఎంతో విశదంగా, చారిత్రక 
సంఘటనలకు ఏ విధమైన భంగమూ వాటిల్లకుండా, 2130 పద్యాలతో 
(నిర్వచనంగా) వ్రాయబడ్డ వీర మహాకావ్యం ఈ “ఛత్రపతి శ్రీ శంభాజీ భోసలే 
మహరాజే చరిత్ర”. దీని రచయిత సింహరాజ్‌ అనే కలం పేరుగల డా॥ 
శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు గారు గొప్ప దేశభక్తుని చరిత్రను కావ్య 
బద్ధం చేసిన వీరిని ముందుగా అభినందిస్తున్నాను. 

చరిత్రలో ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడో, అతని కుమారుడు 
శంభాజీ కూడా అంతే గొప్పవాడు. భారతీయ సనాతన ధర్మ పరిరక్షణకు, 
తండ్రి స్థాపించిన స్వతంత్ర హిందూ రాజ్య సుస్థిరత్వానికి ఎంతో కృషి చేసిన 
వాడు. కాని చరిత్ర కారులు అతని కృషిని గుర్తించలేదు. అందువల్ల చరిత్రలో 
శంభాజీ మరుగున పడిన మాణిక్యంగా ఉండిపోయాడు. ఆ మాణిక్యాన్ని వెలికి 
తీసి, మనకు చూపిన వారు కవి “సింహరాజ్‌” గారు. 

ఈ కావ్యాన్ని కల్పిత గాధగా వ్రాయలేదు. ఎన్నో చారిత్రక గ్రంథాలను 
అధ్యయనంచేసి తనకన్నా పూర్వం వచ్చిన చారిత్రక వీర మహాకావ్యాలను 
పరిశీలించి ఈ కావ్యాన్ని నిర్మించారు. ఎంతో పకడ్‌ బందీగా, చారిత్రక 
సంఘటనలను క్రొనలాజికల్‌గా వర్ణించారు. 


448 


కన్నడ సాహిత్య సంప్రదాయంలో కావ్యాలు రెండు రకాలు. “వర్ణన 
ప్రధానమైనది - “వర్ణక కావ్యం”. వస్తు ప్రధానమైనది “వస్తుక కావ్యం”. 
కవిత్రయ భారతం “వస్తుక కావ్యం”. పెద్దన మనుచరిత్ర “వర్ణక కావ్యం”. 
సింహరాజ్‌ గారు రచించిన ఈ కావ్యం “వస్తుక కావ్యం”. ఈ కన్నడ కావ్య 
సంప్రదాయాన్ని అనుసరించే, పూర్వకవి నన్నెచోడుడు తన కుమార సంభవ 
కావ్యాన్ని “వస్తు కావ్యం” అన్నాడు. 


ఈ వస్తు కావ్యాలు కథా కథన ప్రధానంగా ఉంటాయి. వీటిలో 
వర్ణనలకు అవకాశాలు చాలా తక్కువ. వర్ణన లేనిదే కవిత్వం ఉండదు. కాని 
సింహరాజ్‌గారు ఆయా సందర్భాలలో అవకాశం కల్పించుకొని చక్కని వర్ణనలు 
చేశారు. శంభాజీ మహావీరుడే కాక, బహుభాషా పండితుడు. రసవంతమైన 
కావ్యాలు వ్రాసిన మహాకవి కావడంతో అతని పరంగా ఎంతో చక్కని వర్ణనలు 
చేశారు. శంభాజీ కర్షక పక్షపాతి అని చెపుతూ మట్టిని బంగారంగా మార్చే 
రైతును ఎంతో స్వభావ సుందరంగా ఒక సీసపద్యంతో వర్ణించారు. ఇలాగే 
అనేక వర్ణనలు చేశారు. (ఈ కావ్యంలోని సుందరమైన వర్ణనలు గురించి 
పండిత కవిమిత్రులు శతావధాని “శ్రీ కొండపి మురళీకృష్ణగారు తను పీఠిక 
“ప్రబంధ సుగంధం” లో చక్కగా వివరించారు). చిన్న తనంలో ఎన్నో కష్టాలు 
పడిన శంభాజీని శ్రీకృష్ణునితో పోల్చి, ఆ బాల కృష్ణలీలలను వర్ణించారు కవి. 


ఈ చారిత్రక కావ్యంలో రెండు వేలకు పైగా పద్యాలున్నా ఆశ్వాస 
విభజన లేదు. అయినా ఈ కావ్యంలో వచ్చే అనేక సంఘటలను ఒక చక్కటి 
క్రమంలో ఉపశీర్షికలుగా చేసి ఇచ్చారు. ఈ ఉపశీర్షికలు 400కి పైగా ఉ 
౦డడంతో పాఠకుడు మొత్తం శంభాజీ చరిత్రను సమగ్రంగా గ్రహించడానికి 
వీలుగా ఉంది. హిస్టరీ పుస్తకం చదివినంత స్పష్టంగా ఉంది. 


క్రీ.శ. 1000లో ప్రారంభమైన గజనీ మహమ్మదు దండయాత్రలు 
మొదలుకొని క్రీ.శ. 1707లో జెరంగజేబు మరణించేంత వరకు 700 
సంవత్సరాల పాటు భారత దేశాన్ని ఢిల్లీ సుల్తానులు, మొఘల్‌ చక్రవర్తులు 
పాలించిన కాలంలో హిందువులు రౌరవాది నరకాలు అనుభవించారు. కొన్ని 
కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. మరి కొన్ని కోట్ల మంది హిందువులు 


449 


మతం మార్చబడ్డారు. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ హిందూ స్త్రీలు, పిల్లలు 
ఆఫ్‌ఘనిస్థాన్‌కు ఇతర అరబ్బు దేశాలకు బానిసలుగా తీసుకుపోబడ్డారు. “రాణా 
(ప్రతాప్‌ సింగ్‌”, “ఛత్రపతి శివాజీ” మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించారు. శివాజీ 
జెరంగజేబు ప్రక్కలో బల్లెంలా తయారయ్యాడు. జెరంగజేబు శివాజీని, బాలుడైన 
శంభాజీని ఆ(గా కోటలో బంధించాడు. కాని శివాజీ చాకచక్యంగా 
తప్పించుకున్నాడు. శివాజీ మరణానంతరం ఛత్రపతి యైన శంభాజీపై 
జెరంగజేబు కత్తికట్టి, ఆతని మంత్రులకు లంచాలుపెట్టి కపటంగా అతనిని 
బంధించాడు. మతం మార్చుకోమని బలవంతం చేశాడు. శంభాజీ 
అంగీకరించలేదు. జెరంగజేబు హిందువుల ఎడ మహాక్రూరుడు. శంభాజీ 
కన్నులు పీకించాడు. చర్మం ఒలిపించాడు. చిత్రవధ చేశాడు, ముక్కలు, 
ముక్కలుగా నరికించాడు. చివరికి శిరశ్ళేదం చేయించాడు - ఆ ఘోర రాక్షసుడైన 
జెరంగజేబు, సిక్కులకు గురువైన తేజ్‌బహదూర్‌ను కూడా ఈ విధంగా 
జెరంగజేబు మతం మార్చుకోమని నిర్భంధించి, అతడు అంగీకరించక 
పోవడంతో శిరశ్చేదం చేయించాడు. అప్పుడు తేజ్‌ బహదూర్‌ సింగ్‌ “శిర్‌దియా! 
శిర్‌నే దియా” - “శిరస్సు ఇచ్చాను కాని రహస్యం చెప్పలేదు” అన్నాడు. ఈ 
విధంగా హిందూ రాజ్య పరిరక్షణ, హిందూ మతం కోసం ఆత్మబలిదానం 
చేసిన మహావీరుడు శంభాజీ! ఈ కావ్యకర్తయైన సింహరాజ్‌ గారు శంభాజీని 
“ఆర్ష ధర్మ రక్షక” - “స్వరాజ్య వర్ణన” లా ల ధర్మ వీర” - “మహావీర” అని 
సంబోధించడం ఎంతో సముచితంగా ఉంది. 


మహాభారతానికి హరి వంశం “ఫీలపురాణం” అంటారు. “ఫీలము 
అంటే “గంథాంతమున చేర్చబడినది” - “శేషము” అనే అర్థాలున్నాయి. ఎట్టా 
ప్రగడ అరణ్యపర్వ శేషాన్ని పూరించినందుకే అతనిని “కవిత్రయం”లో చేర్చలేదు. 
వ్యాసుని “హరివంశాన్నికూడా అనువదించిన మహాకవి కాబట్టి కవిత్రయంలో 
ఒకడైనాడు. అలాగే గడియారం వేంకట శేషశాస్త్రి 1943లో ఛత్రపతి శివాజీ 
చరిత్రను పద్య కావ్యంగా రచించాడు. శివాజీ పుత్రుడైన శంభాజీ చరిత్రను 
డా॥ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాద్‌ గారు పద్య కావ్యంగా రచించారు. 
గడియారం వారిది “శివ భారతము” - ఇది దాని ఫీల పురాణమైన 
“హరివంశము”. ఈ విధంగా ఎర్రాప్రగడలా, (శివ) భారతాన్ని పూర్తి చేసిన 


450 


మిత్రులు “సింహరాజ్‌” గారిని మనసారా అభినందిస్తున్నారు. 


అసలు తెలుగు సాహిత్యానికి సేవ చేసిన వారిలో తెలుగు భాషను 
“వృత్తిగా” పెట్టుకున్న తెలుగు పండితులు, కవులు, ఉపన్యాసకులు, ఆచార్యుల 
కన్నా - ఇతర వృత్తులవారు (లాయర్లు, డాక్టర్లు మొదలైనవారు) తెలుగు 
సాహిత్యానికి ఎక్కువ సేవచేశారు. అటువంటి వారిలో “సింహరాజ్‌గారు ఒకరు. 
ఈ డాక్టరేమిటి? ఈ పద్య రచన ఏమిటి? ఈ ధారా శుద్ధి ఏమిటి? ఈ 
శైలీరమ్యత ఏమిటి? ఈ చారిత్రకత ఏమిటి? అహో! ఆశ్చర్యం !! 


మన్ను తిన్న కృష్ణుడు నోరు తెరిచి చూపిస్తే, తల్లి యశోద పడిన 
సంధిగ్ధావస్థలో పడ్డాను నేను. “కలయో! వైష్ణవ మాయయో!!” అని ఆశ్చర్య 
పోతున్నాను... 


బెంగుళూరు - ప్రాఫెనర్‌ తంగిరాల వెంకట సుబ్బారావు 
11-05-2028 యం.ఎ,, పిహెచ్‌డి. (తెలుగు 
1708, సీతావధానం, 11వ క్రాస్‌, 

1” జి. మెయిన్‌, కెంగేరి సాటిలైట్‌ టౌన్‌, 

బెంగుళూరు - 560 060. 

సెల్‌ : 9945422742 


451 


చారిత్రక కథా కథన చాతురి 


డా రేవూరు అనంత పద్మనాభరావు, 
యం.ఎ., పి.హెచ్‌.డి., (తెలుగు 

విశ్రాంత అదనపు డైరెక్టర్‌ జనరల్‌ 

దూరదర్శన్‌, ఢిల్లీ 

సెల్‌ : 9866586805 


పద్య కావ్య నిర్మాణం ఆలయ నిర్మాణంతో సమానం. ఆలయం చుట్టూ 
(ప్రహరీగోడ నిర్మాణం వుంటుంది. ఇతివృత్త స్థాపన, అంతరాలయ నిర్మాణం 
మూల కథకు సొగసులు దిద్దడం. కథానాయకుని గుణగణ గాంభీర్యతను 
సమకూర్చి మూలవిరాట్టుగా ప్రాణ ప్రతిష్ట చేయడం మహాద్భుత శిల్ప చాతుర్యం. 
పౌరాణిక గాధల ఆధారంగా కావ్యసృష్టి నన్నయ నుండి ఆధునిక కవులు 
పలువురు చేశారు. 


“కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము లాద్య సత్మధల్‌ 
వావిరి పుట్టు రత్నము, లవారిత సత్మవికల్పనా విభూ 
షావహ పూర్వ వృత్తములు సానల దీరిన జాతిరత్నముల్‌”. 


అన్నాడు రామరాజ భూషణ కవి వసుచరిత్రలో. అట్టి జాతి రత్నాన్ని 
ఎన్నుకున్నాడు “సింహరాజ్‌”. 


కవి సింహరాజ్‌ సరస్వతీ దత్తపుత్రుడు. మహావీర శంభాజీ జీవన 
గమనానికి సంబంధించిన అనేకానేక చారిత్రక విషయాలను అవలోడనంచేసి 
సముద్రమధనానంతరం అమృతాన్ని దేవతలకు పంచిన మోహినీ దేవతవలె 
పాఠక దేవుళ్ళకు సారస్వతామృతాన్ని పంచాడు. చారిత్రక రచన కష్టము, క్రిష్రము. 
వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక కాలం వరకు ఎవ్వరూ ఆ 
పనికి పూనుకోలేదు. రఘునాథ చరిత్ర వంటి కొన్ని కృతులు యాదృచ్చికంగా 
కన్పిస్తాయి, దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో. 


శ్రీ ప్రసాదరావు సూచించిన 25 ఆధునిక కావ్యాలలో పెక్కింటిని 
నేను ఆమూలాగ్రంగా చదివి ఆస్వాదించాను. శివభారతము, రాణా ప్రతాప 


452 


సింహ చరిత్ర, రాయలసీమ మహాకవులందించిన అద్భుత కావ్యాలు, శివాజీ 
తనయుడైన శంభాజీని గూర్చి చాలమందికి తెలియదు. ఆయనను ఎవరూ 
కథానాయకుడుగా చిత్రించలేదు. 


గాఢ పరిశోధన : చారిత్రకాంశాలను ఒక చోట గుదిగుచ్చడానికి 
ఎంతో పరిశ్రమ కావాలి. ప్రసాదరావు పారిశ్రామికుడు. సూక్ష్మాంశాలనుకూడా 
వదలిపెట్టలేదు. ఈ బృహత్‌ కావ్య నిర్మాణానికి ఆయన విశేష కృషిచేశాడు. 
మరాఠా వ్యక్తుల నామాలు, ప్రదేశాలు, ఛందో నియమాలకు ఇమడవు. కవితా 
సర్మస్‌లో, సింహంనోట్లో చేయి పెట్టిన గడుసరి ఈ సింహరాజ్‌, ధిషణాహంకార 
చాంద్రీమయమూర్తి. 


ప్రామాణిక [గ్రంథాలను పరిశోధించి, పరిశీలించి, పరీక్షించి భావి 
తరాలకు పరిరక్షించే గురుతర బాధ్యతను ఈ కవి తలకెత్తుకున్నాడు. కృష్ణుడి 
కథో, రాముడి కథో న. ఆ (శమ ఇక్మకలదు; ఆంగ్లంలో చరిత్రకారులు 
రచించిన హిస్టరీ ఆఫ్‌ జెరంగజేబ్‌, హిస్టరీ ఆఫ్‌ మరాఠాస్‌, “సర్దేశాయా, 
“జేమ్సుగ్రాంట్‌డఫ్‌”ని (గ్రంథాలను అవలోడనం చేసి సింహరాజ్‌ అద్భుత కావ్య 
శిల్పాన్ని నిర్మించారు. 108 అడుగుల ఎత్తుగల శంభాజీ “కవితా విగ్రహాన్ని” 
తెలుగు సాహిత్య నందనోద్యానంలో ప్రతిష్టించిన ధీశాలి (ప్రసాదరావు. 


పద్యపద వైచిత్రి : వనంలో సింహం మృగరాజు. కవితా వనంలో 
సింహరాజ్‌ కవిరాజు. సింహరాజ్‌ పద్యం అశ్వధాటితో కదనుత్రాక్కుతూ 
ముందుకు సాగుతుంది. అహమహమికతో పదాలు దొర్లిపోతాయి. ఇతివృత్త 
నిర్వహణకు ఛందోరీతులు వొదిగి పోతాయి. పద్యాలు ఉదాహృతులుగా చూపి 
నా వాచాలత్వాన్ని ప్రకటించు కోదలచుకోలేదు. ద్విసహస్రాధిక పద్యములతో 
నిర్వచనంగా కధను కదం తొక్కించడం కత్తి మీద సాము. 


యశోమూర్తి “యశూబాయి” : మరాఠా వీర పత్ని యశూబాయి 
శంభాజీ ధర్మపత్ని. భర్తకు హితవు పలికి ఒక్కసారి ఆలోచించి ముందుకు 
సాగమంది. అదే భర్త కడచూపు అని ఊహించలేదు. “బాద్న అన్ని వైపుల కడు 
గట్టి కాపుదల పొందిక చేసెను మిమ్ముపట్టగా, తలమొకొ! ఈ అపాయమును 
తప్పుకొనన్‌ ఇపుడంత చుల్మగా, నిలచి తలంచు డొక్క పరినేని” అని ముక్త 
సరిగా మూడు ముక్కలలో భర్తకు కర్తవ్య బోధ చేసింది. అశు పూరిత 


453 


నయనాలతో భర్తకు వీడ్కోలు పలికిన వీర పత్ని ఆమె. మగువ మాంచాల 
గుర్తుకు వచ్చే సున్నిత సన్నివేశమది. 


కథా కధన చక్రవర్తి : కథ చారిత్రకం. ఇతివృత్తం నూతనం. పాఠకుడు 
ఏమరుపాటులో వుంటే కథా సూత్రం పట్టు తప్పుతుంది. దీర ర్ల కావ్య రచనా 
ధురీణులు తక్కువైన ఆధునిక కాలంలో ప్రసాదరావు సాహసమే క. శివాజీ 
ఎంతటి ఘనుడో, అతని కుమారుడు శంభాజీ కూడా అంతే ఘనుడని “డడాండ 
డాండ నినదంబులతో” ఎలుగెత్తి చాటాడు కవి. రామణీయకతతో బాటు 
ప్రామాణికతకు ప్రాధాన్యమిచ్చి నేర్చర్నియిన రౌతు కదనరంగంలో అశ్వాన్ని నడిపినట్లు 
ఛందో గతులను పరవళ్ళు తొక్కించాడు. భవిష్యత్తు తరాలకు శంభాజీని 
ఆదర్శప్రాయం చేసిన విద్వత్మవి సింహరాజ్‌ - యశో సింహరాజ్‌. 


మాతృ దినోత్సవం = దా/ ఆర్‌. అనంత పద్మనాభరావు 
హైదరాబాదు. 


454 


వౌషట్‌ 


డా॥ బేతవోలు రామ బ్రహ్మం, యం.ఎ.పిహెచ్‌.డి.(సంస్కృతం) 
వ్యాకరణ విద్యా వారిధి, 
విశాఖపట్టణం, సెల్‌ : 9848169769 


శతకంబులు ఖండికలును 
కతిపయ శత పద్య కలిత కావ్యంబులునున్‌ 
మతిమంతులు కసిగాటుల 
గతికెడు నెద్దడి యలమిన కాలమునందున్‌॥। 


సాహితీ సమరాంగణ సార్వభౌము 
చరిత చతురధిక సహస్ర సంఖ్య నలరు 
పద్యకావ్యంబు నాపోవ వ్రాసి యొసగె 
నిన్న మొవ్వ వృషాద్రి పతన్న సుకవి ॥ 
అట్టిదేయెన కవితా మహత్త్వదీప్తి 
ఛత్రపతి భోసలే గాథ సంతరించి 
రెండు వేల పద్దెములపై నుండు కృతిని 
జేసి సింహరాజు చరిత్ర సృష్టిజేసె I 
కవితా సృష్టికి ముడిసరు 

కవు ప్రతిభగలిగి సరిపడగా పాండితి వై 
భవము గలిగి యభ్యాసము 
హవణించిన సింహరాజు కభినందనముల్‌ ॥ 


కవనమందు (ప్రొడిమ, కథా కథనమందు 
చారిమ, చతుర మధుర భాషణము లందు 
నవరసోద్గారిమ, సమాస నైక ఘటన 
ధీరమ, పొసగె సింహరాజ్ఞారి కృతిని ॥ 


ఉన్న పళముగ నీ ఫక్కినున్న గుణము 
లెల్ల నేకర్వు పెట్టలే రెవరు గాని, 
సాభినందన వందన చందన మిది 
నిలుకడగ దీని పఠియించి పలుకరింతు ॥ 


455 


ఒక నిశ్చల ప్రవాహం 


డా॥ సూరం శ్రీనివాసులు, ఎమ్‌.ఎ. పిహెచ్‌.డి. (సంస్కృతం) 
శతావధాని. 


భరతభూమి చిన్న చిన్న రాజ్యాలుగా భిన్న భిన్న రాజుల ఏలుబడిలో 
వున్న నాటినుండి కూడా స్వధర్మం మీద ఆసక్తితో, అనురక్తితో నిండి వున్నది. 
మన చారిత్రక పురుషులైనా ధర్మమూర్తిమత్వానికి పట్టం గట్టినవారే. మనమెరిగిన 
సన్నిహిత భూతకాలంలో ఒక శివాజీ, ఒక రాణా ప్రతాప్‌, ఒక ర్లూన్సీ 
లక్ష్మీబాయి, ఒక సీతారామరాజు దేశంలోని విభిన్న ప్రాంతాలలో ఉద్భవించి, 
ఉద్యమించి స్వధర్మ ప్రతిష్టాపనకు నడుం కట్టినవారే. అటువంటి వారి జీవితం 
చరిత్రకు సాక్ష్యంగా, అప్పటికి ఆటగా, భవిష్యత్తుకు బాటగా నిలిచి జాతి 
నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి. అటువంటి వారిలో మరొక ధర్మవీరుడు 
ఛత్రపతి శ్రీ శంభాజీ భోసలే. జగత్పసిద్దుడైన ఛత్రపతి శివాజీకి పెద్ద కొడుకై, 
తండ్రి బాటలోనే నడిచి ధర్మవీరతకు నిలువెత్తు రూపమై నిలిచిన వాడు. ఈ 
కావ్యం ముగింపులో ఆయన గురించి కవి పలికిన మాటలు - 


“నెత్తురు గారు గాయములనేకము లున్నను కాయమెల్లెడన్‌ 
మొత్తుచు కర్రలన్‌ కటిక మోగలు బంటులు మేని కండలన్‌ 
తుత్తుమురున్నానర్చిన కనుల్‌పెకలించిన నాల్మ చెండినన్‌ 
చిత్తము నందు శంభునకు చింత స్వరాజ్య, స్వధర్మ రక్షయే.” 


అదీ వ్యక్తిత్వం. ప్రాణాలు విలవిలలాడుతున్నా ధర్మాన్ని గురించియే ఆలోచించ 
గలగటం “ధర్మవీర” లక్షణం. 


స్వరాజ్య స్వధర్మ రక్షణను గమ్యంగా భావించిన శంభాజీ భోసలే 
జీవితాన్ని ప్రబంధీకరించినవారు శ్రీ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు గారు. 
'సింహరాజ్‌ వీరి కలం పేరు. నెల్లూరులో కవిలోకానికి సన్నిహితులు, 
ఆత్మీయులు, హితాభికాంక్షులు అయిన ప్రసాదరావుగారు వృత్తి రీత్యా వైద్యులు. 


456 


స్వదేశంలోనే కాక విదేశాలలో కూడా వైద్య సేవలందించిన డాక్టరు గారు 
భిన్న సంస్కృతులను, భిన్న చరిత్రలను అధ్యయనం చేశారు. చారిత్రక 
సాంస్కృతిక విషయాలపై అభిరుచి, సునిశితమైన అధ్యయనశీలత గలవారు. 
అటువంటి అధ్యయన ఫలితమే (ప్రకృత పద్య ప్రబంధం. 


మృదువుగా, సూటిగా, స్పష్టంగా కనిపించే వ్యవహారశైలీ, ప్రవృత్తీ 
డాక్టరుగారిది. అవే లక్షణాలు వీరి 5వితాశ్రైలిలోనూ కనిపిస్తాయి. 
నిరాడంబరంగా, సూటిగా ఒక చారిత్రక కథా ప్రబంధానికి తగిన విధంగా, 
వర్ణనాత్మకంగా కాక కథాకథనాత్మకంగా, ఈ ప్రబంధ శైలి అలరారుతోంది. 
కథా విషయానికి సంబంధించి ప్రతి స్వల్ప విషయాన్నీ ప్రత్యేక శీర్షికతో 
తెలియబరుస్తూ, వాటికి సుందరమైన పద్యరూపాన్ని ఇవ్వడం ఈ ప్రబంధ 
రచనా ప్రణాళిక. ఇది పాఠకులకు అత్యంతమూ అవసరమైన ప్రణాళిక. చారిత్రక 
కావ్యాలలో చాలా చోట్ల ఇటువంటి స్పష్టత కొరవడి, పాఠకుడిని 
అయోమయానికి గురిచేస్తున్నాయి. కాని ఈ కావ్యంలో కవి డాక్టరు కాబట్టి, 
పాఠకుల నాడిని ఒడిసిపట్టి, అవసరమైన వైద్యాన్ని ఈ రచనారూపంలో 
అందించారు. 


చారిత్రక కథాకావ్యం కాబట్టి పద్యరచన కేవలం ఆలంకారికంగా కాక 
వాస్తవిక దృక్పథంతో సాగిపోతుంది. ఆ కారణంగా నిశ్చల ప్రవాహంగా 
కనిపిన్తాయి పద్యాలు. హృదయానికి సూటిగా హత్తుకుంటాయి. 

చారిత్రక కావ్యాల మణిహారంలో మరో మంచి ముత్యం జతపడటం 
తెలుగు పాఠకులకు ఒక చారిత్రక యోగం. డాక్టరుగారిని మనసారా 
అభినందిస్తూ... 


డా॥ సూరం శ్రీనివాసులు 
ఎం.ఏ. ,పి. హెచ్‌.డి., 
ఉభయ భాషా వాజ్మయ పయోనిధి 


457 


.రుద్య జలవాతం 


దా॥ నరాల రామారెడ్డి 
హంస పురస్కార గ్రహీత 
ప్రముఖ అవధాన కవి 

“సింహరాజ్‌” గా ప్రసిద్ధి వహించిన శ్రీ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాద 
రావుగారు రచించిన “శంభాజీ పద్య ప్రబంధం” అందుకొన్నాను. అంతరంగం 
నిండా ఆనందం నింపుకొన్నాను. 


ఛత్రపతి శివాజీ గారి కుమారుడైన ఛత్రపతి శ్రీ శంభాజీ భోసలేను 
కథానాయకునిగా ఎన్నుకొని 386 ఘట్టాలతో రెండు వేలకు పైగా పద్యాలతో 
శంభాజీ పద్య ప్రబంధంగా తీర్చిదిద్దిన సింహరాజ్‌ గారిని హార్దికంగా అభినంది 
స్తున్నాను. 

సింహరాజ్‌ గారు చెప్పినట్లు ఆంధ్రసాహిత్యంలో దేశభక్తులైన వీరాగ్రేసరుల 
చరిత్రను గూర్చి ఎన్నో కావ్యాలు వచ్చాయి. ఆంధ్ర పురాణం, రాణా ప్రతాప చరిత్ర, 
శ్రీ శివభారతం మొదలైన వీరరస ప్రధానమైన కావ్యాలు దాదాపు 25 దాకా వున్నాయి. 


“శంభాజీ మహారాజు చరిత్ర” రచన పద్య ప్రబంధంగా ఎందుకు రచింప 
వలసి వచ్చిందో సింహరాజ్‌ గారు వివరించారు. మహాకవి గడియారం వేంకట 
శేషశాస్త్రిగారి శివభారతం ప్రసాదించిన స్ఫూర్తితో తండ్రిని మించిన మహా వీరుడు 
శ్రీ శంభాజీ చరిత్రను పద్యప్రబంధంగా రచించి ఆంధ్రులకు అపురూప మైన కానుకగా 
అందివ్వాలని సంకల్పించిన సింహరాజ్‌గారు కృతకృత్యులయ్యారు. 

శంభాజీ పద్య ప్రబంధంలో సింహరాజ్‌ గారు సరళమైన, మృదులమైన 
శైలిలో రచించిన పద్యాలను ప్రశంసించాలంటే వారు చెప్పిన పద్యమే స్వీకరింపవచ్చు. 
ఉ|| వైరుల యంపగాతలకు, బల్లెపు పోట్లకు, కత్తి వ్రేట్లకున్‌ 

జీరుకులేక రక్తమున జీర్విమునుంగగ, శత్రుసేనపై 

మీరుచు దేశరక్షణకు మేనును, ప్రాణములొడ్డి పోరు - ఆ 

వీరులు చేయునట్టి రిపు భీకర నాదము లాంధ్ర పద్యముల్‌ ॥ 


= నరాల రామారెడ్డి. 


458 


శంభాజీ పద్య ప్రబంధం - ఒక ప్రశంస 


డొ! సి. వి. రామచంద్ర రావు, 

యం.ఎ. పిహెచ్‌డి. (హిస్టరీ 
చారిత్రక గ్రంథకర్త, ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు 
అమూల్య గ్రంథ ప్రకాశకులు. 


1) తెలుగు పాఠకులలో చాలామందికి శంభాజీ చరిత్రను గూర్చి ఏమీ 
తెలియదు. “శంభాజీ పద్య ప్రబంధం” మహా ప్రబంధం. 'ధర్మవీరుడు, మహా 
వీరుడు అయిన శంభాజీని గూర్చి తెలుగు పాఠకులు తెలుసుకొనుటకు చక్కటి 
అవకాశము కల్పించుచున్నది. 


2) అలతి, అలతి తెలుగు పదములతో, సంస్కృత భూయిష్ట సమాసములతో 
పద్యములను రమ్యముగా వ్రాయగల సవ్యసాచి “సింహరాజ్‌” గారు. 


3) వివిధ ఘట్టములకు వీరు సమకూర్చిన శీర్షికలు, పాఠ సూచికలు, 
పాఠకుడు పద్యములను సులభముగా అర్ధము చేసుకొనుటకు తోద్పడుచున్నవి. 


4) “శంభాజీ పద్య ప్రబంధం” మహా ప్రబంధం. శంభాజీ చరిత్ర మీద 
వీరు చేసిన సునిశిత పరిశోధనకు, అధ్యయనానికి దర్బణముగా ఉన్నది. 


5) వీరు ఆంధ్ర భాషలో మహా వీరుల చరిత్రపైన కావ్యములను రచించిన 
మహాకవులను, కవులను పేర్కొనుచున్నారు (పుట 25). “శంభాజీ పద్య ప్రబంధం 
వీరి ప్రక్కన వీరికి సుస్థిరమైన స్థానము కల్పించుతున్నది. ఆధునిక ఆంధ్ర 
కవుల చరిత్రలో ఆంధ్రకవులు, చరిత్రలో ఒక మహా ప్రబంధ రచయితగా 
“శంభాజీ పద్య ప్రబంధం” శాశ్వతమయిన స్థానమును వీరికి సమకూర్చుతుంది. 
అభినందనలతో ... 
మీ, 
దా// నీ. వి. రామచంద్రరావు 


459 


మట్టిలో మాణిక్యాలు 


డా! సి. వసుంధర, 
ఎమ్‌.ఎ., పి.హెచ్‌.డి. (తెలుగు 
చెన్నై 


గొప్ప విషయాలను, వ్యక్తులను గూర్చి వ్రాయడం, మాట్లాడడం 
అందరికీ ఆమోదమే. కాని ఎనలేని శక్తి సామర్థ్యాలు, మానవత్వం మొదలైనవి 
ఉన్నప్పటికీ ప్రజా హృదయాలను తాకని, పేరుకూడా వినిపించని వారు ఎందరో 
ఉన్నారు. అలాంటి వారిని చరిత్ర పొరలలో నుండి బయటకు తీసి పదుగురికి 
పరిచయం చేసిన వారే నిజమైన చరిత్రకారులని చెప్పవచ్చు. అట్టి శ్రమకోర్చి 
మన దేశ చరిత్రలో మరుగున పడివున్న అత్యంత విలువైన మాణిక్యాన్ని ఆంధ్రు 
లందరికి పద్య ప్రబంధ రూపంలో అందించిన సింగరాజు రామకృష్ణ ప్రసాదు 
రావు (సింహరాజ్‌) గారు ధన్యులు. 


సింహరాజ్‌ గారు బహుభాషా కోవిదులు. తెలుగు భాషపై మంచి 
పట్టున్న వారు. వీరు రాసిన ప్రస్తుత గ్రంథం మహారాష్ట్రలో అఖండ ఖ్యాతి 
గల్లినవాడు, మహా వీరుడు అయిన ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడైన 
“ఆర్ష ధర్మ రక్షక”, “స్వరాజ్య వర్ణన”, “విద్వత్మవి” ధర్మవీర, మహావీర “ఛత్రపతి 
శ్రీ శంభాజీ భోసలే మహారాజ్‌ చరిత్ర”. విచిత్ర మేమిటంటే శివాజీని తెలియని 
వారు లేరు. శంభాజీ భోసలేను తెలిసిన వారు లేరు. అతని శక్తి సామర్థ్యాలను 
గూర్చి అతనికున్న బిరుదాలు చదివితే, పేద కర్షక, కార్మిక వర్ష ప్రజల పట్ల 
అతను చూపించిన దయ, అందుకై శంభాజీ అధికారులను, చివరకు తండ్రిని 
గూడా ఎదిరించి పోరాడడమే ఆయన చేసిన నేరం అన్నది సారాంశం. అందుకు 
ఆయన ఆవేశం తోడై ప్రతి పక్షాల వారి కుట్రకు బలియై జెరంగజేబు చేత 
చంపబడ్డాడు. బాగా ఆలోచిస్తే అతను చేసిన తప్పు ఏంటి? చరిత్ర కారులందరూ 
ఆయన పట్ల మౌనం వహించారు !. 


శంభాజీ గొప్ప వీరుడు, తన ఎనిమిదవ యేటనే రాజా జయసింగ్‌ 
నేతృత్వంలో కొన్ని వేల గుర్రాలకు మన్సబుదారుగా నియమింప బడ్డాడు. 


460 


రాజ్యం చేసింది తొమ్మిది సంవత్సరాలే అయినా రాజ్యాభివృద్ధికి పాటుబడ్డాడు. 
ఇటువంటి వ్యక్తిని గూర్చి మన దేశంలో ఎవరికీ తెలియక పోవడం దురదృష్ట 
కరం. ఆ కొరత తీర్చడానికే మన సింహరాజ్‌ గారు ఆయన (శంభాజీ) జీవిత 
చరిత్ర చదివి, అల్లూరి సీతారామరాజు వంటి ఒక విప్లవ వీరుణ్ణి మనసుకు 
తెచ్చుకున్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ జరిగేది అధికార దుర్వినియోగమే. దానిని 
ఎదిరిస్తే ధనిక వర్గం సహించదు. శివాజీ కుమారుడై మంచి కోసం పోరాడిన 
ఆ యోధుని చరిత్ర ఆ శారదాదేవి ఆశీస్సులతో సింహరాజ్‌ గారు తన భాష - 
ముఖ్యంగా తెలుగు భాషా పటిమనంతా ఉపయోగించి అత్యంత సులభ శైలిలో 
రాయడానికి ప్రయత్నించి కృతకృత్యులయ్యారు. అవసరమైన చోట అర్ధ వివరణ, 
అలాగే ఉప శీర్షికలు 411గా రాసి పాఠకునికి కథ అర్ధం కావడానికి అవకాశం 
కల్పించారు. 


వారి రచన నుండి రుచికి ఒక పద్యం - 


తన రెండవ యేటనే కన్న తల్లికి దూరమైన నిసుగు “శంభాజీ” పాలన 
గూర్చిన పద్యం, జిజియా బాయి అపురూపంగా చూచుకొంది శంభాజీని 


స్స అడ్డాల బిడ్డని యచ్చట ముచ్చట 
నల్లారు ముద్దుగా నరయు పెరిమ 
వేళకు పాలును విహితమౌ బువ్వను 
త్రావింప తినిపింప తగిన యోర్పు 
మెత్తని వెచ్చని పొత్తుల ననువుగా 
మార్చి మార్చి పరచు మంచి శ్రద్ధ 


విహితమౌ బువ్వ, పొత్తిళ్ళ బిడ్డకు పొత్తి గుడ్డలు మార్చి, మార్చి తడి 
లేకుండా హాయి కల్పించడం ఎంత సహజ వర్ణన. ఎంతటి మాతృ భావన. 


అలాగే కావ్యరూపం, కావ్య ప్రయోజనం రెంటిని రెండు రత్నాల్లాంటి 
పద్యాలో తెల్పిన సింహరాజ్‌ మహాకవి. 


461 


“ఇవి సిరాతో లిఖించిన యక్క్మరములు కావు” అంటూ, శంభాజీ రక్త 
బిందువులు లిపిగా మారి తెలుగు వారికి తమ గాధ తెలియచేశాయి, అని 
అన్నప్పుడు కవి మనో వేదన ఎవరు లెక్కగట్టగలరు? 


అలాగే... 


హింధూ ధర్మ రక్షణకు ఎలా చెయ్యాలో శివాజీ తెల్పితే “హిందూ 
ధర్మము రక్షింప నెట్టులుండ వలెనో మరణించి చూపె శంభాజీ భోస్లే! అంటూ 
ఒక కవిగా, ఒక చారిత్రక విషయ జ్ఞానిగా, మనందరికి ఒక మహారాష్ట్ర వీరుని 
చరిత్ర అద్భుతంగా అందించిన సింహరాజ్‌ గారు ధన్యులు, ధన్యులు. వారికి 
నా అభినందనలు. 


- దా/ నీ. వసుంధర 


462 


కశ్రమోదము 


విద్వాన్‌ అగస్తరాజు సుబ్బారావు 
దేవ్‌ భాగవత పద్య గ్రంథకర్త 


శ్రీయుతులు డాక్టర్‌ సింగరాజు రామక్యష్ణప్రసాదు రావు గారు నాకు 
మిక్కిలి సన్నిహితులు. వారు వైద్య వృత్తిని స్వీకరించియు మిక్కిలిగ సాహిత్య 
సేవను కొనసాగించు చుండుట ముదావహము. సాధారణంగా వైద్య 
వృత్తిలో నుండువారు మరల సాహిత్యంలో గొప్ప కృషి చేయడం చాల 
కష్టమైన విషయమే. వారు ఆంధ్ర ఆంగ్ల సాహిత్యములలోని అనేక 
గ్రంథములను నిరంతరము చదువుచూ వాటిలోని సారాంశములను 
కూలంకషంగా గ్రహిస్తుంటారు. వారు చక్కని విమర్శకులు గూడ. వారి 
ఉపన్యాస విషయములు సాధికారికంగా ఉంటాయి. వారు ఇది వరలో 
రచించిన పంచతంత్రము - ప్రపంచ తంత్రము అనే పద్య కావ్యాన్ని నేను 
చూచాను. పంచతంత్రములోని విషయాలను చిన్నచిన్న పద్యములలో 
రచించి వారు పండితప్రశంసల నందుకొన్నారు. 


ప్రస్తుతం వారు రచించిన “ఛత్రపతి శ్రీ శంభాజీ భోసలే మహారాజె 
చరిత్ర” అనే గ్రంథమును నేను ఆమూలాగ్రము చదివితిని. చరిత్రలోని 
ప్రసిద్ధ పురుషులు కొందరు జనబాహుళ్ళమునకు తగినంత పరిచయము 
లేక మట్టిలో మాణిక్యములవలె నేటికిని మరుగున పడియున్నారు. ఛత్రపతి 
శివాజీని గుఖించి పెక్కుమందికి తెలును కాని వారి కుమారుడైన 
“కంభాజీ” చరిత్ర చాల మందికి తెలియదు. అట్టి శంభాజీ చరిత్రను ఆయన 
పాండిత్యమును దేశభక్తిని గూర్చిన విషయములనన్నింటిని సేకరించి ఒక 
గ్రంథరూపముగా వెలువరించిన శ్రీ సింహరాజు గారి క్యషి అత్యంత 
అభినందనీయము. చరిత్రను ప్రతి యొక్కరు తెలిసికోవాలి. మన పూర్వులు 
ఏ విధమైన జీవితాన్ని గడిపారు, వారు ఏ విధంగా ప్రజలకు సేవ చేశారు, 


463 


వారి దేశభక్తి, సనాతన ధర్మమునందు వారికి గల అనురక్తి వారి క్రమ 
శిక్షణ, వారి పరిపాలనా పటిమ, ఆనాటి సాంఘిక పరిస్థితులు తెలిసి కోవాలి. 
అందువలన భావి తరాల వారికి వారి జీవన విధానము ఆదర్శ ప్రాయమై 
ఏయే విషయాలలో ఎట్లు ప్రవర్తించాలో అర్ధం చేసుకోవడానికి వలౌతుంది. 
అట్టి జీవన విధానాన్ని మన మెందుకు అవలంబించ కూడదు అనే విచారణ 
మొదలై మనము సైతము ఉన్నత స్థితికి ఎదగాలనే ఆకాంక్ష కలుగక 
మానదు. పురాణ పురుషుల జీవితాలను తెలుసుకొని ఎందరో మానవులు 
మహనీయులైన విషయము మన మీకాలంలో కూడా చూస్తున్నాము. 


డా॥ సింహరాజుగారు రచించిన ఈ గ్రంథము పాఠకులకు ఎంతో 
ఉపయోగ పడగలదు. మనకు పరిచయములో లేని అనేక తెలుగు 
పదాలను వీరు ఈ గ్రంథములో పొందుపరచి మరుగున పడిన తెలుగు 
పదాలను వెలుగులోకి తెచ్చారు. వీరి శైలి కొన్ని చోట్ల ప్రాఢంగాను మరొక 
చోట సరళంగానూ సాగుతుంటుంది. కొండొకచో పద్యము యొక్కనడక 
ప్రాచీన కవుల పోకడలను సంతరించుకొని ఉంటుంది. మచ్చున కీ క్రింది 
పద్యమును గమనించుడు. 


బీ నిద్రాణ వహ్మ్యధద్రి నిప్పలం జిమ్ముచు 

నాకస్మికస్టోట మైనయట్లు 

ఉదధి యొక్కుమ్మడి యుడ్డామరమ్ముగా 
ఉప్పెనయై భూమి నూడ్డినట్లు 

వివిధ వల్లీగుల్మ వ్యక్షసాంద్రాటవి 
చండదావాగ్న్మిని మండునట్లు 

కొండలన్‌ సైతము బెండుల ట్లెగ మీటు 
రుంరూ ప్రభంజనోఛ్చలన మట్టు ॥ 


స్వర్ణ కశిపు రాఖ్యందిర స్తంభ సంభ 

వోగ్ర నరసింహరూప ధేయోగ్రశర్ధ్థ 

దుర్షిరీక్ష్య క్రుద్దానన దూర ధూత 

పరిజనుండౌచు శంభాజి ప్రజ్వలించె ॥ 187పుట 934 ప. 


464 


ఈ పద్యమున శంభాజీ ఉగ్రరూపాన్ని నరసింహన్వామి రూపంగా 
పొల్చి చెప్పట అత్యంత హృద్యంగా ఉన్నది. 

కొన్నియెడల చిన్న చిన్న పద్యముల ద్వారా సులభమైన శైలిలో 
మనకొక సందేశ మిచ్చినట్లుగా వరి రచన కన్సించును. తేలిక భాషలో 
వరు రచించిన పద్యమును గమనింపుడు. 


మనము చూచు వస్తువు పరిమాణ మంత 
యనుచు నొక్కచూపున కొల్వ గననుటం తప్ప 
పయి పయిన కనరాదన్ని పార్వములను 
తబిచి తఅచి చూడ నిజతత్తమ్ము తెలియు ॥ 
213పేజి, 1066 పద్యం 


పై వద్యము నులభంగా అర్థమౌతూ మనకొక నందేశ 
మిచ్చినట్లున్నది. ఈ విధంగా మొత్తము 2130 పద్యములతో శంభాజీ” 
జీవిత చరిత్ర నంతయు మన కెబుక పరచినారు శ్రీ సింహరాజు గారు. 
ఎక్కువ భాగము మరాటుల మరియు ముస్లిముల పేర్లు, వారికి 
సంబంధించిన స్థలములు పద్యములలో ఇరికించుట చాల కష్టము. ఆ 
విషయములో వారు చాల పరిశ్రమ చేసి యుండ వచ్చును. 


వారి లేఖిని నుండి యింకను అనేక గ్రంథములు వెలువడి యిట్లే 
పెక్కురు చారిత్రక పురుషుల గాధలు మరెన్నో తెలియ పరచగలరని 
ఆశించుచున్నాను. వారికి భగవంతుడు ఆయురారోగ్యములు ప్రసాదించు 
గాక! 


ఇట్లు, 
తేటి : 16-1-2023 బుధజన విధేయుడు 
నెల్లూరు. విద్వాన్‌ అగస్త్యరాజు సుబ్బారావు 


దేవ్‌ భాగవత పద్య గ్రంథ కర్త. 


465 


ధర్మ దీప్తి 


డాక్టర్‌ చీమకుర్తి వేంకటేశ్వరరావు 


ఆని ఆది 
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు 


చక్కని చారిత్రక నేపథ్యం గల పద్య ప్రబంధమైన శ్రీ శంభాజీ భోసలే 
మహారాజె చరిత్రను సింహరాజ్‌ అనబడే శ్రీ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాద 
రావు గారు రచించడం ముదావహం. హిందూ ధర్మరక్షణకు కంకణం 
కట్టుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. ఆయన జ్యేష్ట పుత్రుడు శ్రీ 
శంభాజీ గారు. ఇతను గూడా ఛత్రపతిగా 9 సంవత్సరములు రాజ్యాన్ని 
పాలించాడు. ఒక శతాబ్దంపాటు చరిత్రలో మహారామ్రలకు న్ఫూర్తి 
దాయకంగా నిల్చాడు. ఇటువంటి మహావీరుడు, ఆర్షధర్మ రక్షకుడు, స్వరాజ్య 
వర్ధనుడు, విద్వత్కవి, ధర్మ ఏర, మహావీర, ఇత్యాది బిరుదులను గడించిన 
“శ్రీ శంభాజీ భోసలే గారి చరిత్రను పద్యరూపంలో దాదాపు 480 పేజీలలో 
లిఖించి, ఆంధ్ర సాహిత్య చరిత్రలో సుస్థిరస్థానాన్ని వఏర్దరచి, తాను చక్కని 
పద్యకవిగా, చారిత్రక పండితునిగా, పేర్గాంచిన శ్రీ సింహరాజ్‌ గారు సర్వథా 
అభినందనీయులు. 

ఆధునిక కాలంలో పద్యాన్ని బ్రతికించి, వ్యాప్తిచెందించే ఒక 
యజ్ఞంలో భాగంగా శ్రీ సింహరాజ్‌గారు తన వంతు కృషిని చేస్తున్నారు. 
ఏదో ఒక పద్య రచన అని కాకుండా, హిందూ ధర్మ రక్షకుడైన ఒక 
మహారాజు చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పద్యరూపంలో తనకు 
తను ప్రకాశింపజేసిన విద్వత్కవి శ్రీ సింగరాజు రామక్యష్ణ ప్రసాదు గారు. 
వీరు వృత్తిపరంగా వైద్యుడైనప్పటికీ, డాక్టరేట్‌ పట్టా లేకున్నా డాక్టర్‌ అనే ఉ 
పపదాన్ని సార్ధకం చేసుకున్నారు. తన వృత్తిని చాలించినా సాహితీ వ్యా 
సంగాన్ని మానలేదు. ప్రాచీన కావ్యాలను భద్రపరచి, నిరంతరం పఠిస్తూ, 
అంతర్జాలంలో ప్రవచిస్తూ వీరు, సాహిత్యాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు. ఎంతో 
పట్టుదలతో, కృషితో చారిత్రక పరామర్శతో నిరంతర పరిశ్రమతో ఈ గ్రంథం 
రచించి ఆంధ్ర సాహిత్యలక్ష్మి కిరీటంలో మరొక రత్తాన్ని పొదిగారు. 


466 


తన ముందు మాటలో శ్రీ సింహరాజ్‌గారు శంభాజీ జీవితాని 
పరిచయం చేశారు. ఇతడు కర్షక పక్షపాతి అనీ, కార్మికుల పట్ల అతనికి 
గాఢమైన సానుభూతి ఉన్నదని చక్కగా వివరించారు. మహారాష్ట్ర చరిత్రలో 
ఇతనికి సుస్థిరమైన స్థానం రావలసి ఉన్నా అతని దురదృష్టం వల్ల విధి 
అనుకూలించక దుర్మరణం పాలైనాడని ఏరు వివరించారు. 


ఈ కావ్యం ప్రాచీన కవుల వరిచయుంతో, దైవ స్తుతితో 
ప్రారంభమైంది. తెలుగు పద్యాల వైభవాన్ని ముందుగా పాఠకులకు నేత్ర 
పర్వం చేశారు. 


చండ గదాప్రహారములు చంపక హారములట్టు లెంచుచున్‌ 
తొండము లెత్తి ఘీంకృతుల దుస్సహనాదము వైరి గుండెలన్‌ 
పిండి యొనర్హ్చ నేలపయి పేరెము టిసెడు కొండలట్టు, వే 
దండవిహార ధోరణుల దారు తలంపున కాంధ్ర పద్యముల్‌ ॥ 
12వ పద్యం 


అన్ని విధములైన వృత్తములతో, పద్యాలతో ఈ కావ్యం మనో 
రంజకంగా ఉండి యుద్ధ ఘట్టములు చక్కగా వర్ణింపబడినవి. తెలుగు 
పదాలను విశేషంగా వాడి, భాషామతల్లికి సంతోషాన్ని కల్లించారు. ఇతి 
వృత్తమును బట్టి ఇతర భాషాపదాలు వాడబడినవి. 


సందర్భోచితంగా శ్రీ కృష్ణ జననము చక్కగా వర్ణింపబడినది. 


పుట్టిన వెంటనే జనని మోమయిన న్లనకుండ పెన్టడిన్‌ 

పుట్టిక పొత్తులన్‌ నిదుర పోయెడు పట్టిని మోచుకొంచు తా 

గట్టులు రెండు దన్ని వడిగా ప్రవహించు కళిందవాహినిన్‌ 

నెట్టుచు రెండు పాయలుగనేగెను నా వసుదేవుడద్దరే ॥ 
662వ పద్యం 


వసుదేవుడు కుమార్తెను తీసికొని పోయెడు ఘట్టాన్ని అందమైన 
తెలుగు పదాలతో వర్ణించడం ఆహ్లాద జనకంగా ఉంది. మోము పెన్దడి, 


467 


పుట్టిక, పొత్తులు, గట్టులు పాయలు ఇటువంటి తెలుగు పదాలు మరల 
మనస్మ్యతిలోకి తేగలిగారు. 


ఈ విధంగా ఈ చారిత్రక ప్రబంధం మటుగున పడిన చరిత్రను 
తెలుపుతూ చక్కని తెలుగు నుడికారాలతో కమనీయమైన వర్ణనలతో, 
ప్రబంధ పోకడలతో అలరారుచూ, పద్య సాహిత్యానికి ఊపిరి పోసినట్లు 
ప్రకాశిస్తూ ఉంది. 


శివాజీ వలె అతని కుమారుడు కూడా గొప్పవాడని తెలపాలనే 
కవి యొక్క పట్టుదల, చారిత్రక పరిశోధన, నిరంతర క్యషి, కవితా పటిమ 
ఈ గ్రంథం ద్వారా స్పష్టం అవుతూ ఉన్నాయి. మంచి ప్రబంధాన్ని అందించిన 
శ్రీ సింహరాజ్‌ గారికి ధన్యవాదములు, వారి మాటలలో వారి భావన - 
“ఇవి సిరాతో లిఖించినట్టి వగుయక్క 


రములుగావు - ఆశంభాజీ రక్త బిందువులె - లిపిగ మారి తెలుగు 
నందు తెలియజేసె......” .. సింహరాజ్‌. 


ధన్యవాదములు. 


నెల్లూరు. డాక్టర్‌ చీమకుర్తి వేంకటేశ్వర రావు 


468 


స్పందన 


పోలవరపు లక్ష్మీనరసింహారావు 
విశ్రాంత సీనియర్‌ ఉపన్యాసకులు 

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ, పల్లిపాడు 
ఆంధ్ర పద్య సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. 


డా॥ శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాదరావు (సింహరాజ్‌ గారు వృత్తి 
రీత్యా వైద్యులు, ప్రవ్యత్తి రీత్యా పద్యకవులు. వారు రచించిన “ఛత్రపతి శ్రీ 
శంభాజీ భోసలే మహారాజు చరిత్ర” ఆంధ్ర పద్య సారస్వతంలో పద్య 
రూపంలో వచ్చిన చారిత్రక ప్రబంధం. రెండు వేలకు పైగా పద్యాలతో సరళ 
శైలిలో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో నున్న పద్య గ్రంథము. 
ఈ గ్రంథములో వివరములను తెలుపుతున్న ముఖ్య శీర్షికలు, గ్రంథాన్ని 
సమగ్రంగా పరిచయం చేస్తూ ప్రబంధానికి శోభను గూర్డాయి. 


అభవస్తవం (1) ద్వారా అచ్చతెలుగు పద్యాన్ని అందించిన 
సింహరాజ్‌ గారు సుకవి ప్రశంస (16లో కవిత్రయాన్ని చక్కగా అర్దించారు 
శ్రీ సింహరాజ్‌ గారి పాతికేండ్ల బలమైన కోరికే నేడు ఈ పద్య ప్రబంధముగా 
రూపు దిద్దుకొన్నది. 


వర్ణనలు కూడ సందర్భోచితంగా ఉండి రచయిత యొక్క భావ 
చిత్రణా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. 


వివాహ విందు (98వ పద్యం, శివాజీ గెల్జిన కోటలు (117వ 
పద్యం, జీజియబాయి మనుమని లాలించుట 174, 180 పద్యాలు 
జీజియాబాయి మనుమనికై పరితాపము (306వ పద్యం, శివాజీ 
పట్టాభిషేకం (360వ పద్యం) శ్రీ శంభాజీ గారి కవితా పాండిత్యం, హాలిక 
పక్షపాతము గూర్చి వివరించిన (588, 589 మరియు 608 పద్యాలు 


469 


శ్రీ సింహరాజ్‌గారి కవితా శైలికి నిదర్శనాలు, మచ్చుతునకలు. ఇంకా యుద్ధ 
ఘట్టము వర్ణనలూ కూడా వన్న తెచ్చాయి. 


ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ, ధర్మ రక్షకుడు, 
ధర్మ వీరుడైననూ అద్యష్ట హీనుడు. జన్మించగనే జననిని పోగొట్టుకున్నాడు. 
యుక్త వయసులోనే ఆర్ష ధర్మం కోసం ప్రాణాలర్చించాడు. దాదాపు ఒక 
శతాబ్దంపాటు తన ప్రభావాన్ని ప్రజలకు పంచిన వాడైనా, చరిత్ర మరచిన 
మహాయోధుడు. 


సింహరాజ్‌ గారు “ఛత్రపతి శంభాజీ” ఉత్తాన పతనాలను చాల 
చక్కగా వివరించారు. దురద్యష్ట వంతులగు శ్రీ శంభాజీ, కవికలశులను 
(1933, 1999) చిత్రహింనలకు గురిచేయు వర్ణనలు హృదయ 
విదారకములు. నాటి ఘటనలను 'కవి దర్శించి వ్రాసినట్ల్టున్నారు. సింహరాజ్‌ 
గారు నవరసాలను తన పద్యములతో పలికించినారు. వారి కవితా పటిమ, 
సామర్థ్యము, సహజత్వము, వర్ణ్లనాత్మకత బహుథా ప్రశంసనీయము. 


శుభాభివందనములతో . .. 


9-2-2023 పోలవరపు లక్ష్మీనరసింహారావు 


4/0 


భావాసనుభవం 


దేవరకొండ మురళీకృష్ణ 
రచయిత, వాగేయకారుడు 


డాక్టర్‌ సింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాద్‌ : ఈ పేరు చెపితే ఎవరూ గుర్తించ 
లేరు. “సింహరాజ్‌” అంటే ... వీరిని గుర్తించలేని వారికి వీరి రచనలు 
ఒకదాని వెంబడి మరొకటి వరుసలో నిలబడి వీరంటే ఏమిటో వివరిస్తాయి. 
కథావస్తువు ఏదైనా గానీ, సరసత, సరళత, లోకహిత కావ్య నిర్మాతగా 
ముందుగా “సింహరాజ్‌”నే ప్రస్తావించుకోవాలి. వీరి సాహిత్యంలో పదనిర్మితి 
ఆ కథా సన్నివేశానికి ఎంత సన్నిహితంగా ఉంటుందో వీరి పలకరింపులో 
మై(త్రీపరిమళం అంత పులకరింప జేస్తుంది. ఇక వీరి ప్రకృతిలో మనకు 
గోచరం కాని ఎంతో నిగూఢమైన కృతి కర్తృత్వం దాగివుంది. అంత అతి 
సామాన్య వేషధారణ వీరిది. 


వీరితో ఒకసారి సంభాషిస్తే చాలు వీరిలో నిక్షిప్తమైన అద్భుత 
పరిశీలన, అమోఘ పరిశోధనతో పాటు ఆశ్చర్యంగా వీరి ముఖ 
మండలంలో ఒక గురువు, ఒక శిష్యుడు కూడా ఇలా కనపడి అలా 
వెళ్ళిపోతుంటారు. అంటే వీరు చెప్పే విషయం ఏదైనా ఒక గురువు 
బోధి స్తున్నట్టు (ప్రామాణికంగా), మనం చెప్పే విషయం వారికి 
తెలిసివున్నదైనా, ఒక విద్యార్థిలాగా ఆసక్తిగా వింటున్నట్లుండటం! కేవలం 
వీరితో నాకున్న స్వల్పకాలిక పరిచయమే వారి గురించి ఇంత చెప్పిందంటే, 
ఇక ఆపై అనుభూతిని ఊహించగలమా! 


దేవరకొండ మురళీకృష్ణ 
“షట్బక్రవర్తి చరిత్ర వచన ప్రబంధ కర్త” 


471 


ధర్మ వీరము 


ఉన్నం జ్యోతివాసు 
ప్రసన్న కవి, విమర్శకాగ్రేసర, విశ్లేషకశేష, 
వేములవాడ, ప్రకాశం జిల్లా. 


ఏ యుద్ధం ఎందుకు జరిగెనొ - ఏ రాజ్యం ఎన్నాళ్లుందో 
తారీఖులు దస్తావేజులు - ఇవి కావోయ్‌ చరిత్ర కర్ధం 

ఈ రాణీ (ప్రేమ పురాణం - ఆ ముట్టడికైన ఖర్చులూ 
మతలబులూ, కైఫీయతులూ - ఇవి కావోయ్‌ చరిత్ర సారం 
ఇతిహాసం చీకటి కోణం - అట్టడుగున పడి కాన్పింపని 
కథలన్నీ కావాలిప్పుడు ! - దాచేస్తే దాగని సత్యం I 


- అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మహాకవి ఇలా నిర్వచించడానికి కారణం 
లేకపోలేదు. ప్రముఖ బ్రిటిష్‌ చరిత్రకారుడు కార్లెల్‌ చరిత్ర అంటే గొప్పవారి 
జీవిత చిత్రణి - అన్నాడు. దాంతో చరిత్ర అంటే రాజుల జీవిత చరిత్ర, 
రాజవంశాల వృత్తాంతమన్న భావన ప్రపంచమంతా వ్యాపించింది. దాన్ని 
ఖండిస్తూ శ్రీశ్రీ చరిత్రకుగల విశాల దృక్పథాన్ని సరికొత్త చూపులతో 
ప్రదర్శించాడు. 


చరిత్ర మానవ జాతి క్రమవికాస పరిణామాలను వివరిస్తుంది. చరిత్రకు 
మనిషి కేంద్ర బిందువు. అతని మాటలు, చేతలు, ఆలోచనలు, వివిధ కోణాల్లో 
పరిశీలింపబడినప్పుడు అది చరిత్ర అవుతుంది. దేశాభ్యు దయం కోసం 
(శ్రమించిన మహానీయుల ఇతివృత్తాలే కాకుండ దేశద్రోహుల ప్రసక్తి కూడా 
చరిత్రలో కన్పిస్తుంది. ఒక దేశ చరిత్ర అంటే ఆదేశం యొక్క ఆర్థిక, రాజకీయ, 
మత, సాంఘిక, నైతిక ప్రవర్తనల సమాహారమే. 


History is His Story - అని చమత్మరించారొక మేధావి. ఒక హాస్యగాడి 
తల క్రింది దిండు ఎప్పుడూ కన్నీటితో తడిసి ఉటుందని *చార్లీ చాప్లిన్‌ అన్నట్లుగా 
ఇందులో కూడ లోతైన సత్యం లేకపోలేదు. తమ స్వీయ అభిప్రాయాలను 


472 


నమ్మకాలను ఆమోదింపజేయడం కోసం బుద్ది పూర్వకంగా చరిత్రనూ, 
సిద్ధాంతాలను వక్రీకరించడం దాదాపు అన్ని దేశాల్లోను జరిగింది. 


చరిత్రను సంస్కృతి పెనవేసుకుని ఉంటుంది. చరిత్ర వెన్నెముక అయితే 
సంస్కృతి ఒక నిండైన దేహం. చరిత్ర చెట్టుబోదె అయితే సంస్కృతి శాఖోప 
శాఖలు. ఇంకా చెప్పాలంటే చరిత్ర రాజనాయకం. సంస్కృతి ప్రజానాయకం. 
చరిత్రలో గాని, చారిత్రక కావ్యాలలోగానీ ఇవి రెండూ ఒకదాన్నొకటి 
పెనవేసుకుని ఉంటాయి. 


స్వభావతః చరిత్ర, కావ్యం పరస్పరం విరుద్దాలు. చరిత్ర జరిగిపోయిన 
మహాయుద్దాలను, శిధిల నగరాలను, కట్టడాలను, ఒకనాటి సాంఘిక, ఆర్థిక, 
రాజకీయ పరిస్థితులను గురించి చెప్పంది తేదీలతో సహా. కానీ ఆ వీరుల 
భావోద్రేకాలను, నాటి ప్రజల హృదయ స్పందనలను చరిత్ర చెప్పదు. భావుకుడైన 
చరిత్ర కారుడు తన భావనాబలంతో ఆ సజీవ దృశ్యాలన్నిటిని తన రచనలో 
చిత్రిస్తాడు. అప్పుడు అది చారిత్రక కావ్యమవుతుంది. అది పాఠకుల్లో దేశభక్తిని 
రేకెత్తిస్తుంది. తమ సంస్కృతీ సంప్రదాయాలపట్ల ఆసక్తిని కలిగిస్తుంది. జాతిలో 
జాతీయతను, ఐకమత్యాన్ని ఆత్మాభిమానాన్ని రేకెత్తిస్తుంది. అదే చారిత్రక కావ్య 
ప్రయోజనం. 


చరిత్ర కారుడు వేరు, కావ్య కర్త వేరు. కవి మొదట ఒక చరిత్ర 
ఘట్టాన్ని కావ్య వస్తువుగా మలుచుకుంటాడు కవి యొక్క దర్శనం నుండి పుట్టె 
ఒక ప్రయోగ భూమిక వస్తువు. దానికి కవినేర్పిన స్వభావం ఒంట బడుతుంది. 
కవి అలవరచిన కవి కృత స్వభావాలను బట్టి కొండొకచో అతిదేశాలు తప్పవు. 
అభినయం అలవడుతుంది. చరిత్ర కన్నా చారిత్రక కవిత్వానికే, అనుభవాన్నిచ్చే 
ఆలోచనా శక్తి ఎక్కువ. జీవిత తత్వాన్ని వ్యాఖ్యానించే వివేచనా శక్తి ఎక్కువ. 


చరిత్ర రచన ఎంత కళా సౌందర్యాన్ని ఒలకబోసినా అది కావ్యం 
కాదు, కాబోదు. అలాగే కావ్యరచన కూడ ఎంతటి సత్యనిష్టను ప్రకటించినా 
చరిత్ర కాబోదు. చారిత్రక కావ్యకర్తకు చరిత్రలోని ఒక ఘట్టాన్ని కళాత్మకంగా 
వ్రాద్దామన్న దృక్పధం కన్నా ఆ వస్తువు ద్వారా జాతికి ఒక కొత్త సందేశాన్ని 
అందిచాలన్న ఆకాంక్ష బాగా ఉంటుంది. 


473 


సనాతన ధర్మాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకుని పాటుపడ్డ వాళ్ళలో 
రాజపుత్రులు, మహారాష్ష్రులు ముఖ్యులు. రాజ పుత్రులు కొందరు కాలక్రమంలో 
శత్రువులను ధిక్కరించి ప్రాణాలు కోల్పోయారు. కొందరు శత్రు సింహాసనాలకు 
మోకరిల్లారు. కొందరు వాళ్ళ అభివృద్ధికి పట్టుగొమ్మలయ్యారు. కొందరు 
రాజపుత్ర స్త్రీలు మొగలు జననాల్లో ప్రవేశించారు. అది కాల మహిమ. 


కానీ మహారాష్రులు మాత్రం లొంగలేదు. వాళ్ళు కార్యశూరులు, కార్య 
సాధకులు. భారతీయ ధర్మం కోసం తమ (ప్రాణ, మానాలను అర్పించారు. 
వాళ్ళ జీవిత చరిత్రలు చాలా కలవు. విషాదాంతాలు ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని 
రగిలించాయి. 


కొందరు రాజపుత్ర వీరుల గాథలు కూడ విషాదాంతమే. బానిసత్వాన్ని 
ధిక్కరించే ఉద్యమానికి ఊపిరి పోసిన ఉజ్వల గాథలవి. వాటిలో భారతీయమైన 
వీర రస సిద్ధి, పాశ్చాత్య విషాదాంత గాథా స్ఫూర్తి రెండూ ఉన్నాయి. ఇవి 
రెండూ మాటల కందని ఒక వింత అనుభవాన్ని అందిస్తాయి. దుర్భాక రాజశేఖర 
శతవధాన్ని గారు రాజపుత్రుల గాథలను రాణాప్రతాప సింహ చరిత్ర, రాణా 
అమర సింహ చరిత్ర, చంద్ర నృపాల చరిత్ర మొదలైన కావ్యాలుగా 
సంతరించారు. వీటిలో 'రాణాప్రతాప సింహ చరిత్ర జాతి రత్నంలా మెరిసింది. 


మరాఠా వీరుడు శివాజీ వీరగాథను గడియారం వేంకట శేషశాస్త్రి 
గారు. ‘శివ భారతి మహా కావ్యంగా చిత్రించారు. చారిత్రక కావ్యాల్లో ఇది 
తలమానికం. దుర్భాకవారు కవిత్వంలో జాతిలో ఆవేశం మొలకెత్తించారు. 
గడియారం వారు కవిత్వంతో జాతిని ఆలోచింపజేశారు. శివాజీ చరిత్రలో 
ఎంత యుద్దగాధ ఉందో అంత ధర్మబోధక్కడ ఉంది. జాతికి వీరమాతలు 
కావాలి. ధర్మ వీరులు కావాలి. ధర్మం త్యాగశీలంతో లేజరిల్లాలి. భక్తిగా మొదలై 
శక్తిగా రూపొందాలి. ఈ సూత్రంతో శివభారతం దేశభక్తిని, ధర్మ శక్తిని 
(ప్రబోధించింది. 


శివాజీ కొడుకు శంభాజీ. అతడు కూడ సనాతన ధర్మ రక్షణ కోసం 
తన శరీరంలోని ప్రతి కణాన్ని తన రక్తంలోని ప్రతి రక్త కణాన్ని దాచుకోకుండా 


474 


ఖర్చుపెట్టి ప్రాణాలర్సించి ధన్యుడైన దేశభక్తుడు. కానీ అతని చరిత్ర ఇతి 
హాసపు చీకటి కోణం అట్టడుగునపడి కన్పించకుండా పోయింది. జ్ఞానకాంతులు 
సారించి, చీకటి పొరలను ఛేదించి, శంభాజీ చరిత్ర శక్తులను వెలికితీసి, 
ఇదిగో! ఇప్పుడు సింహరాజు గారు ఒక మహాకావ్యంగా రూపొందించారు. 
శంభాజీ కీర్తిచంద్రికలను తెలుగు నేలపై ప్రసరింపజేసారు. అతని త్యాగశీలంలో 
తెలుగు పద్యాలు తడిసిపోయాయి. మొట్టమొదటిసారి తెలుగు జాతికి “ధర్మవీర 
ఛత్రపతి శంభాజీ చరిత్రను పరిచయం చేస్తున్నది శ్రీ సింహరాజ్‌ గారే. 


భారత దేశం ఇస్లాం దేశంగా మార్చాలన్నది బెరంగజేబు కల. అతనికి 
ముందు అటువంటి కలలు చాలామంది కన్నారు. కానీ, భారతీయ ప్రభువుల 
ధర్మనిరతి వల్ల అవి పగటి కలలుగా మిగిలిపోయాయి. ఈ సందర్భంగా 
జరిగిన “మారణహోమంలో రెండు వైపులా యోధానుయోధులెందరో మట్టి 
కరిచారు. అచ్చంగా జెరంగజేబు ప్రయత్నాల్లోనే లక్షలమంది వీరులు ప్రాణాలు 
కోల్పోయారు. 


జెరంగజేబు స్వయంగా దక్షణాదిపైకి దాడికి వెళదామనుకున్నాడు. 
కానీ అతను తన నీరసతను నమ్మాడు. ఆ ప్రాణ భయంతో ఆ ప్రయత్నం 
మానుకున్నాడు. శివాజీ జీవిత కాలంలో, అతడు దక్షిణ భూములవైపు కన్నెత్తి 
చూడడానికే వణికిపోయాడు. క్రీ.శ. 1680లో శివాజీ గతించాక అతనిలో 
మరల ఆశలు చిగురించాయి. 


శివాజీ పెద్దగా చదువుకోకపోయినా చాలా ముందు చూపు కలవాడు. 
గొప్ప యుద్ధవ్యూహ చతురుడు. రాజనీతి కోవిదుడును. తన నేర్చరితనంతో 
హిందూ రాజ్యాన్ని బాగా పటిష్ట పరిచాడు. అతడింకొక పదేళ్లు బ్రతికినట్లయితే 
దాన్నింకా నిలబెట్టి వుండేవాడు. ఆ బాధ్యతను శంభాజీ తీసుకున్నాడు. అతడనేక 
భాషలలో పండితుడు. గొప్ప యుద్ధ వీరుడు. నాయనమ్మ జీజియాబాయి 
పోషణ, గురువుల శిక్షణ, తండ్రి అడుగుజాడల్లో సుశిక్షితుడయ్యాడు. ఆర్ష 
ధర్మ రక్షణకు పూనుకున్నాడు. 


చిన్నవయస్సులోనే యుద్దాల్లో పాల్గొన్నారు. పదేళ్ల ప్రాయంలోనే 


4/5 


తండ్రితో పాటు తాను బెరంగజేబు చేసిన మోసంవల్ల చెరలో ఉండవలసి 
వచ్చింది. తండ్రి ఉపాయంవల్ల తామిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తండ్రి 
తర్వాత తాను ఛత్రపతి అయ్యాడు. మొఘల్‌ పాలకులకు చుక్కలు చూపించారు. 
మొగలుల వలన హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. శివాజీ తర్వాత 
దక్షిణాదిని ఆలవోకగా ఆక్రమిద్దామనుకున్న జెరంగజేబుకు సింహస్వప్న 
మయ్యాడు. 


శంభాజీని అణచివేయడానికి జెరంగజేబు తన పెద్దకొడుకును 
ససైన్యంగా వెళ్ళమని ఆదేశించారు. ఆప్టనిస్థాన్‌లో వున్న అమీర్‌ఖాన్‌ తోడుగా 
వస్తేగాని వెళ్ళలేనన్నాడతడు. అమీర్‌ఖాన్‌ను పంపిస్తే ఆప్టనిస్థాన్‌ చేజారి 
పోతుంది. శంభాజీ విక్రమం తెలిసిన మొగలు సైన్యం అతనిపై దాడికి సిద్ధంగా 
లేదని బెరంగజేబుకు ఆలస్యంగా తెలిసి వచ్చింది. 


శంభాజీ ఎంత యోధుడైనా, ఎంత విద్యావేత్తయినా తండ్రి కున్నంత 
ముందు చూపులేదు. బెంరగజేబు బీజావూరు, గోల్కొండ సుల్తానులను లొంగ 
దీసుకున్నప్పుడు శంభాజీ అతన్ని ఎదిరించి తరిమినట్లయితే తన జీవితం 
అర్థాంతరంగా ముగిసేదికాదు. తనపైకి వచ్చినపుడు చూసుకుందాంలే అని 
అతడు తన ఆంతరంగిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో మునిగిపోయాడు. 
జెరంగజేబు అది గ్రహించాడు. పావులు కదిపాడు. మహారాష్ట్రలో కొన్ని హిందూ 
స్వరాజ్య భాగాలపై దాడిచేసి, ఆక్రమించాడు. అయినా శంభాజీ బ్రతికున్నంత 
వరకు మహారాష్ట్ర తనకు అందదని అర్ధమయింది. శంభాజీని తన వైపుకు 
తిప్పుకోవడానికి వ్యూహాలు రచించారు. 


శంభాజీ శివాజీ వంటి వ్యూహకర్త కాదు. తండ్రి గతించాక మంత్రులు, 
సేనాపతులు, అందరి సమ్మతితో సింహాసనం ఎక్కవలసి వచ్చింది. అది పాటించ 
కుండా అభిషిక్తుడు కావడం వల్ల అతనికి వాస్తవ పరిస్థితి తెలిసిరాలేదు. పుస్తకాల్లో 
చదువుకున్న రాజనీతిని నిజజీవితంలో అవలంబించ లేక పోయాడు. శివాజీ 
వద్ద పనిచేసిన అనుభవజ్ఞుల అభిప్రాయాలను మన్నించకుండా బెరంగజేబుతో 
నిరంతర యుద్దాలు చేశాడు. శివాజీ ఏర్పాటు చేసిన పటిష్టమైన రక్షణ వ్యవస్థల 
కారణంగా బెరంగజేబు ఎత్తులు పారలేదు. 


476 


శంభాజీ అంతఃపురంలోని రాజకీయ వారసత్వ కలహాల గురించి 
జెరంగజేబుకు ఉప్పందింది. జిత్తులు ప్రయోగించాడు. దాంతో శంభాజీ 
ఆంతరంగికులు జెరంగజేబుకు అమ్ముడు పోయారు. ఇంటి దొంగల కారణంగా 
1689 ఫిబ్రవరిలో జెరంగజేబు సేనాని ముకర్రబుఖాన్‌ శంభాజీని, అతని 
సలహాదారుడు కవికలష్‌లను మోసపూరితంగా బంధించాడు. తన ఏకపక్ష 
నిర్ణయం వలన శంభాజీ అప్పుడు పశ్చాత్తాప పడ్డాడు. కానీ అప్పటికే సమయం 
మించిపోయింది. 


ఇస్లాంలోకి మారితే ప్రాణభిక్ష పెడతానన్నాడు బెరంగజేబు. తన తనువు 
లోని కణకణం, తన జీవితంలోని క్షణక్షణం ఆర్షధర్మరక్షణకేనని ఉద్దాటించారు 
శంభాజీ. బెరంగజేబు క్రుద్దుడయ్యాడు. 40 రోజులపాటు శంభాజీని చిత్ర 
హింసలు పెట్టారు. ఒళ్లంతా తూట్లు, తూట్లుగా పొడిచారు. గోళ్ళు పీకారు. 
కళ్ళు పొడిచారు. నాలుక కోశారు. చర్మం వలిచారు. అయినా శంభాజీ చలించ 
లేదు. నీకూతురునిచ్చి పెళ్ళి చేసినా ఇస్లాంలోకి మారనన్నాడు. అప్పటికీ అతని 
దేహం పచ్చి మాంసం ముద్ద అయింది. ఈగలు, చీమలు పట్టాయి. అంతులేని 
యాతనతో విలవిలలాడిన అతని ప్రాణం 1689 మార్చి 11న శాశ్వతంగా 
విశ్రాంతి తీసుకుంది. 


శంభాజీ ఇస్లాంలోకి వస్తే దక్షిణ భారత మంతా సులువుగా ఇస్తామీకరణ 
మవుతుందని జెరంగజేబు నమ్మారు. శంభాజీ బలిదానంతో ప్రజల్లో ఆర్షధర్మ 
రక్షణ బలపడింది. అది జెరంగజేబును ఉన్నాదిని చేసింది. శంభాజీ శవాన్ని 
ముక్కలు ముక్కలుగా నరికించి నదిలో పారేయించారు. ప్రజలు నదిలో పడిన 
అతని మాంస ఖండాలను ఏరితెచ్చి, కుట్టి పూణె దగ్గర ఉన్న భీమానది ఒడ్డున 
అంతిమ సంస్కారాలు చేశారు. ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. 


శంభాజీ చరిత్రను ఎంతో పరిశోధించి డా॥ సింహరాజుగారు ఒక 
చారిత్రక కావ్యంగా వ్రాశారు. ఇందులో దాదాపు 2130 పద్యాలున్నాయి. 
ఒక మహాకావ్యానికి కావలసినంత రాశిఇది. ఇందులో ఒక విషాదాంత 
కావ్యానికి కావలసినంత బరువైన వస్తువుంది. ఆయా సందర్భాలో కవి ఆ 
విషాదాంత వాతావరణాన్ని తగినంత మేరకు ప్రదర్శిస్తూ ఈ కావ్యాన్ని నిర్మించారు. 


477 


లోకం శివాజీని ఛత్రపతిగా గౌరవించింది. శంభాజీని ధర్మ వీరునిగా 
కీర్తించింది. అతని ధర్మ వీరత్వాన్ని ప్రదర్శించడానికి కావలసినన్ని సందర్భాలు 
అతని జీవితంలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని సింహరాజుగారు తమ 
కావ్యంలో గుదిగుచ్చారు. అతన్ని ధర్మ వీరునిగా చిత్రించారు. 


మహాభారతంలోని రసం ధర్మవీరం. అందలి నాయకుడు ధర్మరాజు. 
ప్రాణాంతకమైన కురుక్షేత్ర సంగ్రామంలో విజయం అతన్ని వరించింది. శంభాజీ 
కూడ ధర్మవీరుడే. తన సుఖం కన్నా తన మాతృభూమి, తన ప్రజలు, తన 
స్వధర్మ రక్షణనే ప్రాణంకన్నా మిన్నగా నమ్మిన ధర్మవీరుడతడు. బెరంగజేబు 
తనను ఇస్లాంలోకి మారమన్నపుడు 


మతమును మార్చుకొమ్మనుచు మాటికి మాటికి చెప్పుచుంటిరే 
మతమును మార్చుకున్న యది మాతనె మార్చినయట్లు గాదె-జీ 
వితమున మాత యొక్కతయె వేరికినైనను నుండు పూజ్యయై 
మతియుతు లెవ్వరైన నిలమార్చరు స్వీయ మతమ్ము నెప్పుడున్‌! (19803) 


బుద్దున్న వాడెవడూ అమ్మలాంటి మతాన్ని మార్చుకోరు అంటారు 
శంభాజీ. శంభాజీ దృష్టిలో మతమంటే - (పేమ, అహింస, త్యాగం, పరోపకారం 
వంటి ధర్మవైశాల్యం గల ఒక అందమైన ఆలోచనా మార్గం. అది భరత 
క్షోణిని అందరికీ అమ్మను చేసింది. బెరంగజేబు దృష్టిలో మతమంటే స్వార్ధం, 
పగ, హింస, విధ్వంసం వంటి పదునైన భావాల మార్గం. అది రాజ్యాన్ని 
సవతి తల్లిని చేస్తుంది. మతం మారడమంటే కన్న తల్లికి కూడు పెట్టకుండా 
పిన తల్లికి కడియాలు చేయించినట్లే గదా! “బుద్దున్న వాడెవడైనా మతం 
మారతాడా” అని జెరంగజేబుతో అంటాడు. అందుకు ఫలితంగా దారుణంగా 
శిక్షింప బడ్డాడు. ఆ యాతనలను ఇష్టంగా భరించాడు. నిజమైన ధర్మవీరు 
డయ్యాడు. దాన్ని కావ్యాంతంలో కవి స్పష్టంగా చెప్పాడు. 


నెత్తురు కారు గాయము లనేకము లున్నను కాయమెల్లెడన్‌ 
మొత్తుచు కర్రలన్‌ కటికమోగలు బంటులు మేని కండలన్‌ 
తుత్తుమురున్నానర్చిన-కనుల్‌ పెకలించిన-నాల్మ చెండినన్‌ 
చిత్తమునందు శంభునకు చింత స్వరాజ్య, స్వధర్మ రక్షణే I 


478 


మేని కండలన్‌ తుత్తుమురున్నానర్చిన, కనుల్‌ పెకలించిన, నాల్మ 
చెండినన్‌ - అన్న వాక్యాలు మాంసపు ముద్ద అయిన శంభాజీ దేహస్థితిని, 
ఆత్మ వ్యధను హృదయ విదారకంగా చిత్రించాయి. అంతటి కక్కసపాటును 
స్వరాజ్యం కోసం, స్వధర్మం కోసం ఓర్చుకున్నాడు. అదీ ధర్మ వీరం. అతని 
బలిదానం. గడ్డిపోచకు కూడ చేవను తెచ్చింది. మాతృభూమి కోసం 
ఆర్షధర్మరక్షణ కోసం కత్తులు దూయించింది. జెరంగజేబును పొలిమేరలదాక 
తరిమి కొట్టింది. జీవితాంతం అతనికి అశాంతిని మిగిల్చింది. 


దీన్ని చారిత్రక కావ్యంగా వ్రాయడానికి సింహరాజుగారు యధాశక్తి 
(శమించారు. చరిత్రను చరిత్రగానే చెప్పారు. ఎక్కడా వక్రీకరణలు, పూర్వాపర 
విరుద్దాలు, పక్షపాత ధోరణులు ప్రదర్శించలేదు. అలంకారిక ఆడంబరాలు, 
దీర్భసమాసాడంబరాలు, అసందర్భ వాగ్విజ్బంభణలు వంటివి ఇందులో 
కన్పించవు. చరిత్ర కావ్యాల్లో ఒక్కోసారి కథ ఎటు నుంచి ఎటుపోతుందో 
పాఠకులు బుర్రగోక్సునే సందర్భాలూ అక్కడక్కడా తగులుతాయి. ఈ కావ్యంలో 
ఆ గబిబిబి కన్పించలేదు. కథా సంఘటనలన్నీ ఒక క్రమోన్మీలనంతో చక్కగా 
సాగుతాయి. 


గడ్డిలో దాగి ప్రాకెడి కాలనాగు 

నిండుగా పూరి కప్పిన నేలబావి 

పొదలలో పొంచియున్న బెబ్బులియు - కప్ప 
యెలుగు పాము, మధు విలిప్త హేతి - షిర్కె॥ 


అంటూ దుర్మార్గుడైన షిర్మె స్వభావాన్ని వర్ణించినప్పుడును - 


నీటి చుక్కలెన్ని యేట గలసిన గాని 
ముత్యమగుచు నొకటి భూషయగును ॥ 


అంటూ మరాఠా యోధులు శివాజీ, శంభాజీలను కావ్యాంతంలో 
వర్ణించినప్పుడు ఇలా అక్కడక్కడా కథా రచనలో కొంత కవితా కస్తూరి 
పరిమితంగా పరిమళించింది. 


ఈ చారిత్రక గాథలో చాలా గాఢమైన విషాద వాతావరణం ఉంది. 


479 


శంభాజీ, కవికలషులను జెరంగజేబు చిత్రహింసలు పెట్టాడు. దాన్ని కవి 
స్వభావోక్తులలో ఒక చరిత్ర కారునిగా కథనం చేశారు. కానీ అందులో ఆ 
విషాద వాతావరణాన్ని ఆ విషాదాంతాన్ని ఇంకొంచెం గాఢంగా చిత్రించ 
దగినంత అనుకూలత ఉంది. కరుణ రసష్లావితం చేయదగినంత రస స్పోరకమైన 
స్పేస్‌ మిగిలిఉంది. సింహావలోకనంలో కొంత చరిత్ర సమీక్ష కూడా కన్పిస్తుంది. 
అయినా ఇంత పెద్ద పద్య కావ్యం వ్రాయడానికి ఓర్పు, నేర్పు ఉండాలి. అందులో 
సింహరాజుగారు కృతకృత్యులయ్యారు. 


ప్రాచీన చరిత్ర అంతా భిన్నవర్గాల ఘర్షణే నని “మార్క్స్‌” సిద్ధాంతీక 
రించాడు. దాన్ని మహాకవి శ్రీశ్రీ - 


పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను 
-అని కవిత్వీకరించాడు. అది శంభాజీ చరిత్రలో స్పష్టంగా కన్పిస్తుంది. 


సింహరాజ్‌ అన్న కలం పేరుగల శింగరాజు శ్రీరామకృష్ణ ప్రసాద 
రావు గారు వృత్తి రీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్యా మంచి పద్యకవి. ఉత్తమ 
అభిరుచిగల సాహిత్యవేత్త, చాలా సరళ స్వభావులు. ఆయన మాటలో లోతు 
ఉండదు. స్పష్టత, మృదుత్వం పరిమళిస్తాయి. నిరాడంబరత, ముక్కుసూటిదనం, 
వాస్తవిక దృక్పథం ఆయన వ్యక్తిత్వానికి అదనపు అలంకారాలు. ఈ లక్షణాలు 
ఆయన కావ్య కన్యలోనూ కన్పిస్తాయి. 


సంప్రదాయ సాహిత్యం పట్ల సద్భక్తి, సనాతన ధర్మం పట్ల అనురక్తి 
ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దాయి. గతంలో ఆయన “పంచ తంత్రంలో 
ప్రపంచతంత్రాన్ని' దర్శించారు. ఇప్పుడు ఒక మరాఠా యోధుని వీరగాథలో 
చారిత్రక మూల్యాలను కొల్లగొట్టారు. గతి శీలకమైన వారి మేధకు నా 
అభినందనలు. 


శోభన నామ సంవత్సరం ప్రసన్న కవి 
జ్యేష్ట కృష్ణ పంచమి ఉన్నం జ్యోతివాను 
గురువారం, 08-06-2023 వేములవాడ, ప్రకాశం జిల్లా. 


480 


స్కీ శివసమారబ్ద హైందవ ప్రజా స్వాతంత్ర్య 
సామ్రాజ్య రక్షాద్రినార దుర్గ 
మొగలు దుష్పాభవామూల శిఖాసము 
త్థాతక్రియా చణ ఖాత్ర కోటి 
కీనాశ, కీనాశ కీలాల పానతుం 
దిల భూప వన దవ దీదివిశిఖ 
యవినీతి మార్గ సమార్దిత ధనమత్త 
దురధికృతజనాబ్ద ధూననమ్ము I 


తే॥।గీ॥ “కన్నడి 'విజపురి “హ్మద్నగి 'ర్మొగలు'న్భ 
పాళి రాజ్యకాంక్షా దివాస్వప్న భంగ 
కరణ దారుణ రణ రణత్మాంస్య భేరి 
వీర శంభాజి దూసిన విచ్చుకత్తి ॥ 


సీ॥  నిర్నిరోధమ్ముగ నింగికి నెగసెడు 
మేఛ్చాగ్నికి యుగాంత మేఘకోటి 
పంచమకార దుర్వ్యుసనమత్తమలక 
గజమదమణచు సింగంపు కొదమ 
మహరాష్ట్ర భారమ్ము మాంసలాంసము పైన 
కడదాక మోసిన కర్మయోగి 
తద ధర్మాపగ వేగమ్ము నాగెడు 
కుటిల తౌరుమ్యాద్రి కులిశ ధార॥ 


ఆ॥వె। యోధనమ్మె గాదు బోధమందును గూడ 
అ(గ్రగణ్యుడగు కుశా(గ బుద్ది 
కదనకర్తయయ్యు (గంధకర్తయు గూడ 
“శంభుజీకి సాటి శంభురాజె॥ 


కీ బెరంగజేబును యామ్యాశ కీడ్చించె 
ఢిల్లి భోగముల మాటెత్త కుండ 
వెలలేని శిఖిరత్న పరల. నాడి 
యున్ని కంబళుల కూర్చుండ బెట్టె 
చదలంటు మణి మయ సౌధముల్‌ స్వష్నమై 
మొరటు చ(ప్రములందు ముణుగ జేసె 
చీకిరి మంగోలు చిన్న కండ్ల కపటి 
చోరేక్షణముల కన్నీరు నింపె॥ 


తే॥గీ॥ పుడమి యంతయు నొడిలోన పదతలంచు 
నెల్లలేని దాహార్తు గొంతెండ బెట్టె 
యెడ తెగని యుద్ధములకు ్రేరేచి యతని 
పృతనలను గొప్ప చీకాకు పెట్టె శంభు॥। 


16 గ్రా 
AA 
Pe 
ఖ్‌ 


శ 
| 
శ 


1 


టల 
మ్య 


| 
ర 
౮ 


THE GREAT 
SACRIFICE 


CHHATRAPATI SAMBHAJI MAHARAJ 


ఉ॥ నెత్తురు కారు గాయముల నేకము లున్నను కాయమెల్లెడన్‌ 
మొత్తుచు కర్రలన్‌ కటిక మోగలు బంటులు మేనికండలన్‌ 
తుత్తుమురున్నొనర్షిన - కనుల్‌ పెకలించిన - నాల్క చెండినన్‌ 
చిత్తము నందు శంభునకు చింత స్వరాజ్య, స్వధర్మ, రక్షణే ॥ 2128 


